అటణంథ చరి 


ద్విపదకావ్యము 


సంపాదకుడు 
ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు 





తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 92 


నవనాథ చరిత్ర 


(ద్విపదకావ్యము ) 
గౌరనామాత్య విరచితము 
సంపాదకుడు - 

ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు 


తొలి ముద్రణ : 1984 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 


ద్వితీయ ముద్రణ: అక్టోబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల: 250/- 


డి.టి.పి. _: సవేరా గ్రాఫిక్స్‌ 


: కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 


హైదరాబాద్‌. 


ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


Publication No : 92 


Navanadha Charitra 
(Dvipadakaavyamu ) 
Gowranaamaatya Virachitamu) 
Editor: 


Prof. Tummapudi Koteswara Rao 


lst Edition : 1984 
Andhra Pradesh Sahitya Akademi 


2% Edition : October, 2019 
Telangana Sahitya Akademi 


Copies : 1000 
Price : Rs. 250/- 


DTP: Savera Graphics 


Printed at : Karshak Art Printer, 
Hyderabad. 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhawan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703142 


నాథ సంప్రదాయం - గౌరన 


తెలుగు సాహిత్యంలో ద్విపద కవిత రచించి ప్రసిద్ధి 
పొందినవారిలో గౌరనమంత్రి ఒకరు. రాచకొండ ప్రాంతానికి 
చెందిన గౌరన క్రీశ. 1380-1450 కాలానికి 
సంబంధించినవాడు. “నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం” 
ఇతని కృతులు. రెండూ ద్విపద రచనలే. నవనాథుల చరిత్రను 
అంతకు పూర్వమే శ్రీగిరి కవి చంపూ కావ్యరీతిలో రాశాడు. 
దాన్ని అనుసరిస్తూ గౌరన ద్విపదలో రాసాడు. నాథ 
సంప్రదాయమన్నది శ్రీ పర్వత ప్రాంతంలో అంటే ఈనాటి 
నాగార్జున కొండ శ్రీశైలం కొండ ప్రాంతంలో పుట్టి పెరిగింది. 
ఈ సంప్రదాయం బౌద్ధ సిద్ద సంప్రదాయం నుండి పుట్టింది. 
నాథ సంప్రదాయం క్రీ.శ. 8-14 శతాబ్దాల్లో కన్యాకుమారి నుండి 
నేపాల్‌ వరకు, సింధూ నుండి అస్సాం వరకు భారతదేశమంతటా 
సామాన్యజనుల్లో వ్యాపించింది. ఈ సంప్రదాయంలో 
తొమ్మిదిమంది గురువులు నవనాథులన్న పేరుతో ప్రసిద్ధులు. 


ఈ నవనాథుల చరిత్రలే గౌరన కావ్యంలో కూర్చబడినాయి. 
నాథ సంప్రదాయంలో యోగానికి, యోగేశ్వరుడైన శివునికి 
ప్రాధాన్యముంది. మూఢ విశ్వాసాలను, విగ్రహపూజలను వీళ్ళు 
నిరసించి యోగతత్తాన్ని బోధించారు. గౌరన నవనాథ చరిత్రను 
గొప్ప కథాకథన రీతిలో తీర్చిదిద్దాడు. 1984 లో వెలువడిన ఈ 
పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమి తిరిగి ప్రచురిస్తున్నది. 


హైద్రాబాద్‌, 
23.09.2019 -తెలంగాణ సాహిత్య అకాడమి 


పుట 

అకాడమి ముందుమాట 8 
తొలిపలుకు 7 
Introduction 9 
పీఠిక 13 
నవనాథ చరిత్ర పీఠిక (రెండవది) 48 
ప్రథమాశ్వాసము 99 - 161 
కృతి ప్రశంస 100 
ముక్తిశాంత భిక్షావృత్తిరాయ ప్రశంస 101 
కృతికర్త 104 
అంకితము 104 
కథా ప్రారంభము - కైలాసవర్ణనము 106 
శివుని కొలువు 106 
వసంత వర్ణనము 107 
వనకేళి 110 
జలకేళలి 113 
ఆధ్యాత్మ విద్యోపదేశము 117 
మీననాథుని జన్మప్రకారము 118 
శివుడు మీననాథునికి వరము లొసంగుట 121 
శివుడు కైలాసమున కేగుట 123 
మీననాథుని దేశాటనము 125 
పుర వర్ణన 126 
... మరిపుండు గంటైన 132 
సారంగధర చరిత్ర 134 


4 నవనాథ చరిత్ర 


వేట వర్ణన 138 


పావురముల పందెము 142 
ఆశ్వాసాంతము 157 
సూచికలు 157 
ద్వితీయాశ్వాసము 162 - 241 
రాజపుర ప్రవేశము 162 
అరణ్య వర్ణన 185 
చౌరంగి పూర్వజన్మ వృత్తాంతము 189 
ప్రభాత వర్ణన 198 
చౌరంగి వృత్తాంతము 210 
కాసార వర్ణన 217 
గోరక్షసిద్దుని కథ 227 
సర్పరూపమొందిన గంధర్వుని కథ 2383 
ఆశ్వాసాంతము 2838 
సూచికలు 2౩9 
తృతీయాశ్వాసము 242 - 291 
నిదానదర్శనుని కథ 242 
మేఘనాదసిద్దుని కథ 248 
విరూపాక్షనాథుని కథ 257 
వంచక పురోహితుని కథ 262 
కపోత వృత్తాంతము 284 
ఆశ్వాసాంతము 289 
సూచికలు 290 
చతుర్థాశ్వాసము 292 - 342 
నాగార్గ్జునసిద్దుని కథ 295 
ఖణికాఖ్యసిద్దుని కథ 302 
మీననాథుని పరకాయ ప్రవేశము 306 
బుద్ధసిద్దుని కథ 320 
మీననాథుని హిమవత్రయాణము 328 


గౌరనామాత్యుడు 


రామకథ 331 


గంగావర్ణన కెత్తేశి 
కాశీవర్ణన 335 
ఆశ్వాసాంతము 340 
సూచికలు 340 
పంచమాశ్వాసము 343 - 428 
మీననాథుడు శిష్యులను మతవ్యాప్తిజేయం బంపుట 3483 
నాథ పరంపర 346 
గోరక్షుడు శ్రీశైలమున కేగుట 352 
అల్లమ॥ప్రభుని రాక 855 
గోరక్షాప్రభువుల సంవాదము 358 
నాగార్జునుని శిష్యుడు-రసవాదము 369 
విష్ణువు నాగార్జున శిష్యుని జంపుట 378 
వ్యాళిసిద్ధుందు-కాయసిద్ధి 386 
గోరక్కుని వృత్తాంతము 394 
కృష్ణకందారభూపుని కథ 403 
ఆశ్వాసాంతము 423 
సూచికలు 424. 
IAL 


6 నవనాథ చరిత్ర 


తొలిపలుకు 


ఎంతో విలువైన తెలుగు సాహిత్యం ఇంకా అముద్రిత గ్రంథ భాండాగారాల్లోనే 
ఉండిపోయి వెలుగులోనికి రాక, వెలువడక, జిజ్ఞాసాపరులకు అందకుండా ఉన్నది. 
ముద్రణ, ప్రకాశన సౌకర్యాలు ఇతోధికంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా 
ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం ఉత్తమ సాహిత్యంపట్ల మనకున్న తూష్టీంభావాన్ని 
సూచిస్తున్నది. బ్రౌనుదొర క్రిమిదష్టమైపోతున్న సాహిత్య సంపదను సంరక్షించి, 
ముద్రించి, మనకు అందించి, ఎంతో మేలు చేకూర్చిన మహనీయుడు. ఆయన 
చూపిన దారిలో మరికొందరు పరిశోధకులు, పండితులు, సాహిత్య సంస్థలవారు 
నడిచి, మరికొంత సాహిత్యాన్ని సంపాదించి, పరిష్కరించి, ముద్రించి భద్రపరచ 
గలిగినారు. అలనాడెప్పుడో అచ్చుపడిన ఉత్తమములైన తెలుగు కావ్యాలు మనకిప్పుడు 
లభ్యం కావడం లేదు. కనుక అకాడమీ ఒక పథకం (ప్రకారం ప్రాచీన కావ్యాలను 
ముద్రితాలైనవాటినీ, ముద్రితాలు కానివాటినీ చక్కని పీరికలతో శతాధికంగా 
ప్రచురిస్తున్నది. అక్షరాస్యులకు అనువైన సాహిత్యాన్ని సృజియించే రచయితలకూ, 
భాషా, సాహిత్య, చరిత్ర పరిశోధకులకూ, విశ్వవిద్యాలయ స్థాయిలో పఠనపాఠనాలకూ, 
విశేషించి సహృదయులైన భాషాభిమానులకూ ఈ (ప్రాచీన సాహితి అత్యంతోప 
యుక్తమని నమ్మడంలో సాహసం ఏమీ లేదు. లాభద్భష్టిలేని అకాడమీ వంటి సంస్థలే 
ఇలాంటి ప్రచురణలకు పూనుకోవలసి ఉన్నది. కాలక్షేపానికి కావలసిన వాజ్మయాన్ని 
ప్రచురించే ప్రకాశకులు పలువురున్నారు. 'జనసామాన్యాన్ని కీవిధమైన సాహిత్యం 
ఎంతవరకు ప్రయోజనకరం?” అన్న ప్రశ్న ప్రాజ్ఞులు వేయదగినది కాదని అకాడమీ 
ప్రత్యయం. అకాడమీ ప్రచురణల తీరుతెన్నులను తీర్చిదిద్దుతున్నది విద్వాంసులు, 
ఆచార్యులు, భాషాభిమానులు. 

పదునైదవ శతాబ్దిలో ప్రభవిల్లిన గౌరన ఈ “నవనాథ చరిత్ర తెలుగు ద్విపద 
సాహిత్యోద్యానంలో పూచిన అరుదైన రసకుసుమం. నాథ సంప్రదాయం జాడలు, 
శైవసాహిత్యం లక్షణాలు, తాంత్రిక రహస్యాలు, అచ్చమైన జాతీయములూ, 
హృదయంగమములైన కథలూ, మనోహరములైన వర్ణనలూ ఈ కావ్యానికి ఒక 


గౌరనామాత్యుడు 7 


విశిష్టతను సంతరించి పెట్టినవి. ఒక విధంగా స్వతంత్రకావ్యం కావడంవల్ల సమకాలిక 
సాంఘిక జీవితవృత్తం అతి సహజంగా ఇందులో చోటు చేసుకున్నది. రెడ్డిరాజుల 
కాలంనాటి సాంఘిక జీవనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే కావ్యాలలో ఈ 
“నవనాథ చరిత్ర ను ఒకటిగా పేర్మొన్నారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు తమ 
“ఆంధ్రుల సాంఘిక చరిత్రలో. 

1937లో మద్రాసు విశ్వవిద్యాలయం ఓరియంటల్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
వారు తొలిసారిగా ప్రచురించిన ఈ నవనాథ చరిత్రకు శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు 
చక్కని ఇంగ్లీషు, తెలుగు పీఠికలు వ్రాసినారు. ఈ సంపుటిలో ఆ రెండు పీఠికలను 
యథాతథంగా చేర్చినాము. భాషాశాస్త్రవేత్తలు, విద్వద్విమర్శకులు, శేముషీసంపన్నులు 
శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు మనకిప్పుడు లేరు. ఈ సందర్భంగా ఆయన స్మృతికి 
భక్తిపురస్సరమైన అభివందనాలను అందజేస్తున్నాను. 

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాంధ్ర శాఖాధ్యక్షులు ఆచార్య తుమ్మపూడి 
కోటేశ్వరరావుగారు ఈ “నవనాథ చరిత్ర”కు చక్కని పీఠికను సమకూర్చినారు. ఈ 
కావ్యాన్ని ఆయన తమ బహుముఖీన ప్రతిభా పాండిత్యాలతో సందర్శించి, పాఠకుల్లో 
అధ్యయనాకాంక్షను మరింత సమధికం చేసినారు. ఆచార్య కోటేశ్వరారవుగారికి 
అకాడమీ పక్షాన కృతజ్ఞతాఖీవందనాలను సమర్పించుకుంటున్నాను. మద్రాసు 
విశ్వవిద్యాలయం ఓరియంటల్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారికి ఈ సందర్భంగా అకాడమీ 
ధన్యవాదములను ప్రకటిస్తున్నది. 


హైదరాబాదు ఇరివెంటి కృష్ణమూర్తి 
21-9-1984 కార్యదర్శి 


8 నవనాథ చరిత్ర 


Introduction 


Navanadhacharitra is a classical poem in Dvipada metre 
composed by Gauranamatya who belonged to the middle of the 
fifteenth century. Poet Gaurana is already known to the Telugu world 
by his Harischandra Dvipada which is considered a work of high 
literary merit in the Telugu Literature of the middle period. Sankara 
Kavi of a latter age has followed this Dvipada Hari schandra of 
Gaurana in his rendering of the story of Harischandra into Champu 
form. This Navanadhacharitra, the only other Telugu work of the 
poet Gaurana, yet unpublished, is a Saivite work describing the 
adventures of Navanadhas, i.e., the nine Nadhas or Yogic Siddhas, 
the most important personage among them being the Meenanadha 
who is said to be the son of Siva and Parvati, sent to this world for 
the propagation of the Saivite religion and faith. It is significant that 
Gaurana, has like his great predecessor and Saivite poet Palkuriki 
Somanadha, adopted Dvipada metre for his poetic composition, while 
adding classical dignity to the poem according to the manner of his 
age. Though most of the important works of the period have taken 
the Champu form, works generally intended for popular apeal were 
still being written in the simple indigenous form of Dvipada. Palkuriki 
Somanadha has declared in the Introduction to his works that he 
undertook to write in what is called Janu-Telugu and Dvipada metre, 
because the Sanskritic style adopted by the Champu writers could 
not easily be understood by the general masses. That is why perhaps 


though Bharata and Ramayana were translated into Telugu in the 


గౌరనామాత్యుడు 9 


Champu form by eminent hands, these were rendered again into the 
Dvipada form by later poets. Since the upper classes of the society 
were most influenced by Brahmanism, the appeal of the Saivites was 
generally made to the masses and so they have chosen the simple 
Dvipada form for their literary compositions. Even this story of 
Navanadhas has already been written in Champu form, (i.e., as a 
Padya Prabandha) by one Srigiri Kavi, and the poet Gaurana rendered 
it into a dvipada form as required by his patron, to popularise it among 
the masses. 

Poet Gaurana has been encouraged to write this work 
Navanadhacharitra by Bhikshukavritti Santa Raya the head of an 
important Matha in Sreesaila, and at his request it has been dedicated 
to God Siva Mallikarjuna of Sreesaila. It was this Santa 
Bhikshukavritti Yatiswara who encouraged the Poet Sreenadha to 
dedicate his work Sivaratrimahatmya to his own attendant Mummidi 
Santayya. Hence it is clear that Gaurana was a contemporary of 
Sreenadha, perhaps a younger contemporary of his. 

The first two Chapters of the work while describing the 
adventurous wanderings of the Saivite Guru Meenanadha, particularly 
deal with the story of Sarangadhara which is of specal interest to the 
Telugu world, in so far as it clears the doubt regarding the country 
and the persons in which and about whom the incidents related in 
this story have taken place. There is a general tradition among the 
Telugus that this story centres round Raja Narendra, the Eastern 
Chalukyan King who ruled the Telugu country in the early part of the 
110 century A.D. with Rajamahendravaram, otherwise called 
Rajahmundry, as his capital and who, being a great patron of letters, 
got Mahabharata as narrated by Krishnadyypayana translated into 
Telugu by Nannaya Bhatta, his court poet. It is generally believed 


10 నవనాథ చరిత్ర 


that it was this Chalukyan King Raja Raja Narendra that being 
influenced by his jealous second wife, brutally sacrificed his beloved 
son Sarangadhara by having his hands and feet lopped off in a forest. 
It is also said that this Sarangadhara afterwards became a Siddha 
with the help of a Saivite Guru (Meenanadha). Appa Kavi, a 
grammarian of the 17th century, attributed the preservation of Andhra 
Sabda Chintamani, a Grammar of the Telugu Language in Sanskrit, 
said to have been written by Nannaya Bhatta, the court poet of Raja 
Raja and the author of the Telugu Bharata, to Sarangadhara. He said 
that Sarangadhara become a Siddha and happened to repeat to a 
Brahmin the whole grammar he learnt even in his childhood from 
Nannaya Bhatta, for preservation in this world. Since no poet or 
grammarian before the time of Appa Kavi, seems tohave made 
mention of this grammar of Nannaya Bhatta, some recent scholars 
considered Sarangadhara's rescue of the grammar as a mere 
concoction of Appa Kavi for his own purposes. Now the story of the 
story of Sarangadhara as narrated by Gaurana in this work not only 
absolves the Chalukyan King, Raja Raja Narendra of Rajahmundry 
from the cruel act of immolation, but sets at nought all stories 
connecting Sarangadhara with the preservation of the grammar Andhra 
Sabda Chintamani, since the scene of action of the whole story is 
said to belong the Malva country andnot to the Telugucountry or 
Rajahnundry in it. Only the name of theking coincides and it is perhaps 
this coincidence that made Telugu people attribute the whole story to 
the Chalukyan King of Rajahmundry. The story and the incidents 
have become very popular in the Telugu country, but we can be sure 
from this that this tradition did not gain currency in the Telugu country 
even in the 15th century. If the present tradition had prevailed during 


the days of Gaurana he would not have failed to concect the story 


గౌరనామాత్యుడు 11 


with his own country or to say a word about the famous grammar and 
the way in which it was preserved in the country. 

The remaining three Chapters deal with the further wanderings 
of Meenanandha andhis pupils during which they have been described 
tohave tried their hands at Alchemy, Parakayapravesa and attainment 
of Vajradeha etc, and exhibited various powers of Siddhas. 

The whole work is written in a simple, flowing style, keeping 
at the same time with the dignity of the theme. Gaurana has taken 
liberties with language like Palkuriki Somana and other Saivite poets 
and owing the lapses and faultry writing of the available manuscripts 
some lines here and there seem tohave been lost and other 
discrepancies appear. The present edition is prepared by collating 
three manuscripts available in the Government Oriental Manuscripts 
Library, Madras, two of them seem tobe onlycopies of one old palm 
leaf manuscripts. Since no information regarding the existence of 
any other manuscript is forthcoming, it is considered proper that an 
important work of an old poet of the age of Sreenadha, should be 
preserved at least in the form available at present. Itis hoped that this 
new work of Gaurana one of the celebrated poets of the 15th century 
will prove a welcome addition tothe existing literature in Telugu. I 
have to acknowledge with thanks the assistance rendered by Mr. 
Sreepada Lakshmipathi Sastri, the Junior Lecturer of the Department 


in connection with this work. 
Oriental Research Institute, 


University of Madras 
lst May 1937 Korada Ramakrishnaiah 


12 నవనాథ చరిత్ర 


పీఠిక 


ఆంధ్రవాజ్మయమున ద్విపద కవిత్వమును జెప్పి ప్రసిద్ధినందిన వారిలో గౌరన 
మంత్రి యొకండు. ఈతని “హరిశ్చంద్ర ద్విపద కొంతకాలము క్రిందటనే ముద్రితమై 
ప్రకటింపంబడి యుండుటచే నాంధ్రలోకమునం [బ్రచారముం గాంచినది.కాని యీ 
నవనాథచరిత్రము కేవలశైవగాథాప్రతిపాదక మగుట చేతనో, దేశమున 
ద్విపదకవిత్వమం దాదరము తగ్గుటచేతనో, గ్రంథము యొక్క నిర్దుష్టములగు ప్రాంత 
ప్రతులు లభింపక పోవుటచేతనో, దీనికట్టి భాగ్య మబ్బలేదు. ప్రాచ్యలిభిత పుస్తక 
భాండాగారమున తాళవథత్ర గ్రంథమొక్కటియే కలదు. ఇది పెక్కు లేఖక 
ప్రమాదములతోం గూడియేయున్నది. మటి కొన్ని కాగితపు వ్రాతప్రతులు నాతాళపత్ర 
(గ్రంథమునకుం బుత్రికలే యనం దగియున్నవి. పూర్వాంధ్ర కవులలోని వాండగు 
గౌరనామాత్యుని యీ గ్రంథ మింకను ఖిలము గాకుండ నిలువంబెట్టవలయు నను 
తలంపుతో నిప్పటికి లభించిన సామగ్రినిబట్టి యీ గ్రంథము ముద్రింపం బడినది. 


కవి వంశాదికము : 

కృత్తికర్తయగు గౌరనమంత్రి గౌతమగోత్రజుండు. అయ్యల మంత్రికిని 
పోచాంబకును బుత్రుండు. భ్రమరాంబికా వరప్రాప్త విచిత్ర విమల సాహిత్య 
ప్రవీణాధికుండు. ఈతని తండ్రిపేరు ఎల్లమంత్రి యగునని హరిశ్చంద్ర ద్విపదను 
బట్టి కవుల చరిత్రకారులు నిర్ణయించిరి. అందు - 


“సింగన మాధవక్షితిపాల మణికి 
మంగళమూర్తికి మంత్రియై జగతిం 

బొగ దొందు పెద్దన పోతరాజుకును 
దగిన తమ్ముండు యశోదనుం డెల్ల మంత్రి 
చెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి” 


అని కృత్యాదినికలదు. కాని గ్రంథాంతమున - 


గౌరనామాత్యుడు 13 


“మతిమంతుం డయ్యల మంత్రిపుంగవుని 
సుతుండు గౌరనమంత్రి సుకవిశేఖరుండు” అని యున్నది. 


ఇట్లు మొదటనున్న 'యశోధనుం డెల్లమంత్రి” యనుదానిని దిద్దుట కవకాశము 
లేదనియు, తుదినున్న 'మతిమంతు డయ్యల మంత్రిపుంగవుని అనుచోట 'మతిమంతుం 
డెల్లనమంత్రిపుంగవుని యని దిద్దుట కవకాశము కలదనియుం గావున నెల్లన యనియే 
యాతని తండ్రిపేరగుననియు వీరేశలింగం పంతులుగారు నిర్ధారణ చేసిరి. నవనాథ 
చరిత్రము తాళపత్ర (గంథమున '“అనుజాతుం డగు నయ్యల మాంబ కూర్మి తనయుడు” 
అను పాఠమొకటి కలదు. ఇదియు సందర్భ శూన్యమగుటచే సంస్మరణీయమే. 
ఇందెల్లయ యని గాక అయ్యల (మాంబ) అను రూపమే కనంబడుచుండుటను బట్టీ 
గౌరవ తండ్రి పేరు 'ఎల్లయి అనుటకంటె “అయ్యలార్యుం డనుటయే సత్యమునకు 
జేరువయై యుండునని యా తాళపత్ర గంథపాఠము. “అనుజాతుండగు 
నయ్యలామాత్యుకూర్మి, తనయుడు” అని సంస్మరింపంబడినది. హరిశ్చంద్ర 
ద్విపదలోని “తగిన తమ్ముడు యశోధనుం డెల్లమంట్రి” అనునది సంస్క్మరింప వీలులేని 
పాఠరముగాందలంప నక్కజలేదు. “తగిన తమ్ముండు యశోధనుందయ్యలార్యు” అనిగాని, 
“తగిన తమ్ముని యశోధను నయ్యలార్యుం జెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి” అనిగాని 
సంస్క్మరించుట దుస్సాధ్యము కాదు. ఈతండు రచించిన “లక్షణ దీపికి యను 
(గ్రంథములో - 

“మంత్రి చూడామణే స్తస్య సోదర స్యాయమ ప్రభోః 

గౌరనాఖ్య ఇతిఖ్యాతః తనయో నయకోవిదళొ 
అని యున్న పాఠమునుబట్టి చూచినను “ఆయము భోః” అనునది 
“'అయల(ప్రభోకళిఅనుదానికి వ్రాయసగాని పొరపాటయి యుండుననియు, 'ఎల్లయ” 
అనుదానిని సూచించునది గాలేదనియు౯ దలంపనగును. ఈ (గంథముననే ప్రథమ 
పరిచ్చేదాంతమునంగల యీ క్రింది గద్య యీ విషయమును మతింత స్పష్టపజచు 
చున్నది - 

“ఇతి కవినుత వితరణ విజితపారిజాత పోతనామాత్య సహజాత చాతుర్య 
గుణాభిరామ శ్రీమదయ్యలు మంత్రిశేఖర గర్భరత్నాకర శ్రీ గౌరనార్య విరచితాయాం 
లక్షణదీపికాయాం ప్రథమః పరిచ్చేదః॥” ఇట్లిచ్చట అయ్యలు మంత్రియనియే 
వ్రాంతలోంగూడ స్పష్టముగం గనంబడుచున్నది. కావున గౌరన మంత్రి తండ్రిపేరు 
అయ్యలామాత్యుండనియే నిశ్చయింపవచ్చును. 


14 నవనాథ చరిత్ర 


కవి కాలము : 

ఈ అయ్యలామాత్యుండు సింగయమాధవ క్షితిపాలనకు మంత్రియైన 
పోతరాజునకుం దమ్ముండు. సింగయమాధవ క్రితిపాలుండు 15-వ శతాబ్దిని రాచకొండ 
నేలినరేచర్ల వంశాంబుధి. పూర్ణచంద్రుండగు సర్వజ్ఞ సింగమనాయని కొడుకనియు, 
నాతనియొద్దమంత్రిగా నున్న పోతరాజీగౌరనపెద తండ్రియె యనియు, నీతనిచే 
రచింపంబడిన లక్షణదీపిక యందలి యీక్రింది శ్లోకములనుబట్టి తెలియుచున్నది - 


“అస్తిప్రశస్తా వనిపాలమౌళీ రత్నావలీ రంజిత పాదపీఠః 
రేచర్లవంశార్ణవ పూర్ణచంద్రో మహాబలస్సింగయామాధవేంద్రః।।” 
ఆసీత్తస్య మహామాత్యః స్వామికార్య ధురంధరః। 

మిన్రి మి? (పో)తరాజ ఇతిఖ్యాతః రాజనీతియుగన్గ్థరః॥। 


ఈతనికి పోతరాజు మంత్రిగా నుండెనని వెలుగోటివారి వంశచరిత్రములో 
నుదాహరింపంబడిన “శ్రీమతో మాధవేంద్రస్య రాజ్యాంగైక ధురంధరః। మంత్రీ (శ్రీ) 
పోతనామాసీత్‌ సర్వశాస్త్ర విశారదః।॥1” అనుశ్లోకమువలనం గూడం దెలియ 
వచ్చుచున్నది. సర్వజ్ఞసింగభూపాలుండని పేరువడసిన రావుసింగమహీపాలు 
నాస్థానమునకు శ్రీనాథుండు పోయినట్లును. నాతండు మహావిద్వాంసుం డగుటచే 
నాతని మెప్పించువిషయమున నీతండు కొంత జంకుగలవాండై 'దీనారటంకాలి 
పద్యమును జెప్పి, రాజసభాదేవతయగు శారదాంబను స్తుతించె ననియుం బ్రసిద్ధి 
కలదు గదా! అట్టి సర్వజ్ఞుని కొడుకగు నీ సింగయ మాధవ నృపాలుండు గూడ 
గొప్ప పండితుండేయై శాలి. శక. 1849 సంవత్సరము (క్రీ.శ. 1427)న 
రామాయణమునకు 'రాఘవీయి మను నొక టీకను వ్రాసెనని యాతని భార్య 
రచింపించిన యొక శాసనమునందలి యీ క్రింది పద్యమువలన స్పష్టమగుచున్నది: - 


“శాకాఖ్యే నిధివార్థిరామ శశిగేష్యబ్దే ప్లవంగే శుభే 
మాసేప్యాశ్వయుజే రఘూద్వహపదే యో రాఘవీయాహ్వహమ్‌ 
టీకామర్థపటు ప్రబోధఘటనామాణిక్య పుష్పాంజిలిం 

కృత్యా రాజతి రావుమాధవనృపో రామాయణస్య (్రియే.” 


ఇట్లు క్రీశ. 15వ శతాబ్ది తొలభాగమున నున్న సింగయమాధవ నృపా 
లుని యొద్ద మంత్రిగా నున్న పోతరాజు ననుజుండగు నయ్యలామాత్యుని కొడుకగు 
గౌరన 15వ శతాబ్ది పూర్వార్థమున నుండె ననుటకు సందేహము లేదు. మణియు 


గౌరనామాత్యుడు 15 


శ్రీనాథునిచే శివరాత్రిమాహాత్యమును దన భృత్యుండగు ముమ్మిడి శాంతయ్యకుం 
గృతి యిప్పించిన శ్రీశైల జంగమ మఠాధీశ్వరుం డగు శాంత భిక్షావృత్తిరాయండే 
గౌరనచే నవనాథచరిత్రమును మల్లికార్డుని పేరం గృతిగాం జెప్పించుటచేత నీ గౌరనయు 
శ్రీనాథుని కాలమువాండే యని విష్పష్టంబగు చున్నది. శివరాత్రి మాహాత్యమునందు 
నౌషధ కాశీఖండాది పూర్వ గ్రంథముల పోలికలు విశేషముగా గనబడుచుండినను, 
అవతారిక దోష భూయిష్టమౌటను, ప్రొఢబంధముకలదిగాం గనంబడకుండుటను, 
శ్రీనాథుడు గతించిన పిదన నవతారిక యెవ్వరిచేతనో వ్రాయించి, ముమ్మిడి శాంతయ్య 
యాగ్రంథమును గృతి నందెనను వాదము యథార్థమగుట తటస్థించినను దీనికిం 
బేరకుండగు శాంత భీక్షావృత్తి యతీశ్వరుండే నవనాథచరిత్ర రచనమును 
బ్రోత్సహించినవాం డగు టచే గౌరన శ్రీనాథుని చరమకాలమునను నాతని తరువాతను 
జీవించి యుండెననుటకు సందియము లేదు. 


కృతిరచనకుం బ్రోత్సాహము : 

నవనాథచరిత్రమున గౌరన ముక్తిశాంత భిక్షావృత్తిరాయని, నాతని వైభవమును 
విశేషముగా వర్ణించినాండు. ఆతండు మల్లికార్జున శ్రీమహాలింగ సర్వలోకోత్తమ 
సామ్రాజ్యభారనిర్వాహక ్రాఢినీతికోవిదుండు. విపులవిశ్వంభరావి(శ్రుతాశేష నృపవర 
స్వీకృతనిజశాసనుండు. అనుపమ నిజతపోబల విశేషాను సంధానరక్షిత సకల కర్ణాట 
మండలాధీశ రమావిలాసుండు. ఆతని మహావైభవం బాతని లోకోత్తమ సామ్రాజ్య 
నిర్వాహకత్వమునకు6 దగియేయున్నది. కర్పూర హిమజల కాళ్ళీరమిళిత 
దర్పసారాంబుసిక్త ప్రదేశమును దపనీయ జాలకాంతరగత ధూప విపుల సౌరభసమన్న్విత 
గంధవాహావానిత దశదిశావలయుంబునగు నిజనభా భవనంబునందు 
రత్నసింహాసనమునం గూర్చుండి, బిరుదందె బాగొందు వాని చరణాబ్దమునకు 
మండలేశ్వరులు (మొక్క పచ్చలపదకంబు చీనాంబరంబు కర భూషణంబుల 
వజరుచులు నవతంసమాణిక్య లలితకాంతులు (ప్రకాశింప రజితాద్రిమీందం 
బ్రమదమారంగనున్న పరమేశుందనంగం గొలువుదీరియుండంగ, దపో మహిమ 
రూఢికెక్కిన మునీంద్రులు పదవాక్య ప్రమాణజ్ఞులగు విద్వాంసులు బహువిధ 
నాటకాలంకార నైపుణిం జాటువకెక్కిన సత్మవీశ్వరులు, జంత్ర గాత్రముల నేర్చుగలిగి 


ఆంధ్రకవుల చరిత్ర - పుట. 595 


16 నవనాథ చరిత్ర 


వాసికెక్కిన గాయకోత్తములు, నటీనటజనులు6 బాఠకులు, దొరలు, భృత్యులు, 
నమాత్యులుం బురోహితులు, రాయబారులు, వైద్యవరులు, దైవజ్ఞులు వరుసతోనాతనిం 
గొలిచియుండిరి. ఈతండు యతీశ్వరుందే యైనను మహారాజభోగము ననుభవించు 
చుండువాండు. అట్లు కొలువుండి యవిరళయోగ విద్యాధికులైన నవనాథుల 
పుణ్యచరితము శ్రీగిరికవి పద ప్రబంధములం జెప్పిన దానిని ద్విపదకావ్యముగం 
జెప్పింప వలయునని తలంచి సరససాహిత్యలక్షణ వివేకమహితుండును భ్రమరాంబికా 
వరప్రాప్త విచిత్ర విమల సాహిత్య ప్రవీణాధికుండునగు గౌరనాహ్వయునిం బిలిపించి 
“మధురమై వెలయు నవనాథచరితంబు ద్విపదకావ్యంబుగాం జేసి కమలజ 
విష్ణుసేవ్యమానుండగు శ్రీశైలపతికి నంకితం బొనరింవు'మని చెప్పి కర్పూర 
తాంబూలంబు లొసంగి గారవించెను. దీనినిబట్టి నవనాథుల పుణ్య చరిత్రము శ్రీగిరికవి 
పద్య ప్రబంధముల నింతకుం బూర్వమే ప్రసిద్ధమై యున్నట్లగపడుచున్నది. దానినిబట్టియే 
గౌరన దీనిని ద్విపదలలో రచించెను. కాని యా శ్రీగిరికవిని గూర్చిన విశేషములుగాని, 
యాతని పద్య ప్రబంధముగాని యిప్పుడు గానవచ్చుటలేదు. ఈకవి శ్రీగిరీశ 
శతకమును, శ్రీరంగమాహాత్యమును గూడ రచించినట్లు కొందజు చెప్పుదురు. 
మడికిసింగన తన 'సకలనీతి సమ్మతము'న శ్రీగిరీశ శతకమునందలి వని రెండు 
సీసపద్యముల నుదాహరించి యున్నాడు. కాని, యవి యీ శ్రీగిరికవి రచించినవే 
యని నిశ్చయముగాం జెప్పుట కాధారము లేదు. “చిరతర ప్రకాశ శ్రీగిరీశి యని 
శ్రీగిరీశ సంబోధనతోం గూడిన మకుటమును బట్టియే దాని కాపేరు వచ్చినను 
వచ్చియుండవచ్చును. వేమనశతక కర్త వేమన యైనట్లే, శ్రీగిరీశ శతక కర్త శ్రీగిరియే 
యని యూహింపంబదియుండును. 

శ్రీగిరన్న (చెన్నమల్లు) రచించిన శ్రీరంగ మాహాత్యము లోనివని రెండు 
పద్యములు శ్రీ ప్రభాకరశాస్తులుగారి ప్రబంధరత్నావళియం దుదాహృతములు. అతండు 
నవనాథచరిత్ర మను శైవగ్రంథమును బద్యకావ్యముగా రచించిన శ్రీగిరికవియే యని 
నిశ్చయించుట కాధార మేమియు6 గనంబడదు. ఇంతేగాక శైవకవియగు నీతండు 
“శ్రీరంగ మాహాత్యము' వంటి వైష్ణవ గ్రంథమును రచించునా యను సందేహము 
కూడం గలుగక మానదు. శ్రీగిరికవి శ్రీరంగమాహాత్యములోని దని గ్రహింపం 
బడినట్టియు, శంకరుం డాది మూర్తి యుచితరీతిని బేరోలగం బుండుటనుగూర్చి 
వర్ణించునట్టియు నీ క్రింది పద్యమునకు శ్రీరంగ మాహాత్యకథనుబట్టి చూడంగా నా 
గంథమున నేమియుం బ్రసక్తి కలుగునట్లు గానవచ్చుట లేదు. 


గౌరనామాత్యుడు 17 


“సీ దీపించునే వేల్పు దివ్యాంగకంబులం 

గాళీకుచాంగరాగంబు భూతి 

కొమరాందు నే వేల్పు గురుజటాభరసీమ 
నమృతాంశుఖండంబు నభ్రగంగ 

కడుమించు నే వేల్పు గాత్రవల్లికచుట్టు 
వ్యాఘ్రచర్మము వారణాజినంబు 

కరమొప్పు నే వేల్పు కంఠపీఠంబున 
భుజగేంద్రహారంబు పునుక పేరు 


తే. అట్టి వేలుపు శంకరుం డాదిమూర్తి 
వేద వేదాంత వేద్యుండు విశ్వభర్త 
వికసితోజ్జ్వల వదనారవిందుం డగుచు 
నుచితరీతిం బోరోలగం బున్నయంత.” 


“శా. సంతోషంబునం బొందియేలె విమలస్వాంతున్‌ మహాదానవ 
ధ్వాంతవ్యూహ విదారణోజ్ఞ్వల వివస్వంతున్‌ యశఃపూరితా 
శాంతున్‌ సాహసవంతు నిర్భరజయాయతైకవిశ్రాంతు ధీ 
మంతున్‌ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్‌ జవాత్యంతునిన్‌” 


ఈ పద్యము రామాయణ కథకు సంబంధించినదిగా నున్నది. మొత్తము 
మీంద నితరాధారములేమైన దొరకనినాడు, ఈతండే నవనాథ చరితమును బద్య 
కావ్యముగా రచించిన శ్రీగిరికవియని నిశ్చయించుట కవకాశములేదు. శ్రీగిరికవి 
పద్యకావ్యముగా రచించిన యీ నవనాథుల చరిత్రమును శాంతరాయండు ద్విపద 
కావ్యముగా రచింప (బోత్సహించుట యీ శైవకథలు జనసామాన్యమున 
వ్యాప్తినొందవలయు ననియే యై యుండుననుటకు సందేహములేదు. సామాన్యముగా 
నార్యమత మగ్రవర్ణములవారి యాదరమును బడసినదగుటచే, సామాన్య జనము 
నాకర్షించుటకు మతబోధ ప్రచారము ప్రధానముగా నెంచిన శైవగురువులు సర్వజన 
సుబోధకంబగు సులభశైలిలో రచింపంబడిన ద్విపదకావ్య రచనమును బ్రోత్సహింపం 
జొచ్చిరి. పాల్కురికి సోమనాథుండారూఢగద్య పద్యాది ప్రబంధపూరిత సంస్కృతభూయిష్ట 
రచన సర్వసామాన్యంబుగాదు గావునం దాను ద్విపదులను రచింప దొరకొనినట్లు 


18 నవనాథ చరిత్ర 


చెప్పియే యున్నాండు గదా! ఈ శైవు లవలంబించిన మార్గము ననుసరించియే 
కావలయు, వైష్ణవ మతాభిమానులచే రామాయణాదులు గూడ నాయా కాలముల 
ద్విపద రూపమును బొందింపం బడియున్నవి. 

శైవసిద్దులగు నీ నవనాథులవలెనేే, వైష్ణవ సిద్దులగునవనాథులు గూడం బ్రసిద్దులై 
యున్నట్లు తోంచుచున్నది. ఈ వైష్ణవ సిద్దులగు నవనాథుల చరిత్రము మహారాష్ట్ర 
భాషలో మాలూ పండితునిచే రచింపంబడియుండెను. దాని యాంధ్రానువాద మొకటి 
“నవనాథ చరి(త్రిమను పేరం టబకటితంబై యున్నది. కాని యిది మిగుల 
నర్వాచీనంబుగాం గనంబడుచుండుటచేతను, మత్స్యేంద్రనాథుండు, గోరక్షుండు, చౌరంగి 
మొదలగు సిద్దులనామములయందు జర్యల యందును గూడ నీవైష్టవ నవనాథులకును 
శైవ నవనాథులకును బోలిక లగపడుటచేతను, శైవనాథుల చరిత్రము దేశమున 
వ్యాప్తిం జెందిన పిదప, దానికిం బ్రత్యర్థిగా వైష్టవమత ప్రతిపాదకంబగు వేటొక 
నవనాథచరిత్రము రచింపంబడినదని తోచుచున్నది. గౌరన కావ్యమైనను, కేవల 
మంత వీరశైవ ప్రతిపాదకంబైనదిగాం దోంపదు. ఏలయనంగా, నిందొకచో 
విష్ణువుప్రశంస గూడం గొంత కల్పింబడినది. లోకరక్షణార్థమై విష్ణువు శైననాథుల 
చర్యలను గూడం బ్రతిఘటించి శైవనాథుండగు నాగార్జున శిష్యుండు శ్రీశైలము నంతను 
హాటకాచలముగా నొనరింపంజేసిన యత్నమునకు భంగమొనర్చి, యా నాగార్జున 
శిష్యునిం దన చక్రముచేం జంపినట్లు చెప్పంబడినది. 


“గాసిగా శిక్షింపం గలవా రుపేక్ష 

చేసిన దోషంబు సిద్ధించుంగాన 

నేనే జగంబులన్నియునురక్షింపం 
బూనిన లక్ష్మీవిభుండ నని చెప్పి 
యంతర్షితుండయ్యెం” ననియుం గలదు. 


ఇట్లు శైవనాథులు లోక ప్రసిద్ధంబుగాం జేయందలంచిన రసవాదాది 
కృత్యములకు భంగము గలిగించుటేగాక, తానె జగంబు లన్నియు రక్షంపంబూనిన 
లక్ష్మీవిభుండ నని ప్రకటించుకొను విష్ణువు మాహాత్యమును గూడ వర్ణించిన దగుటచే 
నిది కేవలము వీరశైవపరము కాదనియు, నేత ద్రంథరచనా కాలమునకే వీరశైవ 
మతముయొక్క పట్టు కొంచెము తగ్గినదనియు, గౌరన యట్టి కేవల వీరశైవ 
సంప్రదాయములోనివాండు కాందనియుం దలంపవలసియున్నది. 


గౌరనామాత్యుడు 19 


కథారంగము, ఆంధ్రదేశ సంబంధము : 

ఈ నవనాథుల చర్యలకుం బ్రధానరంగము మహారాష్ట్ర దేశభాగముగాం 
గనంబడుచున్నది. శివపుత్రుండగు మీననాథుండు తండ్రివలన నధ్యాత్మవిద్యోప 
దేశమును బొంది, ధరణిపైం జరియింపంబొమ్మన నాతని యాజ్ఞవడసి, భూలోకమునం 
గలికాలంబున సులలిత యోగాబ్టీచం[ద్రుండై - 


కాళింగ బంగాళ కరహాట లాట 
గౌళ కేరళ చోళ కర్ణాట ఘోట 
కుకురు కొంకణ పౌండ్ర కురుకోసలాది 


సకల దేశంబులును దిరిగి, మాళవదేశంబున రాజమహేంద్రనరేంద్ర 
పరిపాలితం బగు మాంధాతపురమునం దొలుతవిదిసినవాండయ్యెను. ఈ సందర్భమున 
నీతండు తిరిగిన దేశములలో నాంధ్రదేశ మున్నట్లు చెప్పంబడి యుండలేదు. ఈతండు 
తొలుత వాసమేర్చజచు కొన్నట్లుగాం జెప్పంబడినది మాళవ దేశమునందలి 
మాంధాతపురముగాని యది యాంధ్రదేశమునం దేపట్టణమును గాదు. ఈ మాంధాత 
పురాధీశుండగు రాజమహేంద్రుని కుమారుడు సారంగధరుండు. ఈతనికథ యంతయు 
నీ మాళవదేశగతమగు మాంధాతపురముననే జరిగెననియు, తత్‌పుర సమీపమునందలి 
కొండలలో వాస మేర్చజచుకొనియున్న మీననాథుని యనుగ్రహమువలననే యీతనికిం 
గాలు సేతులు మరలం గలుగంగాం, జౌరంగి యను నామమున సిద్దుండై యాతని 
శిష్యులలో నొకé డయ్యెననియు, స్రీ రాజమహేంద్రుని యాలమందలను గాచు 
గోరక్షుండు గూడ నాతని ముఖ్య శిష్యులలో నొకండై, యోగ సామ్రాజ్య పట్టభద్రుం 
డయ్యె ననియుం జెప్పంబడినది. ఆ రాజమహేంద్రుండును “సుతు నాజ్ఞ వెట్టించి, 
సురసుర వెచ్చి, మతిం దప్పి తేజంబుమాలి యావెన్మ నంతకగోచరుండై”న పిదపం 
దజ్జనపదంబెల్ల జనశూన్యమై, మాంధాతపురంబును మటుమాయ మయ్యెనంట. 
పిమ్మట శిష్యులం గూడి మీననాథుండు మాల్యవంతంబునకేగి, యచ్చట 
సంజీవకరణి,సంధాన కరణి, పరుసవేది, చింతామణి మొదలగు దివ్యౌషధములను 
మలతికొందజ శిష్యులను బడసి, వారిని సిద్ధులుగాం జేసి, పశ్చిమాంబుధి తీరమున 
మంగళాపురమను (Mangalore) పుటఖేదనము డాసి, యా పురిని రాజు మృతుడౌటం 
దెలిసి, యాతని కాయమునం (్రవేశించి, కొంతకాల మాపురమునేలుచు రాజ్య 
వైభవములను నైహికసుఖముల ననుభవించి యొక సుతనింబడిసి, గోరక్షకుని 


20 నవనాథ చరిత్ర 


ప్రబోధమున మరలం దన కళేబరమునం బ్రవేశించి, శిష్యులతోం గూడి, ఉజ్జయని, 
ద్వారక, అయోధ్య, కురుక్షేత్రము, కాళి, ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రములను 
దర్శించుచు, హిమవత్సర్వతమును జేరి, శిష్యులతో - 


“మీరు మీ నేర్చున మీ కథలెల్ల 
ధారుణిపైం బ్రసిద్ధముగాంగం జేసి 
సన్నుతి యోగశాస్త్రములు మీ పేరు 
విన్నం గౌతుకమార విరచించి మజియు 
గురుభక్తి నిరతుల గుణరత్ననిధులం 
దెలిపి యోగం బుపదేశించి దెసల 
గలయం ద్రిమ్మరుచుండంగా నియమించి 
మగుడ చలికొండ కేతెండు చనుండింక” 


నని చెప్పి పంపెను. అట్లు పంపిన శిష్యులలో - 


“మళయాళ బర్చ్బర మగధాంధ్ర పాండ్య 
చోళభూములు చనంజొచ్చె విజ్ఞాన 
శీలనాగార్జున సిద్దుండింపార. » 


ఈతని శిష్యుండగు సిద్ధనాగార్జునుండు శ్రీశైల ప్రాంతమునం దిరిగి,రసవాద 
మహిమను జూపి, శ్రీశైలము నంతను హాటకమయముగాంజేయ యత్నించి, తుదకు 
విష్ణుని చక్రమున కాహుతియై విఫలుండయ్యెను. కాని మీననాథుండుగాని యాతని 
వెంట నంటియున్న సారంగధరుండుగాని యాంధ్రదేశమునకు వచ్చి నట్రైనను 
గనంబడదు. ఇట్లీ నవనాథుల కథలన్నియు హిందూదేశమునం బశ్చిమ తీరభాగమునకు 
సంబంధించిన ట్లగపడుచుండంగా, నిందు (బ్రధాన పురుషులలో నొక్కండును, 
వీననాథుని తొలి శిష్యుండును నగు సారంగధరుని గూర్చిన కథ 
యాంధ్రదేశమునకును, నందు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రవరమునకును 
సంబంధించినదిగాం జిరకాలమునుండి యీ దేశమునం దలంపబడుచుండుట 
యాశ్చర్యకరము కాకమానదు. ఈ భావ మెట్లెప్పుడు బయలుదేరినదో చెప్పుటకు 
సాధ్యముకాదు గాని, అప్పకవి నాంటినుండియు నది యీ దేశమునం బ్రలియుండు 
ననిమాత్రము చెప్పవచ్చును. అప్పకవియే సారంగధరుని కథకును నన్నయాంధ్రఫక్షికిని 
సంబంధమును గలిగించినవాంజై యుండిన నుండ వచ్చును. ఈ కథ 


గౌరనామాత్యుడు 21 


రాజమహేంద్రవర పట్టణమునకును, దాని నొక కాలమునం బరిపాలించి 
రాజమహేంద్రుండని (ప్రనిద్ధివడనిన చాళుక్యరాజగు రాజరాజునకును 
సంబంధించినదను విశ్వాసము జనులలో వ్యాపించిన పిదప, నచ్చటివారా కథా 
విశేషములకు స్థలనిర్దేశమును గూడం జేసియుందురు. కావుననే యిప్పటికి నాయూర 
నిది సారంగధరుని మెట్టయనియు, నిది యాతనికాలుసేతులు నటికించిన చోటనియు, 
నిది చిత్రాంగి మేడ యనియు స్థలనిర్దేశములతో నా కథా విశేషములను 
జెప్పుకొనుచుండుట తటస్టించి యుండును. చారిత్రక విషయములకును, జన 
వాదమునకు నొకప్పు డెట్టి సంబంధము లేకపోవచ్చు ననుట కిదియొక మంచి 
నిదర్శనముగాం గనంబడుచున్నది. ఇంక నప్పకవీయ రచనా సందర్భము నందలి 
సారంగధర కథా ప్రశంసను గూర్చియించుక పరిశీలింతము. 

అప్పకవీయ మనునది నన్నయవక్కి ప్రక్రియాకాముది యనంబరగు 
నాంధ్రశబ్దచింతామణి కాంధ్రేకరణము. ఈతండు తెనుంగున ఘనకావ్యం బొక్కటి 
చేయం దలంచి యున్నతటి నీతని కులదైవమగు కామెపలి గోపాలకృష్ణుం డొక నాయడు 
కలలోం బ్రత్యక్షంబై- 


“స్వ, శ్రేయస మబ్బు నీకు నింక సిద్ధము నన్నయఫక్కియాంధ్రముల 
జేయుము మా యనుగ్రహముచేంగవు లచ్చెరువంది మెచ్చగంన్‌” 


అని యానతిచ్చినాండు. కాని యప్పకవి కప్పటికా నన్నయఫక్కి యన నేమో 
తెలియదు. అతందెప్పుడును దానిని వినికని యెజుంగండు. ఆ విషయము కూడ 
సర్వసాక్షి యగునా విష్ణువే చెప్పుచు, నా గ్రంథ ప్రభావమును, దాని పూర్వచరిత్ర 
మంతను గూడ నా కలలో నాతని కిట్లెజింగింపం దొడంగను - 


“కం. వినియును గనియును నెజుంగని, 
ఘనఫక్కిం దెనుంగుం జేయంగా నెట్లగు నా 
కనవలదు దాని లక్షణ 
మును నీకది గలుగుచందమును వినుమింకన్‌.” 


ఆంగ్రశబ్దచింతామణి వ్యాకరణము ముందు రచించి, తత్ఫూత్రములం 
దెనుంగుబాసచే నన్నయభట్టు శ్రీమహాభారతమున మూండు పర్వములు చెప్పెను. ఆ 
సమయంబున భారతము దెనింగించుచు6 - లేదా తెనుంగించుట మూలముగా 
దాను రచించిన రాఘవ పాండవీయమును నన్నయ యణంచి వేసినాండు. ఇప్పుడు 


22 నవనాథ చరిత్ర 


తాను రచించు ఛందమునం (ఈతనిది ఛంద్రోగ్రంథమా? వ్యాకరణమా) దన 
ఛందో[గ్రంథము నణంచివేయుటకై యీ ఫక్కి రచింప మొదలు పెట్టినాండు అని 
భీమన్న తలంచి యా యాంధ్రశబ్దచింతామణి నణంచివేసినాండంట. ఇక్కడ సర్వసాక్షి 
యగు నీవిష్ణువు పలుకులలో సందర్భశుద్ధి గానరాకుండుట గమనింప దగియున్నది. 
మొదట ఆంధ్రశబ్దచింతామణి రచించి యాసూత్రములకుదాహరణముగా భారతము 
మూండు పర్వములు చెప్పె నన్నట్లున్నది. కాని రెండవ వాక్యములో నన్నయ్య భారతము 
ముందు రచించి, భీమన్న రాఘవపాండవీయము నణంచివేసినట్లును, అటు తరువాత, 
భీమన ఛందస్సు నడంచుటకుగా నీ (వ్యాకరణ) ఫక్కి సంగ్రహించినట్లును, అపుడు 
భీమన దాని నడంచినట్లును జెప్పంబడినది. కావున నన్నయ రచనలు రెండింటిలో 
నేది పూర్వమో యనునది నిశ్చితమగుటయే లేదు. ఇంతవజకీ రెండు వాక్యములు 
పరస్పరము విరుద్ధములుగా నున్నవి. అంతే గాక రెండవ వాక్యమును బట్టి ఆంధ్ర 
శబ్ద చింతామణికంటె ముందే భారతము రచియింపంబడినట్లూహింవవలసి 
వచ్చుచున్నది. ఇంకనిట్లు నన్నయఫక్కి భీమనచే గోదావరిలోం గలుపంబడుటచే 
నాంధ్రమున సూత్రసంపాదన లేక పోయినదంట. ఆ కారణముచే నాదిని శబ్ద 
శాసనమహాకవి చెప్పిన భారతములో నేది వచింపంగాంబడియెనో దానినె కాని 
దెనుంగుపల్ము మజొక్కటింగూర్చి చెప్పంగారాదని దాక్షవాటి కవిరాక్షసుండొక 
నియమము చేసెనంట. ఈ కవి రాక్షసుండు భీమనకవి యనియే ప్రసిద్ధి గదా! 
'సూత్రసంపాదని లేమిచేననుట వలనం బ్రధ్వంసాభావమేనా మనము గ్రహింప 
వలసియున్నది? భీమన దాని నణంచివేసె నని చెప్పంబడినది గదా! నన్నయ 
వ్యాకరణము నడంచిన భీమకవియే మరల నీ నియమమును జేసి యుండెనంట! 
ఈతండీ నియమము చేసియుండుటను బట్టియే యాతని మాటను జవదాంటనొల్లక 
మహాకవులగు తిక్కసుధీమణి మొదలైన తొంటి తెలుంగు కవీంద్రు లెల్లరు నా మూండు 
వర్వములలో నా మాన్యుండు నుడివిన తెలుంగు లరనికొనియే తమ 
కృతులురచించినారంట. తిక్కన కేతనాదులు రచించిన తెలుంగు పలుకుబళ్లకు నన్నయ 
మూండు పర్వములలోని తెలుంగులే యాధారము కాంబోలును! నూత్నదండియగు 
కేతనయుం దెనుంగునకు లక్షణము వాని ననుసరించియే చెప్పియున్న వాండా? 
ఇంక భీమన యడంచిన యా నన్నయ యాంధ్రఫక్కి నెజింగిన వాండొక్కరుండు 
మాత్ర మున్నాండంట. ఆతడు రాజ రాజ నరేంద్రతనూజుం డగు సారంగ ధరుండు. 
ఈతండు తన శైశవమునందే నన్నయ యాంధ్ర ఫక్కిని రచించు చుండగానే యాతని 


గౌరనామాత్యుడు 23 


యొద్ద పఠించి నాండంట. ఈతనికిం దక్క మటియన్యుల కెవ్వరికి నిది తెలియదన్నాడు 
విష్ణువు. భీమన దీనిని రచింపంబడిన వెంటనే యడంచినట్లు తెలియవచ్చుచున్నది 
గదా! వీరిద్దబికు దక్క నన్యు లవ్వరికిం దెలియదని దానికర్ణమగునా? ఆ 
సారంగధరుండు, జనకుండు మతి చెడి తన కాళ్లుచేతులు నజికింపంగాం మత్స్యేంద్రుని 
సాంగత్యముచే వానిం గ్రమ్మజణం బడసి సిద్ధులలోం గలసి యొక సిద్ధుండై యుండి 
“మొన్నటి కీలక సంవత్సరమున” మతంగ గిరికడ నావ్యాకరణమును బాలసరస్వతుల 
కొసంగంగా నాతండాద్దని కొకటీకం గూడ వ్రాసెనంట. అట్లు భీమకవి గోదావరిలో 
గలిపిన గ్రంథమును మరల రాజనరేంద్రక్షాదయితుని పట్టి మహిని వెలయించిన 
వాందయ్యెను. ఎనుబదిరెండార్యలు గలిగి. పరిచ్చేద పంచకమనందగు నా ఫక్కి 
మతంచగాల విప్రునివలన నప్పకవి సదనము చేరుననియు, సంస్కృతమున 
వాగమశాసనుండు రచించి నప్పుడు మును నారాయణధీరుం డాతనికి సహాయుం 
డయినట్లే, దానిని దెనింగించుటలోం దా నాతనికిం దో డగుదుననియుంగూడ విష్ణువు 
చెప్పెను. నన్నయకవి ప్రక్రియాకౌముదిని నారికేళపాకముగాం జెప్పినాండు. కావునం 
గేవ లాంధ్రులా (త్రోవ గానలేరు. మటియు సంస్కృత (గ్రంథములో. దెనుంగు 
కలియంగూడదు. గనుక లక్షణంబు మాత్రమె చెప్పెను గాని లక్ష్యమొక్కటియు నాతండు 
చెప్పలేదు. తాతన నూత్నదండియు నింతకుం బూర్వము తెలుంగుల లక్షణం బొకించుక 
యైనను జేయక పోలేదు.కాని యవి యాంధ్రభాషా మహాకాననాంతరమున శబ్దాపశబ్ద 
సరణు లెజింగించుటలో దీని వంటివి గావు గావున నిది కవులకువిశేషోపకారక 
మగునని చెప్పి విష్ణువు చనెను. 

అప్ప కవికి గలలోం బ్రత్యక్షంబై నన్నయఫక్మినిగూర్చిన యీ యసంబద్ధపుగాథ 
నంతను జెప్పిన యీ విష్ణు వీతని యిష్టదైవ మగుటచే నీ దెనుంగు సేతలో నీతనికి 
సాయముచేసినం జేసియుండవచ్చును గాని, వాగనుశాసనుం డా సంస్కృత గ్రంథమును 
“మును నారాయణధీరుండు దనకు సహాయుండుగ” రచించెనో లేదో నిర్ణయించుట 
క్రీ విష్ణుమూర్తి పలుకులు తప్ప వేజాధార మేమియుం గనంబడదు. ఆ నన్నయఫక్కిలో 
నీ నారాయణనిం గూర్చిన ప్రశంస యేమియు లేదు గదా! ఇంక భారత రచనమును 
వలెనే దీనింగూడ “సహాధ్యాయుండు నైనవాం డభిమతంబుగం దోడయి నిర్వహించి 
యుండు” నని యెంచి యప్పకవి యట్లుకల్పించియుండవచ్చును. కాని, భారతములోని 
“పాయక పాకశాసని” కను పద్యమే ప్రక్షిప్తంబుగాం గనబడుచున్నది. అప్పకవి “జాన 
పదు లోడక దిద్దిరని తెలిపిన రీతిగా నాతనికిం బూర్వమేయెవ్వరో యా పద్యమును 


24 నవనాథ చరిత్ర 


రచించి యాగ్రంథమునం జేర్చియుందురేమో యని తలంపవలసి వచ్చు చున్నది. 
ఏల యనంగా, నాంధ్రభారతము ప్రాంతవ్రాంత ప్రతులను బరిశీలింపంగాం బెక్కింటిలో 
నీ “పాయక పాకశాసని” కన్న పద్యమే కనంబడుట లేదు. కొన్ని ప్రతులలో నుండుటం 
బట్టి, యాగ్రంథము నిటీవలివా రందజు నద్దానిని సంగ్రహించి యుందురు. ప్రాచీన 
మాతృకనుబట్టి వ్రాసినవారీ పద్యమును మాత్రము వదిలివేసి రనుట సంభావ్యము 
కాదు గదా! సుమా రిరువది ప్రాచీన తాళపత్ర (గంథములం బరిశీలింపంగాం 
దొమ్మిదింట నాపద్యమే లేదు. నన్నయ యాంధ్రఫక్కి నాతనికై దాణువందల 
యేండ్లతరువాత నాంధ్రలోకమున వ్యాపింప జేయుటకుం జాళుక్యకులావతంసుం 
డగు రాజనరేంద్రుని కుమారుడని చెప్పబడిన సారంగధరుండు తోడ్చడుట యెట్టిదో. 
భారత రచనా విషయమున నన్నయకు నారాయణభట్టు తోడ్చడుటగూడ నట్టిదిగానె 
యుండునని తలంపవలసి వచ్చుచున్నది. 

ఇట్లిందలి విషయము లన్నియు సందేహగ్రస్తములుగానె యున్నవి. మొట్ట 
మొదట నన్నయ యాంధ్రఫక్కిని రచించుట; నన్నయ సమకా లికుండని చెప్పుటకు 
వీలులేని భీమన దానిని గోదావరిలో గలుపుట; కవిరాక్షసుం డీభీమనయే యైనచో, 
నాతందే మరల నన్నయ భారతములో నేదిచెప్పెనో దానినేగాని, సూత్ర సంపాదనలేమిచే 
మణియొక తెనుంగుపల్ముం గూర్చి చెప్పరాదని నియమము చేయుట; తరువాత 
నాంధ్రలక్షణ కర్తయగు కేతన మొదలుగవారాతని కృతు లరసికొని, ఆ ఫక్కి 
ననుసరించియే తాము రచించి యుండి రనుట; చింతామణిరచనమున నన్నయభట్టుకు 
నారాయణ భట్టు సాయపడినట్లే విష్ణువు అప్పకవికి సాయపడుదు నని చెప్పుట; 
అన్నిటికంటె గొప్పది. సారంగధరుండు శైశవమునందు నన్నయ రచించునెడ నేర్చిన 
యాంధ్రఫక్కిని - ఇంత కాలమునుండియు నిచ్చుట కెవ్వరు తగినవారు లేకగాంబోలు 
బయలు వెట్టక “మొన్నటి కీలక సంవత్సరమున మతంగ గిరికడ బాలసరస్వతుల 
కిచ్చి” దానిని మహిని వెలయించుట! 

ఆంధ్ర శబ్దచింతామణి యేకారణముచేనైన నేమి నన్నయ రచించిన 
యిదువందల సంవత్సరములవటబకు నామరూపములె లేక బయలుపడక యుండి, 
17-వ శతాబ్దమున బాలసరస్వతిచేతం బడుటకు అప్పకవి చెప్పిన కల లోని కథయే 
మూలాధారమైనచో నది యంతయు కల్లయే యని నవనాథచరిత్రమునం దెలుపంబడిన 
సారంగధరుని కథ వెల్లడించుచున్న దనవచ్చను. ఏల యనంగా, నీ నవనాథ 
చరిత్రమునుబట్టి సారంగధరుని కాంధ్రదేశముతోం గాని, యందు 11-వ శతాబ్దినేలిన 


గౌరనామాత్యుడు 25 


రాజరాజవిష్ణువర్ధనుండను రాజనరేంద్రునితోంగాని యెట్టి సంబంధము నున్నట్లగపడదు. 
సారంగధరుండు మాళవదేశమున మాంధాతపురం బేలు రాజమహేంద్రుందను రాజు 
కుమారుండు. ఆంధ్రదేశమున రాజమహేంద్రవరము రాజధానిగా నేలిన చాళుక్యరాజగు 
రాజరాజవిష్ణువర్ధనునకు సారంగధరుండను కుమారుం డున్నట్లు నిదర్శనము లేదు. 
ఈతని పుత్రుని పేరు రాజేంద్రచోడుండు. ఈతండు రాజ్యమునకు వచ్చినపిదపం 
జోడదేశముపై దండెత్తి దానిని జయించుటచే నీతనికి కులోత్తుంగ చోడదేవుండను 
పేరు వచ్చి నది. ఈతని తల్లిపేరు అమ్మంగదేవి. రాజరాజునకు రేపల్టేవియను 
మతజియొక భార్య యున్నట్లు శాసన నిదర్శనము లున్నను, రత్నాంగి, చిత్రాంగి యను 
పేళ్ళుగల భార్యలుగాని, సారంగధరుండను కొడుకుగాని యున్నట్లు నిదర్శన మేమియు 
లేదు. వేంగిదేశము నేలిన చాళుక్య రాజగు రాజరాజనరేంద్రుండు, 
రాజమహేంద్రుందనియుం జెప్పంబడుటంజేసి కాంబోలు నా మాళవదేశా ధీశుండగు 
రాజ మహేంద్రుని కథ యీతనియం దారోపిత మగుట తటస్థించినది. భారతమున 
నన్నయయే “జగజ్జ్ణేగీయమానానూన గుణరత్న రత్నాకరుండునై పరగుచున్న 
రాజరాజనరేంద్రుండు, 


ఉ. రాజకులైక భూషణుండు రాజమనోహరుం డన్యరాజ తే 
జోజయశాలి శౌర్యుండు విశుద్ధ యశశ్శరదిందుచంద్రికా 
రాజిత సర్వలోకుం డపరాజిత భూరిభుజాకృపాణ ధా 
రాజలశాంత శాత్రవపరాగుండు రాజమహేంద్రుం డున్నతిన్‌” 


అని యాతనిని రాజమహేంద్రుండని పేర్మొనియున్నాండు. ఈ నామ 
సాదృశ్యమునుబట్టి మాళవాధీశుండగు రాజమహేంద్రుని కొడుకగు సారంగ ధరుండు 
సిద్ధు డయ్యెనను కథా విషయమును బురస్మరించుకొని యింతకాలమునుండి 
లోకమేమాత్రము నెజుంగని నన్నయ [గ్రంథ మిప్పు డెట్లు హఠాత్తుగా బయలుపడె 
నను ప్రశ్నకు సమాధానము కుదుర్చుకొనుటకై, సారంగధరుండు బాల్యమున 
నన్నయభట్టు రచించిన లక్షణమును జదువుట, దానిని లోకమున నిలుపుటకు 
బాలసరస్వతి కిచ్చుట మొదలగు కథనంతను నప్పకవియే కల్పించి,యాంధ్రదేశము 
నేలిన చాళుక్యరాజగు రాజమహేంద్రునిపైం బెట్టియుండవచ్చును. అప్పకవి కథ,లేదా 
విష్ణు వప్పకవికిం జెప్పిన కథ వాస్తవమేయైనచో బాల సరస్వతి తనకా గ్రంథము 
లభించిన రీతిని దెలుపు సందర్భమున సారంగధరుని పేరైననెత్తకుండునా! అయితే 


26 నవనాథ చరిత్ర 


అప్పకవి దీనినా సారంగధరుని కథతో ముడి వెట్టుట కనువగునట్లుగా నాతని 
కొకసిద్ధుండు తెచ్చియిచ్చె ననియొక చిన్న సూచన యొక ప్రతిలో మాత్రము పీఠికలోం 
గానవచ్చుచున్నది. ఆ పీఠికలోని పద్యములివి - 


ఉ. ఏమి మహాద్భుతం బిది హరీ! హరి! యెక్కడి యాంధ్రశబ్ద చిం 
తామణిఫక్కి! యెక్కడి మతంగ నగంబు! యుగాదిసంభవుం 
దై మని చన్న నన్నయ మహాకవి యెవ్వండు సిద్ధుందెవ్వందా 
హా మదగణ్య పుణ్య సముదగ్రతం జేకుజుంగాదె యారయన్‌. 


మ. ఇలం బ్రజ్ఞానిధులౌకవు ల్మునుపులేరే! వారు వ్యాఖ్యాన క 
ర్తలుగానోపరె? పెక్కువత్సరము లంతర్భూతమైయున్న యీ 
తెలుంగు వ్యాకరణంబునాకొసంగెం బ్రీతిం డిక గావింపుమం 
చల సిద్ధుండు మదిష్ట దేవత విరూపాక్షుండు నిక్కంబుగన్‌. 


ఇట్లు చెప్పుటచే నది తనకు లభ్యమైన రీతికిందానే యత్యాశ్చర్యమును 
బొందినట్లగు పడుచున్నది. మజియు నా తెచ్చియిచ్చిన సిద్దుడు తన యిష్టదైవం 
బగు విరూపాక్షుందే యానికూడం జెప్పినాండు. కావున, నప్పకవికిం గొంతపూర్వుండై 
మొట్టమొదట నన్నయ్య ఫక్కికి వ్యాఖ్యానము రచించినాయడన్న బాలసరస్వతి యైనను 
ఆ నన్నయ ఫక్కికి సారంగధరుని కథకు సంబంధమున్నట్లు చెప్పలేదు. “నన్నయ 
యెక్కడ, సిద్ధుందెక్క ” అని వీరికి సంబంధమే లేనట్లు చెప్పుచున్నాండు. ఈ కథయు 
నాంధ్రదేశమునకు సంబంధించినదనియాంతడెంచె ననుటకును నిదర్శనము లేదు. 
మతియు నంతకు సుమారు రెండు శతాబ్దుల పూర్వమున నాంధ్రదేశీయుండగు 
గౌరన యీ నవనాథ చరిత్రమున నా రాజమహేంద్ర సారంగధరుల కథను 
వర్ణించునప్పటికీ కథ యాంధ్ర దేశమునకు సంబంధించిన దను భావమే 
ప్రబలియున్నచో, రాజనరేంద్రుని రాజమహేంద్రవరము రాజ ధానిగా నాంధ్రదేశము 
నేలిన రాజుగను, ఆ కథ యీ దేశమున జరిగినదిగను వర్ణింపకుండునా? ఇది 
యంతయు మాళవదేశమునందలి మాంధాతపురమునకు సంబంధించినదిగాను, 
సారంగధరునికి గాలుచేతులు వచ్చిన పిదప, నచ్చటినుండి మీననాథుండు 
మాల్యవంతమునకును, విధవ నా వశ్చిమదేశ భాగము మీందుగనే 
హిమవత్పర్వతమునకుం బోయినట్లును, నాగార్జున సిద్ధుండు మాత్రమే యాంధ్ర 


గౌరనామాత్యుడు 27 


దేశమున సంచారము చేసినట్లును నిందు వర్ణింపంబడియున్నది. కావున, 
గౌరనకాలమునాటికి సారంగధరుని గూర్చిన కథ యాంధ్రదేశమున జరిగినదని 
గాని, సారంగధరుం డాంధ్రదేశీయుడై యాంధ్ర భాషనెణింగి తల్లక్షణము నేర్చినవాం 
డనిగాని వాడుక యేమాత్రము నున్నట్లగపడలేదు. ఇంక పదునేడవ శతాబ్టీ మొదట, 
ననంగా క్రీ.శ. 1630 సంవత్సర ప్రాంతమున తంజావూరిలో రఘునాథరాయల 
యాస్థానము నలంకరించి, నవనాథ కథలలో నొకటి యగు సారంగధర చరిత్రమును 
బబంధముగా రచించిన చేవుకూర వెంకటకవిగూడ సారంగధరున 
కాంధదేశముతోడను. నన్నయ వ్యాకరణముతోడను సంబంధ మున్నట్లు 
తెలిపియుండలేదు. ఈతండును గౌరనవలె రాజనరేంద్రుని మాళవ పతిగానే 
వర్ణించియున్నాండు. 


“మహిని రాజనరేంద్రుండు మాళవపతి 
రాజరాజనరేం[ద్రుండు రాజరాజు 
ననంగం బేరెన్నికకు నెక్కి యతిశయిల్లు 
నింద్రవిభవుండు రాజమహేంద్ర విభుండు.” 
(సారంగధర చరిత్ర.1 ఆ.5) 


కథా విషయమునను, గొంతవజకు భాషలోను గూడ నీతండు గౌరన 
ననుసరించినవాందే యైనను, దన కాలమున సారంగధరుని కథ కాంధ్రదేశసంబంధము 
కలదను వాడుక ప్రబలియున్నచో నాతండద్దానిని సూచించియైన నుండకపోండు 
గదా! ఈతనికి సమకాలికుండో, సుమారు పాతిక సంవత్సరముల తరువాతివాండో 


*అప్పకవికి సుమారొకశతాబ్ది పూర్వము, అనంగా క్రీ.శ. 1560 ప్రాంతమున బాల 
భాగవతమును ద్విపదకావ్యముగ రచించిన దోనేరు కోనేరునాథకవిని, కృతిపతియు, చాళుక్య 
కంఠీరవుండును, బుక్కభూప ప్రపొత్రుండు నగు చినతిమ్మ భూపాలుడు, పరీక్షిత్తునుండి తన 
తండ్రివజకు 45 తరములని వినంబడు గావున, నా వంశ క్రమముం దెలుపవలయునని 
ప్రార్థించుటయు, నాతండట్లే చేయుచు జంద్రవంశమునం జాళుక్యభూపాలునకు జగదేకమల్లుండు 
నాతనికి విష్ణువర్ధనుండు గలిగి రనియు,నాతనికి రత్నాజియందు విమలాదిత్యుండు, నాతనికి 
భానుమతియందు రాజరాజ నరేంద్రండు గలిగెననియు, నీతండు రాజమహేంద్రవరం అను పేరి 
రాజధానిం గట్టించి వేంగిదేశం బేలె ననియు, 


28 నవనాథ చరిత్ర 


యగు నప్పకవి యీతని సారంగధర చరిత్రమునుండి లక్ష్యముల గ్రహించి యుండుటచే 
సారంగధరుని గూర్చిన కథయంతయు మాళవ దేశమునకు సంబంధించినదే యని 
యాతనికిం దెలియక యుండదు గదా! కావున నన్నయఫక్కి నాం(ధీకరించు 
సందర్భమునం దన కిష్టదైవ మగు విష్ణుమూర్తి మూలముగా వెల్లడించిన సారంగధరుని 
గాథయంతయు నప్పకవి సందర్భాను కూలముగాం గల్పించినదే యని తోంచుచున్నది. త 


సారంగధరుని గూర్చిన కథలు : 

మత్స్యేంద్రనాథుని యనుగ్రహమున సిద్ధుండై చౌరంగి యను పేరు వహించిన 
యీ సారంగధరునికథ భిన్నరీతులం గానవచ్చుచున్నది. మహారాష్ట్ర భాషలోని 
నవనాథచరిత్రనుబట్టి రచింపంబడిన తెలుంగు గ్రంథములోనీ “చౌరంగి” పేరు 


“ఆ రాజమణికార్యుం డగు పెద్దకొడుకు, సారంగధరుం డతిశాంతుండై యుండి, 
ఆసక్తి బినతల్లియైన చిత్రాంగి, చేసిన యాపదం జెచ్చెరం గడచి 

అనఘుండై చౌరంగి యను సిద్ధుం డయ్యె, జననాథ నేండును జగతిపై నిలిచె 
అతండె యా భారతాఖ్యానంబునందు, ప్రతిలేని మొదలి పర్వంబుల మూంటి 
నందెం దెనుంగున నా నన్నపార్యుం, డందజు వెజిగందు నట్లుగా నుడువ, 
అతండు శ్రీకాంతయం దాత్మజుం గనియె, చతురతోపేంద్ర భూజాళుక్యభీము” 


అని (గంథాంతమునం జెప్పియున్నాడు. 

ఇందు వర్ణింపంబడిన వంశక్రమము రాజమహేంద్రవరము నేలిన చాళుక్య వంశీయుండగు 
రాజరాజున కేమాత్రము సంబంధించినదిగాం గనంబడదు. నడుమ నాతని పేరు మాత్రము 
జొనుపంబడినట్లున్నది. అందలి జగదేకమల్ల, విశ్ట్వేర, కృష్ణ కందాళరాయ, కళ్యాణ బిజ్జల మొదలగు 
పేళ్లు పశ్చిమదేశభాగము నేలిన రాజవంశములకు సంబంధించినవిగా నుండుటచేత, నా 
వంశములోనివాందే యైన మాంధాతపురాధీశుండగు రాజరాజును. నామసామ్యముచే 
రాజమహేంద్రవర పట్టణమున కధిపతిగా వర్ణించి యాతని కొమారుండగు సారంగధరుని గూండ 
బేర్మొని, వీరిని విజయనగరాధిపుండైన చినతిమ్మనృ్ఫపాలుని పూర్వపురుషులనుగాం గవి వర్ణించి 
యున్నాండు. ఇట్టి సందర్భము గలిగినపుడైనను, సారంగధరునకు నన్నయఫక్కితోం గల 
సంబంధమును గూర్చి యితం దేమియుం జెప్పలేదు. ఈ విషయము దేశమం దంతగా 
వ్యాప్తిగాంచినట్లును లేదు. కావుననే యీతనికిం దరువాతివా౭డగు చేమకూర వెంకటకవియు నీ 
కథ కాంధ్రదేశ సంబంధమును గల్పింపక, మాళవదేశమున జరిగినదానిగనె వర్ణించి యున్నాండు. 


గౌరనామాత్యుడు 29 


కృష్ణాగరుందని కలదు. ఈతండు కౌండిన్యనగరాధిపుం డగు శశాంగ నృపాలుని 
పుత్రుండు. ఈతని పట్టమహిషి మందాకిని. వీరికిం జిర కాలము సంతానము 
లేకుండుటచే వీరు మాధవుని ధ్యానించి సంగమేశ్వరమున నాతనిం బూజింప నా 
ప్రదేశమున నొకనాండు రా జరం బిడుసమయమున శివవీర్య బలముచే నాతని 
యంజలీభాగంబున నర్భకుం డుద్భవించెను. ఆతనిందెచ్చిరాజు భార్యకొసంగి 
కృష్ణాగరుండని నామకరణం బొనర్చెను. పిదప నీతనికి వివాహముంజేయ రాజు 
ప్రయత్నముచేయు సమయమున మందాకినీదేవి మరణించుటయు, రాజు కొమరునికై 
యుద్దేశించిన చిత్రకూట నగరాధివుని కుమార్తెయగు భుజావంతిని దానె 
వివాహమయ్యెను. ఈమెయొకప్పుడు నవయౌవనుండగు కృష్ణాగరునిం జూచి 
మోహించి, రాజు మృగయావినోదంబున నరణ్యంబునకేగినతటి యొక చెలికత్తియను 
బంపి యాతనిం బీలిపించి తన చిత్తంబునం గల చిత్తజుని తాపమును వెలింబెట్ట 
నాతండతిక్రుద్దుండై యామె ప్రార్థనమును దిరస్మరించి తన యింటికి బోయెను. 
పిదప నీ విషయము కృష్ణాగరుండు తండ్రి కెజింగించు నేమో యను భయముచేం 
బరితపించుండు సమయమునం దన చెలికత్తె చేసిన దుర్చోధనలచే నేరంబు 
కుమారునిపై వైచి, రాజునకుం గోపము పుట్టించి, కరపాద ఖండనముం జేయించెను. 
అప్పుడాయూరం ద్రిమ్మరుచున్న గోరక్షునాథుండీ విషయము మత్స్యనాథునికిం దెలిపి 
కృష్ణాగరుండు శివవీర్యోద్భవుండగుట యెటింగి, చతురంగ పీఠంబుపై కరచరణంబులు 
ఖందింపంబదిన కతంబున నాతనికిం జౌరంగనాథధనామంబిడి,తం[డ్రి కెజింగించి, 
వానిందోడ్సొని బదరికాశమంబునకుంజని, యచ్చట ఘమోరతపోనియమంబునం 
గరచరణములతోం గూడ మహాసిద్దుల నాతండు బడయునట్లుచేసి యనుగ్రహించెను. 

చేమకూర వెంకటకవి సారంగధరచరిత్రకుం బీఠికవ్రాయుచు నందాకథకు 
మూల మనందగిన చౌరంగికథ నవనాథ చరిత్రములం దిట్లు గలదని యీ క్రింది 
కథను వేదము వెంకటరాయశాస్తులుగా రిచ్చియున్నారు: రుద్రపురమున భులేశ్వరుందను 
రాజు గలండు. అతనికి చంద్రావతి, శోభావతియను నిద్దజు భార్యలు. శోభావతి 
సవతినివేలార్చుటకై యామెపై అంకులుమోపి గర్భిణియగు నామె నరణ్యమునకు 
వెడలంగొట్టించెను. ఒక శివాలయముకడ నొక గంధర్వకన్య యీమెకు 
మత్స్యేంద్రవ్రతము నుపదేశించెను. చంద్రావతియు మునుల యాశ్రమముననొక 
సుతునింగని, చంద్రశేఖరుందని మునులచే నామకరణము చేయంబడిన యాతనికి 
మత్స్యేంద్రోపాస్తి నుపదేశించెను. ఒకప్పుడు భువనేశ్వరుండు యజ్ఞము చేయుచుండంగా 


30 నవనాథ చరిత్ర 


మునీశ్వరులతో, గూడి యీకుమారుండచ్చటకుం బోవుటయు, యజ్ఞభూమికడ 
మునిశిష్యులతో బంతులాడుచున్న యీ కుమారుని శోభావతి చూచి మోహించి, 
యతనిబంతి తన చేటికచేం దెప్పించికొనెను. బంతి యడుగంబోయిన చంద్రవేఖరునికి 
శోభావతికిని పావురమడుగంబోయిన సారంగధరునికి చిత్రాంగికి జరిగిన వృత్తమె 
జరిగినది. శోభావతీ (పేరణంబున రాజు చంద్రశేఖరుని కాలుసేతులు తలారులచేం 
దటింగించెను. మత్స్యేంద్రనాథస్మరణముచే నాతడు కాలుసేతులు మరలం బడసి 
తల్లియొద్దకుంబోయెను. రాజు తథ్యమును దెలిసికొని శోకింప మత్స్యేంద్రనాథుండా 
తనిచేం బ్రాయళశ్చిత్తముగా నొక శివాలయము నిర్మింప జేసెను. అదియే బదరి 
కాశ్రమమున భులేశ్వర మను పేర నున్న శివాలయ మంట. 

వీనిని బోలినకథ యొకటి కొంతభేదముతోం గన్నడభాషలోం గూడ “కుమార 
రాముని కథి యను పేరుతోం బొడసూపుచున్నది. పదునాల్గవశతాబ్దీని కంపిలి రాయం 
డను రాజొకండు హంపీసమీపమునం గల కంపిలి నగరము పాలించుచుండెను. 
అతనికిం గుమార రాముందను కుమారుందొకండు కలండు. ఈతండు మహాశూరుండు, 
బాహుబలపరాక్రమశాలి. దిగ్విజయార్ధము బయలు దేరి యనేకులగు రాజుల నోడించి, 
తండ్రికి గప్పము గట్లునట్లు చేసెను. మిక్కిలి బలవంతుండగు బళ్లాలరాజు నెదుర 
సమకట్టి ఓరుగల్లు ప్రతాపరుద్రుని సహాయమునువేండ, నాతండందుల కొల్లనందున 
నాతనితోంబోరి ప్రతాపరుద్రకుమారుని బంధించి, పిదపవానిని విడిచిపుచ్చి, 
ఢిల్లీసుల్తాను సాయమును గోరెను. ఒకనాండు కంపిలి రాయండు వేంటకై 
యరణ్యమునకుం బోయిన సమయమున కుమార రాముండు స్నేహితులతోం జెండ్లాట 
నాడుచుండ నా బంతి విధివశమున రాజు రెండవభార్యయగు రత్నాజిమేడపైం 
బడెనంట. దానిని తెచ్చుకొనుట కీతండచ టికింబోయి యామె నడుగంగా నామె 
నీతనిని మోహించి, క్రీడాగగహమునకు రమ్మనుటయు, నాతండా పాపకార్యమున 
కంగీకరింపక విదిలించుకొని పాణిపోయెను. రా జరణ్యమునుండి యింటికి రాగానే 
రత్నాజి కుమార రాముండు తండ్రియింట లేని సమయముంజూచి తన మేడకు వచ్చి 
తన్ను బలాత్మరించెనని కొండెములు చెప్పంగా, రాజామె మాటలను నమ్మి కుమారునికి 
మరణదండనము విధించెను. మంత్రియగు బయిచప్ప రత్నాజి చేసిన మోసమును 
దెలిసికొని కుమారునొక పాతాళగృహమున దాంచి, యాతని వధింపించితి నని 
రాజుతోంజెప్పి యాతనిని సమ్మతింపంజేసెను. రా జన్యాయముగం గుమారుని జంపించె 
నన్న వార్త లోకమున వ్యాపించెను. ఈ సందర్భమును ఢిల్లీ సుల్తాను దెలిసి కొని, 


గౌరనామాత్యుడు 31 


కంపిలి రాజ్యమును స్వాధీనము చేసికొనుటకై కొంత సైన్యముతో బహదూర్‌ఖానును 
బంపి, యాతండద్దానిని సాధింపలేకపోంగాం దానె స్వయముగావచ్చి కోటను 
ముట్టడించెను. అప్పుడు కుమార రాముండు జీవించియున్నచో శత్రువును సులభముగా 
పాజంద్రోలి కోటను రక్షించియుండెడివాండని జనులందబు రాజును నిందింపసాగిరి. 
ఆ సమయమున బైచప్పమంత్రి భూగ్భహమునుండి కుమార రామునిం దీసికొనివచ్చి, 
యాతనిముందిడికొని కోటవాకిలి దెజచుటయు,నా కుమార రాముందడు శత్రుసేనలనుం 
జెండాడి, యావలికిం బాబింద్రోలెను. కాని ఢిల్లీసుల్లాను సేన లపారముగా నుండుటచే, 
వారితో బోరాడుచు కుమారరాముండు రణరంగమునం (బాణముల విడువవలసిన 
వాడయ్యెనంట. 

ఇట్లీ కుమార రామ చరిత్రమును కన్నడమున రచించినవాండు గంగా ధరుం 
డను శైవ కవి. ఈతని కాలము నిశ్చయముగాం దెలియకున్నను, పదునాల్గవ శతాబ్ది 
పూర్వభాగమున ఢిల్లీ సుల్లాన్‌గానున్న మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ అను నాతండు కంపిలి 
రాయనిపై దండెత్తి యా నగరమును స్వాధీన పజచుకొని నట్లు చారిత్రక 
నిదర్శనములుం గలవు. రాజమహేంద్రవరమందు వలెనే అచ్చటను గొన్ని స్థలములను 
“చిత్రాంగి మేడ, రత్నాంగిమేడ యున్న స్థలము” లని చెప్పి చూపుచుండు వాడుకయుం 
కలదంట. కాలుసేతులు నబుకబడిన పిదప సిద్ధుండగుటను గూర్చిన గాథ 
లేకపోయినను, మొత్తముకథలోం గొంత సామ్యము లేకపోలేదు. మన సారంగధరుని 
కథ మహారాష్ట్ర దేశమునకు సంబంధించినదిగా గౌరన చెప్పుచున్నాండు. ఈతండు 
శ్రీగిరికవి వ్రాసిన పద్య ప్రబంధమును బట్టిగదా వ్రాసినాండు. ఆతం డీతనికి పూర్వుండై 
యుండును. మటియు బౌద్ధ జాతకములలో గూడ వీనిని బోలిన కథయే గలందట. 
దీనిని బట్టి విచారింపగా, కొన్నియితిహాస పురాణములలోని గాథల నా యా 
దేశములవా రొక్కక కాలమున తమ తమ దేశములందుం బ్రబలిన ప్రసిద్ధ పురుషుల 
కథలతో ముడివెట్టికొని, యా యా స్థలమహాత్యములను బ్రకటించు రీతిగా నీ 
సారంగధరుని కథ మిగుల ప్రాచీనమేయై , దేశ కాలములను బట్టి, పెక్కు మార్పులను 
బొంది, యనేక రూపముల బొడగట్టుచున్నదని చెప్పందగియున్నది. మొత్తముమీంద, 
గౌరనకాలము నాంటికి సారంగధరుని కథతో నాంధ్రదేశము నేలిన చాళుక్య 
వంశీయుండగు రాజరాజునకుంగాని, నన్నయ భట్టీయమునకుంగాని సంబంధము 
లేదని నిశ్చయింపవలసి యున్నది. 


32 నవనాథ చరిత్ర 


రచనలు, కవితా విశేషములు : 

గౌరనకవి యాంధ్ర రచనములలో హరిశ్చంద్ర ద్విపద ఇదివబకే ప్రకటింపంబడి 
ప్రసిద్ధమై యున్నది. సంస్కృతమున లక్షణదీపిక యను నొక గ్రంథమును గూడ 
నీతండు రచించెను. అందుంగూడ రేచర్లవంశాంబుధిపూర్ణ చంద్రుందగు సింగయ 
మాధవేంద్రునికి మహామాత్యుండగు పోతరాజునకు సోదరుండైన అయ్యల ప్రభుని 
తనయుండగు గౌరనాచార్యుండని చెప్పుకొనియున్న ట్లింతకు బూర్వ ముదాహరింపం 
బడిన శ్లోకములనుబట్టి తెలియుచునే యున్నది. అనేక లక్షణ (గ్రంథముల నుండి 
యేర్చికూర్చిన యుదాహరణములతోం గూడిన గ్రంథమీ “లక్షణ దీపిక.” 


“ఉదాహరణ రత్నాని లక్షణ గ్రస్థసస్థిఘ, 
సమాకృష్య సతాం భూత్యై వక్ష్యే లక్షణదీపికాం.” 


అని చెప్పియున్నాండు. ఈ [గ్రంథమునందలి విషయ సూచిక యిది :- 


“వర్షానాముదృవఃపశ్చా ద్వ్వక్తిసంభ్యా తతఃపరం 
భూత బీజవిచారశ్చ తతోవర్ణగ్రహానపి 
ప్రయోగనిర్ణయస్తేషాం శుభాశుభ ఫలానిచ 
గణానాంచాభిధానాని స్వరూపాణ్యధిదేవతాః 
వర్ణభేద గ్రహాస్తత్ర శుభాశుభ ఫలానిచ 
మిత్రామిత్ర విచారశ్చ నక్షత్రాణిచ రాశయః 
మృథవేళా (గహావస్థా మాతృకా పూజనక్రమః 
కర్తుః కారయితుశైవ ప్రబన్ధానాం చ లక్షణం. 
వక్ష్యతే తత్ర సకలం మయా లక్షణవేదినా.” 
ఇందు చమత్మార చంద్రిక, సాహిత్య చూడామణి, శారదా తిలకము, 
రూపావతారము, బృహజ్ఞాతకము, సాహిత్య చంద్రోదయము మొదలగు ననేక లక్షణ 


(గ్రంథములనుండి యా యా విషయములను గూర్చిన ప్రమాణ శ్లోకములు 
సంగ్రహింపం బదియున్నవి. గ్రంథాంతమున నీ శ్లోకము గలదు. 


“ఏషా లక్షణ దీపికా విజయతే విద్వజ్ఞనానన్దినీ 
ఛందో వ్యాకరణాద్యనేక వివిధ గ్రంథప్రయోగాన్వితా 


గౌరనామాత్యుడు 33 


గర్వాత్సర్వ కుతర్మకర్మశ కవిశ్రీవాసదాసాశ్రిత 
వ్యాళీ సత్మవిరాజకల్పలతికా కల్పాంతరస్థాయినీ.” 


ఇట్లు గౌరన విరచితములు మూండు గ్రంథములు గలవని తెలియవచ్చు 
చున్నది. వీనిలో నెద్దానిలోను దక్కినవానిం గూర్చి ప్రశంసింపకుండుటచే, వీని 
పౌర్వాపర్యమును గూర్చి తెలిసికొనుట కవకాశమే కలుగుట లేదు. తెలుగు రచనలు 
రెండింటిలో నీ నవనాథ చరితము శాంతభిక్షావృత్తిరాయని ప్రేరణమున శ్రీశైల 
మల్లికార్డునున కంకిత మొనర్చంబడి నట్లిందు కలదు. కాని హరిశ్చంద్ర ద్విపదలో 
నిట్టి విశేషము లేమియుం జెప్పంబడియుండులేదు. మల్లికార్డునదేవుని, భ్రమరాంబికా 
మహాశక్తినిం గొలిచి, హేరంబునిం బొగడి, వారిజాసను రాణింటబ్రార్థించి, కాళిదాసాది 
కవులను దలంచి- 


“చెలంగి బుగ్వేద ప్రసిద్ధుందై జగతి 

వెలయు హరిశ్చంద్రవిభు పుణ్యచరితం 
గవితాచమత్కతిం గాంచి హర్షించి 
కవులందటును శిరఃకంపంబు సేయం 
బచరించి వీనుల పండువుగాంగ, రచియింతు” 


నని తన కులక్రమమును జెప్పికొని, “శ్రీ కరంబుగ విరచింప నేగోరు నా 
కథా వృత్తాంత మదియొట్టులనిన,” అని వెంటనే కథా ప్రారంభమును జేసి నాండు. 
పూర్వభాగాంతమున భాగాంత విశేషములను నియమములను నేమియుం 
బాటించలేదు. ఉత్తర భాగాంతమున మాత్రము- 


“భమరాప్రసాద సంప్రాప్త కవిత్వ 
సుమహితసామ్రాజ్య సుఖపరాయణుండు 
చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి 
ప్రతివాది మదగజ పంచాననుండు 
మతిమంతుం డయ్యల మంత్రిపుంగవుని 
సుతుండు గౌరనమంత్రి సుకవిశేఖరుండు 
కవు లెన్న నుత్తర కథ రచియించె” 


అని మాత్రము చెప్పి ఫలగ్రుతితో గ్రంథమును ముగించెను. అనంగా నీ 
గ్రంథరచనా సందర్భమున దేవమానవులయొక్క (ప్రేరణము గాని, వారి కంకిత 


34 నవనాథ చరిత్ర 


మిచ్చుటగాని సంభవింపలేదు. కావుననే యిది యాతని తొలి రచన యేమో యని 
సందేహించుట కవకాశము కలదు. కాని యిదియే యీతని బుద్ధి పరిపక్వముం 
జెందిన పిదప నొనరించిన ప్రాఢరచన యనిపించుటకుం దగిన నిదర్శనములును 
లేకపోలేదు. నవనాథ చరిత్ర రచనా సందర్భమున, మల్లికార్జున భ్రమరాంబికలను 
హేరంబునేగాక యిచ్చటి కథాసందర్భమున కనుకూలముగా వీరభద్రుని నందికేశ్వరుని 
(ప్రమధగణములను సిద్ధముఖ్యులనుం గొల్చి, బాణాది సత్మవులకు (యొక్క్మినాండు. 
సప్తసంతతులందును గవిత్వ మాకల్పమైన కీర్తిని గలిగించునది గావున నేదైననొక 
కథావృత్తాంతమును కావ్యముగ రచింపందలంచి నట్లు చెప్పియున్నాడు. అంత, 
శ్రీశైలమఠాధిపతియగు ముక్తిశాంత భిక్షావృత్తి రాయండు రాజరీవిని గొలువుండి, 
అవిరళయోగవిద్వాధికులైన నవ నాథవరుల పుణ్యప్రవర్తనల పరగ శ్రీగిరికవి పద్య 
బంధముల విరచించినాం డది ద్విపద కావ్యముగం జెప్పింపవలయుం (బ్రసిద్ధిపెంపలర- 


“ఇప్పుడు గల సుకవీంద్రులలోన 
సరససాహిత్య లక్షణ వివేకముల 
సురుచిర మధుర వచోవిలాసముల 
గుణశీలములను సద్గుణకలాపముల” 


నలవడ్డవాండెవ్వండని విచారించి నాండంట. పిదప, గౌరనాహ్వయుం బిలిపించి 
నవనాథచరితంబు ద్విపదకావ్యముగాంజెప్పి శంకరున కంకితం బొనరింపుమన్నాండు. 
దీనినిబట్టి సప్తసంతానములలో నొకటి గావున నొక కృతి రచింపందలంచితినని 
చెప్పుకొనుట, సరససాహిత్యలక్షణ వివేకము లలవడ్డ వాండెవ్వరని విచారించి 
శాంతరాయండు తెలిసికొనవలసి వచ్చుట మొదలగునవి యిది యీతని తొలిరచనయే 
గావచ్చుననివించు చున్నది. హరిశ్చంద్ర రచనాకాలము నాంటి కీతండీ 
బాహ్యాడంబరముల నన్నిటిని వదిలిపెట్టినను, “సరససాహిత్యలక్షణ విచక్షణుండను 
బిరుదవిఖ్యాతిచేం బెంపొందిన వాండినని చెప్పికొన్నాండు. ఇప్పటి కితనికి 
స్వీయరచనాపటిమయందు నమ్మకము గూడం జిక్కినట్లున్నది. కావుననే యీ 
కావ్యమును దన కవితా చమత్కతింగా హర్షించి 'కవులందజును శిరఃకంపంబు 
సేయం బచరించి వీనులపండువుగాంగ నీకావ్యమును విరచింతు” నన్నాండు. దీనిని 
వెనుకటిదానివలె చరిత్ర కథనము మాత్రముగాం గాక, కవితాచమత్యతిని జూపుచు 
రసవంతమైన ప్రాఢప్రబంధముగాం జేయవలయుననియే యీతండు తలపెట్టిన 
ట్లగపడుచున్నది. దానికి దగినట్లుగనే తొలికావ్యమందు బాణాది కవులను 


గౌరనామాత్యుడు 35 


దలంచినవాండీ హరిశ్చంద్ర ద్విపదలో “కాళిదాసాదులగు మహాకవుల” నభిమతసిద్ధికిం 
దలంచినాండు. నవనాథ కథాకథనసందర్భమున బాణుని, కవులకు శిరఃకంపంబు 
గలిగింపంగల రసవత్మావ్యరచనా సందర్భమునం గాళిదాసును స్మరించుట యుక్తంబే 
గదా! శివకవులు వాస్తవముగా భవకవులనుస్మరింపనే స్మరింపరు. గౌరన యితర 
శైవకవులవలె నాంధ్రకవులను స్మరింపలేదుగాని, బాణ కాళిదాసులను మాత్రమెట్లో 
స్మరించినాండు. ఈతంనికి శైవము నందంత పట్టుదల లేనట్లున్నది. బుగ్వేదకాలము 
నుండియు. (బ్రసిద్ధంబై యుండిన హరిశ్చంద్ర కథను జెప్పుదుననుచు, దానిని 
విశేషముగా స్మరించినాండు. హరిశ్చంద్రలోం గృతిపతియే లేకపోవుటచేం గాంబోలు, 
షస్ట్రంత రచన మొదలగు వానిని బాటింపకున్నను నవనాథచరిత్రమున షస్ట్రంతములతో 
“సర్వజ్ఞునకు ముక్తిశాంతరాయనికి” అనవరతాభ్యుదయాభివృద్ధిని గోరి, “శ్రీ మల్లికార్జున 
శ్రీ మహాదేవుపేరయి దన (గ్రంథమును రచించెను. సోమనాథాదుల కృతులలో 
షష్ట్యంతములు లేవు. కృత్యాదిని ఆశ్వాసాంతమునను గూడం గృతిపతిని గూర్చిన 
సంబోధనలు మాత్రము కలవ. పూర్వకవుల ప్రబంధఫక్కి నెజింగిన వాండగుటచేం 
గాంబోలు, గౌరన షష్ట్యంతములను (గంథరచనను బ్రోత్సహించిన శాంత 
రాయనియెడలం బ్రయోగించి, యాతని కభ్యుదయాభివృద్దుల నొసంగు శ్రీగిరి భర్త 
పేర గ్రంథము రచింతునని వాక్యాన్వయమును గుదుర్చు కొనినాండు. ఇట్లు కృతిపతి 
“పేరి రచించు ఫక్కి ద్విపదలలో రంగనాథ రామాయణమునం గనంబడుచున్నది. 
అక్కడ కృతిపతి కోన విర్థ్ణలరాజు రామాయణమును 'దన పేరి రచింపు మని 
బుద్దారెడ్డితోం జెప్పినట్లు కలదు. కావున నాతండట్లు చేసెను. ఆ ఫక్కియే గౌరన 
మల్లికార్జునుని విషయమునం గూడ నవలంబించి యుండును. హరిశ్చంద్ర ద్విపదలోం 
బూర్వప్రబంధ రచనాసంప్రదాయములు పాటింపంబడ కున్నను, అందలి రచనాఫక్కి 
సంభాషణ శైలి, స్వభావోన్మీలనశక్తి జాతీయ ప్రయోగనైపుణి, రసావిష్మరణ దృష్టి, 
భావౌచిత్యపోషణము మొదలగునవి దీనినొక ప్రౌఢ ప్రబంధముగం జేయుటయే గాక 
గౌరనామాత్యునికింగల “సరస సాహిత్య లక్షణవిచక్షణుండను” బిరుదును సార్థకము 
చేయుచున్నవి. నవనాథ చరిత్ర యాతని తొలిరచన యగుటచేతనో, అది మటియొక 
కావ్యమున కనుసరణమగుటచేతనో యొక విధమగు మత గ్రంథముగాం బరిగణింపం 
బడుట చేతనో, గౌరన పరిణత కవితారచనా శక్తి దీనియందంతగాం గనంబడుటలేదు; 
కాని భావములయందు పోకడలయందు, నీ రెంటికిని విశేషసామ్యము కలదనుట 
కనేక నిదర్శనములు కలవు. కొన్నిచోటుల నొకదానిలోని వాక్యములును ద్విపద 


36 నవనాథ చరిత్ర 


భాగములును మజియొకదానిలోం గనంబడుచుండును. శాంతరాయల కొలువును 
వర్ణించు సందర్భమున నాతండు. 


“కర్పూర హిమజల కాళ్ళీరమిళిత 
దర్పసారాంబుసిక్త ప్రదేశమును 
దపనీయ జాలకాంతరగత ధూప 
విపుల సౌరభసమన్విత గంధవాహ... 
భాసిల్లునిజ సభాభవనంబునందు 

శ్రీ సముజ్ఞ్జ్వల రత్నసింహాసనమున 
నాసీనుందై యుందె.” 


హరిశ్చంద్ర ద్విపదలో దేవేంద్రుండును- 


నవనాథ చరిత్ర - 


హరిశ్చంద్ర - 


గౌరనామాత్యుడు 


“గలిగి నానాధూప గంధబంధురముం 
గర్ఫూరచందన కాళ్ళీరమిళిత 
దర్పసారాంబు సిక్తప్రదేశంబు 
నిరుపమ నిజసభానిలయంబునందుం 
బరంగు చింతామణి భద్రపీఠమునం 


దనరనాసీనుండై” యుండె నని వర్ణింపంబడెను. 


గంగావర్ణనము 


“అలినీల కుంతలి నావర్తనాభిం 
గమనీ యాచక్రవాకస్తనిం జారు 
కుముదగంధిని బిసకోమలహస్త 
నతులశైవాల రోమావళీ కలిత 
నతిసమున్నత సైకతాంచితజఘన 
లలితశీకరహార లతికాసమేత.” 


“సరససైకతసీమ జఘనంబు గాంగ 

సురుచిరంబగు మేటిసుడి నాభి గాంగ 
నునుందీంగనాచులే నూంగారు గాంగ 
నెనయు జక్కవలు పాలిండులు గాంగ 


37 


సరవిం బెల్లెసంగెడు జలకణపంక్తు 
లరుదారు మౌక్తికహారముల్‌ గాంగ” 


మీననాథుండు హిమవంతమునకుం బోవునపుడు మార్గమధ్యమునం గాశిని 
దర్శించుట, హరిశ్చంద్రుడు కాశికి బోవుటయను సందర్భముల జేయంబడిన 
కాశీవర్ణనమందలి సామ్యము :- 


నవనాథ - “వినుడు విప్రుని దెగవేసినవాండు 
అనిశంబు నన్భతంబులాడెడివాండు 
కామించి గురుపత్ని గవసినవాండు 
సొలవక వచ్చి యిచ్చట మృతినొంది 
కన్నువినుకలి కంకణమును దమ్మి 
గన్నపాపని పుట్టి కంచంబు నలంతి...” 


హరిశ్చంద్ర- “కామాక్షి విప్రుని వధియించునతండు, 
కామాంధుండై తల్లిం గవిసినయతండు... 
జంతు సముదాయమైన నిచ్చట మృతింబొంది, 
మిన్నేటి జడలును మిక్కిలి కన్ను 
పులితోలు గాసెయు పునుక కంచంబు, 
గల యితండాతందై.... ౨. ౨౨౨౨ ౨ 


హరిశ్చంద్రలో- _“ధవళగోపుర చతుర్వారబంధురము, 
ప్రవిమల ముక్తాతపత్రసుందరము 
నగణిత కనక కుంతాభిరామంబు, 
నగు విశ్వనాథ మహాదేవు నగరు” 


నా దేవదేవుని యానందమూర్తి మొదలగు వాని వర్ణనము సహజ రామణీయకంబు 
గలదై యొప్పుచున్నది. కాని నవనాథ చరితమునం దచ్చట జపతపో వ్రతాదులను 
సల్పు యతులు, ప్రతులు, పాశుపతులు మొదలగువారి వర్ణనము శైవసంప్రదాయ 
ప్రాధాన్యముగల యీ [గ్రంథమునకుం దగి సందర్భానుసారమై యున్న దనవచ్చును. 


38 నవనాథ చరిత్ర 


నవనాథ - “మహనీయ మగు ముక్తి మంటపంబులను 
బహుపుణ్య కథలు చెప్పంగ విన్నవారి 
వరుసం జాంద్రాయణవ్రతములు నెలలు 
జరుపుచు మృతికి వాచజచెడి వారు 
శరభ చర్మములపై శంఖమయూర 
గోముఖా ఘోర కుక్కుట మత్స్య సింహ... 
నామ విచిత్రాసనస్థులై జడలు 
పెదవు, లొక్కింత గదలంగ నుజ్వలస్ఫటిక 
జపమాలికలు ట్రేళ్ళ జరుపుచు మంత్ర 
జపములు నిష్టమై జరిపెడువారు 
ధర్మరతులను యతులను, వ్రతులనుం బాశు 
పతులను జూచుచు” నేగి - 


ఇటి వర్ణనారీతియందలి భేద మాయా గ్రంథసందర్భములను బట్టి కవికిం 
గలిగిన దృష్టి భేదమును సూచించుచున్న దనవచ్చును. పై కాశీవిశ్వేశ్వరుని నగరు 
వర్ణించిన రీతియే నవనాథ చరిత్రమును మల్లికార్జునుని ప్రాసాద వర్ణన మనం 
గనబడుచున్నది. 


“ధవళగోపుర చతుర్ద్వార బంధురము, 
ప్రవిమల ముక్తాత పత్రరాజితము, 
నరుణవితాన రమ్యమును సమర ... ... 
పటు ఘంటికాముఖ్య బహువాద్య రవము 
నైన శ్రీ మహ మల్లికార్డున నగరు...” 


నవనాథ చరిత్రములోని వంచక పురోహితుని యాకారచర్యా విశేషములు 
చాలవటకు హరిశ్చంద్రలోని కాలకౌశికునియందు మూర్తీభవించినవి. ఈ పురోహిత 
పంచాంగ బ్రాహ్మణుల చర్యల నాధారముగాం జేసికొని గౌరనామాత్యుండీ రచనలలో 
హాస్యరసమును జక్కగాం బోషించినాండు. ఆంధ్ర కావ్యములలో హాస్యరస పోషణము 
చాలం దక్కువయనియే చెప్పవలసియున్నది. గౌరన యీ గ్రంథముం దనకుం గలిగిన 
యవకాశమును జక్కంగా విని యోగించికొని యున్నాండు. 

వీరి యాకారమునం గల సామ్యము ... 


గౌరనామాత్యుడు 39 


నవనాథ - 


హరిశ్చంద్ర - 


నవనాథ - 


“బలువుగప్పిన గొగ్గి పండ్లును బిట్టు 

పడికి కంపెసంగెడి బడబాకి నోరు 
బెడసుచెవులు గుజు పీంచుగడ్డమును 
పిల్లికన్నులు బల్ల పెరిగిన కడుపు, 
గలుకును మెడమీది కంతియు నీచ 
బోయిన పిజుదును బుస్తుదోవతియు జా 
చిల్లులొరసిన కరతిత్తియును నలవడగ -” 


“పేలు రాలెడు సిగ పెడతల గణితి 
పిల్లికన్నులు గుజు పీచు మీసములు...... 
నజువుదోవతియుం బంచాంగంబు ముష్టి 
బరగిన కరతిత్తి పత్రాల సంచి........ క 


“బడుగులు వెళ్ళింతు బ్రహ్మరాక్షసికిం 
గుడుతుం బీనుగుమోచి కొంపోదు కాల..... 
ధరియింపరాని దుర్గ్జానముల్‌ గొందు 
ఖరకర హిమకర గ్రహణకాలమున 

గడికి నొక్కొక్క నిష్మము చేత నిడంగం 
గుడుతును బులగము కుత్తుక మోవ...” 


ఇది మందసములో నప్పుడున్న యెలుగును రాజపుత్రియే యని తలంచి 
యామెకుం దనపైం బ్రేమగలుగుటకై యాతండు చెప్పికొనిన విశేషగుణముల వర్ణనము. 
హరిశ్చంద్రలోం గాలకౌశికునియందు నిట్టి గుణములే వర్ణింపంబడినవి. 


40 


“పేతవాహకునిగాం బిలువ రెవ్వరును 
(బ్రాతిగా వెడలింప బడుగులు లేవు 
బొమ్మరాకాసుల భోజనమ్ములకు 
రమ్మని ప్రార్ధింప రాం డొక్కరుండు... 
పిండివంటలు నెయ్యి బెల్లంబుం (బ్రప్పు 
గండశాంతులం దృప్తిగాం దినలేదు 
కడికడి కొకమాడ గ్రహణకాలమున 


నవనాథ చరిత్ర 


వడివీడ దోవతి వదలించుకొనుచు 
బెరుగు వంటకము పేర్పెండు దినలేదు...” 


సంతోషము కలిగినపుడు వీరి చేష్టలు - 


నవనాథ - “సాముచేయుచు మల్ల సరచుచుం గోల 
వేమాటు విసరుచు విస్తూప మెసంగం 


బనసలు చెప్పుచు బ్రమసి పాటుచును 
గునియుచు జప్పట్లుగొట్టి యాడుచును, 
కనుగొని హాస్యంబుగా వికారంబు, 
లొనరించి వగ్గు కోంతికి సివము వచ్చినరీతి” 


హరిశ్చంద్ర - “వెక్కిరించుచుం గోలవిసరుచు... 
గంతులు వైచుచుం గరతాళగతుల 
నంతంత నాడుచు నంతటంబోక 
పలువిస్వరంబులుం బనసలు కొన్ని 
చెలంగి త్రస్సలు మీందం జిలుక చెప్పుచును 
జెనటికోంతికి వీర సివమెత్తినట్లు-” 


నవనాథచరిత్రలో సందర్భానుకూలముగ నీ విషయమును కవి చాలంబెంచి 
యీతనికిం గలిగిన సంతోషమునకు సూచకముగ గోవింద గంతులు గూడం గొన్ని 
వేయించినాండు. 


“మా వేండు కింతట మానదు మీకు 
గోవింద గంతులుకొన్ని వేసెదము 
పప్పుకూచికి నాల్గు భాస్కరుకైదు 
అప్పలకాటు జంధ్యాలకేశవున కుం 
బదుమూండు గోవిందభట్టు పిన్ననికి 
ఢేరవిర్ధలుకుం బం[డైెండు డోరాల 
వీరయ కెనిమిది వీధిమాధవుకు” 


గౌరనామాత్యుడు 41 


సామాన్య విప్రజనసంఘమున నిట్టి పేళ్లాకాలమున వాడుకలో నుండి యుండు 
ననుటకు నిదర్శనముగ నిట్టి పేళ్లపట్టికయే యొకటి పాల్కురికిసోమనాథుని 
“పండితారాధ్య చరిత్రొలోం గనంబడుచున్నది. 


“దామోద రప్పన్న వామనకూచి 
చప్పట్లపెద్ది యంశముసూరబోతి 
పప్పుకేశవుండు సంభవుల మాధవుండు 
దోనయభట్టును ధూర్తవిర్థలుండు.” 


సరోవర వర్ణనమునందలి యుత్రేక్ష యీ రెండు గ్రంథములలో నొక్క రీతినె 
కలదు 


నవనాథ -  “వీచికాందోళన వికచారవింద, కుముద నీక లోత్సల కుసుమపరాగ 
సముదయవాసిత సలిలమై విపిన, దేవతాకరతల స్థితదర్పణంబు 
కైవడి గడునొప్పు కమలాకరంబు.” 

హరిశ్చంద్ర - “కమలనీయవిలసిత కమలకల్లార, కుముదనీలోత్సల కుసుమ 
సుగంధ మధుకర మిథున సమ్మదకరమృదుల.. సౌరభ 
వాసిత సలిలమై చైత్ర దర్పిత వనదేవతాకరసృటిక, 
దర్పణంబునుబోలెం దనరారుచున్న కొలను గనుంగొని 
కువలయేశ్వరుండు.” 


ఆశ్రమ వర్ణనము : 

నవనాథచరితమున శ్రీనగమందలి కోంతులు వృద్ధ మునులకు 
ఫలపుష్పమూలముల నిచ్చుట, పరభృతములు పంచాక్షరీమంత్ర పఠనము చేయుట, 
పాములు రంధ్రద్వారములం దలలెత్తి మునికుమారుల సామగానములను విని 
సొక్కియాడుచుండుట, శివపరాయణముచేయు సద్భక్తనివహంబునకుం బెబ్బులులు 
తమ కాయంబు నొారగుగద్దియలుగాం జేయుట మొదలగువాని వర్ణనము 
హరిశ్చంద్రలోని విశ్వామిత్రాశ్రమమందుం బులులు, లేళ్లు, ముంగిసలు, పాములు, 
పిల్లులు, మూషికములు, నెమిళ్లు, పన్నగములను దమసహజవైరమును విడిచియుండు 
టయుం గోయిలలు సామగానంబులు సల్పుట, చిల్మలు మినుకుల గజపుట, 
హోమధూమము లాజ్యగంధములను వెదజల్లుటయు మొదలుగాం గల వర్ణనముతోం 
గొంతసామ్యము గలిగినదైయున్నది. ఇట్లు సందర్భానుకూలముగా నొకటి 


42 నవనాథ చరిత్ర 


శైవమహాక్ష్మేత్రమును, రెండవది వైదికాచారసంపత్తిగల బుష్యాశ్రమమును వర్ణించుచు 
సందర్భ రమణీయములై యున్నవి. 

అట్లె నవనాథ చరితమునందలి చిత్రాంగి సౌందర్యవర్ణనము, మాలెతల 
సౌందర్యవర్ణనముతోం గొంతవజకుం బోలియున్నను, హరిశ్చంద్రోపాఖ్యాన మందలి 
దింతకంటె ప్రాఢరచనలతోడను సంభాషణలతోడను గూడియున్నదనవలసియున్నది. 


నవనాథ - “*గమకించియందెలు ఘల్లుఘల్లనంగ 
మొలనూలు రంతుగా మోయ మాణిక్య 
కలితకంకణ రుణత్కారంబు లెసంగ 
నొసపరిబాగుగానొదవిన నడల 
తరళహారంబుల తళుకులు చెదర 
నెరయు వెన్నెలగాయు నెతినవ్వుదోప 


హరిశ్చంద్ర - “రతినాయకుని యాజ్ఞ రంతుగాం జాటు 
గతినందియలు ఘల్లుఘల్లున మయ 
మొలనూళ్ళ గజ్జల మోంతకు రత్న 
కలితకంకణములు గమకంబుసూప 
మదహంస గతులను మజపించునడల 
గదలు మట్టెలు తాళగతులకుం దాక 
దంతకుండలముల తళుకులు మెజసి 
వింతగాంజెక్కుల వెన్నెలల్‌గాయ 


క్రొ 
. 


హరిశ్చంద్రలో “విద్యలవార” మని చెప్పికొనిన మాతంగకన్యల వర్ణనము 
వారు చూపిన సంగీత విద్యాకౌశలమునకుం దగిన రచనాప్రొఢిమ గలదై యున్నది. 
వీరి నవ్యగీతామృత లహరికి వీణాదండము చిగురొత్తినది. హార మాణిక్యములు 
గరంగినవి, వన్నె చిత్రములు చైతన్యమును బొంది తలలు గదల్చినవి. ఇంక వీరికిని 
హరిశ్చంద్రునకును జరిగిన సంభాషణరీతి గూడం టబ్రౌఢ ప్రబంధ రచనలను 
దలంపించుచున్నది. 


గౌరనామాత్యుడు 43 


“ఈ రత్న భూషాదు లేటికి మాకు, 
నీరువ ట్టాజునే నెయిద్రావికొనిన, 


” 
అ 


ఇంకను నిట్టి జాతీయపద ప్రయోగము లిందు నవనాథచరితమునకంటె 
విశేషముగాం నగబడుచుండుటచే నిది కవియొక్క భావరచనాపరిణతిని సూచించు 
చున్నదని తలంపవచ్చును. 


“అంతుగా నాంబోతు అంకెవేసినను 
గంతులుతక్కునే కంఠీరవంబు, 
వారికి మనతోడ వైరంబుంబూని, 
పోరాడ నేధనంబులు పొత్తువోవు?” 


“భూపకీటమ వేరు పురుగవై తీవు 
కొబివి నౌ దల గోకికొంటివి క్రొవ్వి” 


“తమకించి లోహశోధనము లాంకటికి 
నమలవచ్చునెటు మైనపుదంతములకు” 


“నిప్పును జెదలంట నేర్చునే మాకు” 

“పల్లెత్తి ఎలుకలం బట్టనోపినను 

పిల్లిశాస్త్రమె మంటిపిల్లియే చాలు” 

“నేం గినిసితినేని, చక్కబెట్టంలేరు సాదురేంగినను 
బొక్కి నిల్వదు తల పొలమునంగాని.” 


ఈ తుది వాక్యము తిక్కనార్యుని భారతమందలి యీ క్రింది పద్యమును 
దలంపించుచున్నది. 


ఉద్యో - (2-18) _“అనుజులకు నడ్డపడి యే 
మినిజేయంగ నేమిం జూచి మెచ్చితిగా కీ 
వును సాదు రేంగెనేని 
న్విను తలపొలముననకాని నిలువదు సుమ్మీ!” 


44 నవనాథ చరిత్ర 


రాజమహేంద్రునియొద్ద గోపాలకుండై యుండిన “గోరక్షకుండు” తొలుత 
మీననాథునిం జూచినప్పుడు తాను గోవులను గాచు రీతులను గూర్చి చెప్పికొనిన 
మాటలు విరాటపర్వమునం దిక్కనార్యుండు సహదేవునిచేం బలికించిన పలుకులను 
దలంపించుచున్నవి. 

మొత్తముమీంద శైవసిద్దులగు నవ నాథుల చరిత్ర నుద్దాటించుటె ప్రధానముగాం 
గల యీ గ్రంథమున సందర్భానుకూలములు రసానుగుణములు నగు వర్ణనములు 
భావములును గనంబడుచున్నను, హరిశ్చంద్ర ద్విపద యీ కవి రచనా ప్రాఢిని 
వెల్లడించుచు సరస సాహిత్య లక్షణ విచక్షణత్వమును సార్థకము చేయుచున్నదనక 
తప్పదు. 


భాషావిశేషములు : 

ఆంధ్రమునం బద్యప్రబంధ రచన కాదరము పెరుగుచున్న కాలమున 
దేశీయచ్చందమగు ద్విపదలోం బ్రౌఢకవిత్వమును వెలయించినవాండు గౌరన. అందు 
నంతకుం బూర్వము పద్యకావ్యముగ నున్నదానినె యందలి కథలను సర్వజన 
సామాన్యములుగం జేయుటకై ద్విపదగా రచించెను. 


“ఒప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు, 

అట్టునుగాక కావ్యము ప్రాఢిపేర్మి 

నెట్టన రచియింప నేర్చినం జాలు 

నుపమింప గద్యపద్యోదాత్తకృతులు 

ద్విపదలు సమమ భావింప” 

అని సోమనాథుండు చెప్పినట్లీతండును వీనిని బ్రౌఢిపేర్మిని రచియించి గద్య 

పద్యోదాత్త కృతులతో సమముగానే చేసినా డనవచ్చును. ఈ ద్విపద రచనలో 
సోమనాథునివలె గౌరన ప్రాసయతిని బ్రయోగించుటకుగాని, ద్విపదతో ద్విపదసంధిల 
నేకశబ్దమును బ్రయోగించుటకుగాని యంగీకరింప లేదు.కాని సామాన్యముగా 
శివకవుల రచనలయం దగపడు ప్రయోగవిశేషములు కొన్ని యీతని రచనలలోం 
గానవచ్చుచునే యున్నవి. వ్రాతం్యప్రతులనుబట్టి చూడంగా శైవకవులు 
ప్రయోగించుచుండు వర్గ్లప్రాసము నతండు ప్రయోగించెనేమో యను సందేహమునకుం 
దావిచ్చు ప్రదేశము లొండు రెండు కలవు. 


గౌరనామాత్యుడు 45 


సబిందు నిర్చిందు నీ కవి తజిచుగాం బ్రయోగించియే యున్నాండు. బాగు, 
తీగెలకుం బ్రాసగూర్చినాండు. రేఫద్వయప్రాసము విషయమునం గూడ నీతనికిం 
బట్టింపు లేదు. 

“అనువుగా నాగార్జు-నండు చెప్పినట్లు” అని యిట్లు కొన్ని చోటుల దుజ్ఞుకు 
వెనుక నుత్వములేకుండం (బ్రయోగించినాండు. చోడండు, భీమండు మొదలగు 
నిట్టిరూపములు ప్రాచీన శాసనములందును దజచుగాం గనంబడుచునే యుండును. 

“తొడరి దొప్పగందోంగి- ధృతిం దుప్పం దూలి” ఇట్టి సందర్భములలో 
వట్రువసుడితోం గూడిన యక్షరము బలుకుబడినిబట్టి క్రావడికొమ్ముగల యక్షరముగా 
(గహింపంబడుటచేం గాంబోలు ఒకారముతో యతిగూర్ప్చంబడుట తటస్థించినది. 
“నృపునితో నొండురెండునుగాను జెప్పి” అనుచోంగూడ నృ అను దానికి గల *న్రు” 
అను నుచ్చారణమునుబట్టి “ఃబ్జ అనుదానితో యతి గూర్చం బడినట్లున్నది. కాని, 
“నీకు నే క్రియందగు - నృపుడిదె మొదలు” అనియుం గలదు. 'నృపతనూభవుల 
పావురములనెల్ల” అను వ్రాంతప్రతిలోని పాఠమున యతి కుదరదు. “పాయిరము” 
అను రూపమునే కవి వాడినట్లగపడుచున్నది. 

ఒకచోట “కళగలయట్టి ముఖకమలంబు వాని” అని వ్రాంతప్రతిలోం గలదు. 
ఇచ్చట “అట్టి శబ్దంబున్నదో ఛందోభంగము కలుగును. గాన అలి” ఆను రూపమును 
గవి ప్రయోగించి యుండును. ఈ శబ్దమున కొక్కటే ప్రయోగము స్వారోచిషమను 
చరిత్రములోం గలదని శబ్దరత్నాకరకారుండు చెప్పియున్నాండు. ఇట్టి శైవకవుల 
సంప్రదాయమును బట్టియే పెద్దనాదులు వాడియుందురు. 'కళగలిగిన ముఖ కమలంబు 
వాని” యని దిద్దినచో సరిపోవునుగాని, కవి ప్రయోగమును మాటుపజచినవార 
మగుదుమేమో! ఇట్లె - 


“అచటం జిత్రాంగియు నంగజుకేళి 
కచలించు తన కోర్కె కాదని సుతుడు” 


అనుచో “అచలించు” అనుదానిని అచ్చలించు = ఉత్సహించు (శ. రత్నా.) 
అనుదానికి రూపాంతరముగాం గవి బ్రయోగించి నట్లున్నాడు. దీనివలె 'ఎచ్చరించు'కు 
రూపాంతరముగా “ఎచరించు అనియు నీకవి ప్రయోగించినాండు. 


“పచరించి మాయలు పన్ని భూపాలు 
నెచరించి కోయింప నెట్లాడె మనసు.” 


46 నవనాథ చరిత్ర 


శబ్ద రత్నాకర కారుండు దీని కిదియొక్కటే ప్రయోగమని చెప్పి గ్రహించినాండు. 

ఊలమాలగుడుచు, బాతళించు మొదలగు కొన్ని యపూర్వ శబ్దములకు శ. 
రత్నాకరమున దీని నుండియే ప్రయోగములు (గ్రహింపంబడినవి. మజియు 
పరిణామము (= సంతోషము), పరిణమించు (= సంతోషించు), పచరణ (= నటన), 
నెపము (=కారణము) మొదలగు కొన్ని శబ్దములు సామాన్యముగా నితర కవుల 
(గంథములలోం గనంబడని విశేషార్ధములం (బ్రయోగింపంబడి యున్నవి. “వజ్రాల 
కమ్మగెంటీలు. * గెంటీలు అనంగా స్త్రీల కర్ణాభరణ మని శబ్దరత్నాకరమునం గలదు. 
ఇచ్చట పురుషులుగూడ ధరించునదిగాం జెప్పబడినది. 

“పలికటు మునిగి అనుదానిం బోలుక్వార్థకేకార సంధులేగాక, “చూడామణున్న, 
శంకణుమాత్రంబు, ఎల్లందు,నిత్యతెసంగునే” మొదలగు విశేషసంధులతోం గూడిన 
రూపములను (బయోగించుట కీకవి వెనుదీయలేదు.చౌసీతి బంధములు, 
పుడమీశుండు, ప్రవిమలపోంగులు, అపసడి, మాల్యవంత మహీధరము, మహదేవుడు, 
మహరాష్ట్రము, మహదేశము మొదలగు సమాసములను శైవకవి సంప్రదాయాను 
గుణముగ నీతండును బ్రయోగించెను. ఇంతే కాదు, చాయనేర్చిన రీతి-సరసమై 
తనర, ఒసరిస్తి నీకు, పరువడినటమీంద పండైండొయేట, బ్రాహ్మలు, తప్పించుకపోవు, 
రుగ్మత మొదలగు వ్యవహార సిద్ధ రూపములు కవి బుద్ధిపూర్వకముగం బ్రయోగించినట్లే 
కనంబడుచున్నది. 'నట్టకనడురేయి” అనుదానికి శ.రత్నా కారుడు వెం. పంచతంత్రము 
నుండి యొక యుదాహరణ మిచ్చి, యిది యితర గ్రంథములందు మృగ్యమన్నాండు. 
దీనికిందు మటియొక ప్రయోగము కనంబడుచున్నది. వఠారము, సాకసాకలు, 
అంతస్తము మొదలగు శబ్దములు శబ్దరత్నాకరమునంబడనివి యీ గ్రంథమునం గొన్ని 
కలవు. 

సామాన్యముగా శైవకవుల రచనలలోం గానవచ్చు విశేష ప్రయోగములు 
కొన్ని గనంబడుచున్నను, న్స గంథమంతయుం౯ (బౌఢరచన గల దగుటచే 
నాంధ్రవాజ్మయము నందలి ద్విపదకవితాశాఖ కొక నూతనాలంకారము కాగలదని 
చెప్పవచ్చును. 

ఈ గ్రంథ ప్రకటన సందర్భమున నాకు డోడ్చడిన సహాయోపన్యాసకులు 
శ్రీ లక్ష్మీపతిశాస్తులుగారికి నే నెంతయు కృతజ్ఞుండను. 


- కోరాడ రామకృష్ణయ్య 


గౌరనామాత్యుడు 47 


1. నవనాథ చరిత్ర - పీఠిక 


కవి కాలాదికం 


గౌరన వ్రాసిన గ్రంథాలు 8. 1. హరిశ్చంద్రోపాఖ్యానం, 2. నవనాథ చరిత్ర, 
3. లక్షణ దీపిక. 

ఈ కృతిత్రయంలో తాను పోచాంబ-ఎల్లమంత్రి కుమారుడననీ, తండ్రి 
కన్నగారైన పోతరాజు - 

“సింగన మాధవక్షితి పాలమణికి (హరి. ఉ) 

సింగయ మాధవ క్షితిపాలు” నకు మంత్రి (న.చ) అని చెప్పుకున్నాడు. 

ఈ మాధవక్షితిపాలుడు రేచర్ల వంశీకుడు. వెలుగోటి వంశంలో 
మాదానాయకులు ముగ్గురు. 

మొదటి సింగమనేని కుమారుడు మొదటి మాదా నాయకుడు. 

రెండవ సింగమనేని కుమారుడు రెండవ మాదా నాయకుడు. 

మొదటి మాదానేనికి మనుమడు, కుమారమాదానేడు. మొదటి మాదానేడు 
వేయించిన శ్రీశైల శాసనం క్రీ.శ. 1376 నాటిది. కుమార మాదానేడు అతని 
మనుమడు. ఈ రెండవవాని భార్య నాగాంబిక వేయించిన *నాగసముద్ర శాసనం 
క్రీ.శ. 1429 నాటిది. (ఈ మాట శ్రీమతి డా. యశోదారెడ్డిగారిది. నవనాథ చరిత్రలో 
కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారు 1427 అన్నారు. శ్రీనాథుడన్న సిద్ధాంత గ్రంథంలో 
డా.కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 1428 అన్నారు.) 

కాబట్టి పోతరాజు ఏ మాధవుని మంత్రి అన్న ప్రశ్న లేనేలేదు. మొదటి వాని 
శాసనంలోనే ఆ విషయం ఉంది కనుక. ఇందుచేత కీ. శే.కోరాడ వారన్నట్లు 2వ 
మాదానేడు కాడు. 

శాంతభిక్షావృత్తి “శ్రీశైల శాసనం క్రీ.శ. 1448. ఇతని గురువు సిద్ధ భిక్షావృత్తి. 
అతని శాసనం కూడా వుంది. అది తాడిపత్రిలో ముమ్మడి శాంతయ్య వేయించినది. 
దాని కాలం 1432 (శక 1354) ఈ శాసన కాలానికి శాంత భిక్షా వృత్తి గురువుగారి 


కంతేవాసి. 


48 నవనాథ చరిత్ర 


నవనాథచరిత్ర ఇతని ఆనతిచేత వ్రాయబడ్డది. నాటికాతడు పీఠాధిపతి. కనుక 
1450-70 ప్రాంతం రచన నవనాథ చరిత్ర. 

కాబట్టి 1376 నాటికి తన పెదతండ్రి మంత్రిగా వున్నాడు. అది కూడా 
“మంత్రియై జగతి బొగడొందు” చున్నాడు. ఈ మూడు పువ్వులు - ఆరు కాయల 
కాలానికి గౌరన వయస్సు ఎంతో? చెప్పటం కష్టం. ఇంచుమించు 1860-70 
ప్రాంతం అతని జన్మకాల మనుకోవడంలో విప్రతిపత్తి యేమీ లేకపోవచ్చు. 

శ్రీనాథుడు దర్శించిన రెండవ సింగమనేని కాలం 1425. ఆ దర్శన కాలం 
1435 ప్రాంతం. ఈ సింగభూపాలుడు పోతరాజు నేలిన మాధవక్షితి పాలమణికి 
సోదర కుమారుడు. కనుక మొదటి శాసనం ప్రకారం 1876 నాటి రాజతడు. మొదటి 
సింగమనేని కుమారుడు 1425 రెండవ సింగమనేని సింహాసనానికి వచ్చినకాలం 
కాబట్టి “*1425-1376-49 ఏండ్ల కాలంలో మాధవ క్షితిపాలుని కాలం అంతా 
కాకపోయినా ఆ ప్రాంతం కావచ్చు. కాబట్టి శ్రీనాథగౌరనలు సమ వయస్ములే 
కావచ్చు. ఎందుకంటే 1450 నాటికి-శివరాత్రి మాహాత్మరచనా కాలానికి శ్రీనాథుని 
వయస్సు 75 ఏళ్లుగా “శ్రీనాథుడు” గ్రంథకర్తగారి అంచనా బహుశా నవనాథ చరిత్ర 
రచనా కాలానికి గౌరన వయస్సూ అంతే. కనుక గౌరన జీవితకాలం 1360/ 
70-1450/60. 


తల్లిదండ్రులు 


తండ్రి : గౌరన తండ్రిపేరు 'ఎల్లమంత్రి” (హరి.ఉ) అనీ, “అయ్యలా మాత్యుడు” 
(నవ.చ) అనీ, “అయ్యలుమంత్రి శేఖర” (లక్షణ దీపిక గద్య) అనీ చెప్పటంవల్ల 
“ఎల్లయ-అయ్యల” ఇందేది నిర్జారకమనటం? - అని కీ.శే. కందుకూరివారు. 

“తగిన తమ్ముడు యశోదను డెల్లమంత్రి” - ఇది దిద్దిన దిద్దగాబడదు కాబట్టి 
ఇదే గ్రహించాలన్నారు. కాని, కీ.శే. కోరాడరామకృష్ణయ్యగారు నవ చ. పీఠికలో - 
దిద్దగాబడును ఎలాగంటే - 

“తగిన తమ్ముడు యశోదను డయ్యలార్యు” అని వ్రాసి, “లక్షణ దీపిక గద్య 
ననుసరించి (ఛందస్సు లేనిది. కనుక) కూడా అయ్యలుడే” అన్నారు. దేన్నైనా దిద్దవచ్చు. 
దిద్దకుండా సామంజస్య మూహించటం బహుశా పరిష్మర్తల బాధ్యత (అతీతమైతే 
తప్ప. 


గౌరనామాత్యుడు 49 


ఎల్లన-అయ్యల రెండూ రూపాంతరాలే. ఆ+అల=అయ్యల. ఆ+ఎల=ఆయెల, 
అయ్యల. ఈ-అ-ఎి వినిమయం నాటి భాషా లక్షణంగా 
శాసనాదులుదాహరించనకన్రేదు. 

ఎ చన - యాచన 

ఏ చమ - యాచన 

చెమట - చెమట (నవ.చ.) 

చెంపలు - చంపలు (నవ.చ. 3రిపుట) 

కనుక ఎల్లమంత్రి = అయ్యలమంత్రి రెండూ ఒకటేననిపిస్తున్నది. 

జన్మస్థలం : దీని నెవరూ పట్టించుకోలేదు. రేచర్లవంశ పాలకుని దగ్గర వీరు 
మంత్రులు కావటంవల్ల దేవరకొండ ప్రాంతీయులనాలి. అంటే తెలంగాణ 
ప్రాంతీయుడు. ఆ కాలంలోనే-సింహసనద్వాత్రింశిక వ్రాసిన కొరవి గోపరాజు-పోతన్న 
గారూ-బహుశా కొలనిపాక గణపతి దేవుడూ-వీరంతా ఆ ప్రాంతీయులే. 


శైవయుగం 


ఇంతేకాక ఆ కాలంలో శైవ సాహిత్యం అధికంగా వచ్చింది. శ్రీనాథుని రచనలు, 
నిశ్శంక కొమ్మన శివలీలా విలాసం, దుగ్గన కాంచీపురనాథు దివ్యకథ చిత్రతరంబుగ 
విస్తరించిన కాంచీపుర మాహాత్యం, కొలనిపాక గణపతి దేవుని శివయోగసారం, 
పిడపర్తి కవుల శైవసాహిత్యం - ఒక ప్రక్క ఇలా శైవ స్రోతస్విని ప్రవహిస్తున్నది. 
మరొక ప్రక్క మడికి సింగన, అయ్యలరాజు, తిప్పయ్య, ఆంధ్రకవి అయ్యలార్యుడు, 
పోతన్నగారు - ఇది వైష్ణవ సాహితీ ప్రోతస్విని. పోతన్నగారు వీరభద్రవిజయం వ్రాసి 
భాగవతాన్ని అనువదించటం చేత ఈ రెండు స్రోతస్సులను సంగమింపచేసికొన్న 
మహాత్ముడు. కొరవి గోపరాజువంటివారు శివ-విష్ణువులను కలిపి స్తోత్రించేవారు, 
ఇది తిక్కనగారి హరిహరనాథ సంప్రదాయ స్రోతస్సు. ఇది మత దృష్టి కథ దృష్ట్వా 
చూస్తే, కొజివి గోపరాజు, అనంతామాత్యుడూ, జక్కన, దూబగుంట నారాయణ కవీ 
కేవల జానపద కథలు - పంచతంత్రానువాదాలు, కల్పిత కథలు వ్రాస్తే - (కేతన 
మార్గంలో) దుగ్గనాదులు పురాణకథలు వ్రాస్తే - (కవిత్రయ మార్గంలో) మరికొందరు 
ప్రభులింగలీలలవంటి దేశీయేతి వృత్తాలు వ్రాశారు - (పాల్కురికి మార్గంలో). 
ఛందోద్భృష్ట్యా చూస్తే - ద్విపద - చంపూ రచనలు రెండూ చిత్రంగా ప్రవహిస్తూనే 


50 నవనాథ చరిత్ర 


వున్నాయి. ఇందుకని ఇదొక సంకీర్ణయుగం. దీనినుండి బయటకు ఏదో ఒకప్రకృష్ణ 
మార్గం బహిర్గమించాలి. అది శ్రీనాథ, పోతన్నల మార్గం. దీని ననుసరించి వచ్చినది 
ప్రబంధయుగం. 

ఇంతేకాక మతమూ - ధర్మమూ, వీటికి సాహిత్యం సాధనమైన దశయిది. 
ప్రబంధం చాలవరకూ మత సంబంధం కానిది (సెక్యులర్‌). కేవల కథా ప్రాధాన్యాలైన 
విక్రమార్మ చరిత్రాదులు జానపద - వీర - ప్రకృతి సంబంధాలు. ఇవి రెండూ భిన్న 
ప్రక్రియలు - ఈ కాలం నాటివే. ప్రబంధయుగంలో వచ్చిన మాహాత్య కావ్యాలు 
మొదటి రకంలోవి. ప్రబంధాలు రెండవ రకమైన ప్రక్రియను అలంకారికం చేయగా 
సిద్ధించినట్టివి. ఇందుకే నవనాథ చరిత్ర - కాశీఖండాదుల్లో కాళీ (పుణ్యక్షేత్ర), గంగా 
వర్ణనలు - పాప పుణ్య వర్ణనలు చోటుచేసుకొన్నాయి. కవిత్వం, మతం, సంఘం, 
వేర్వేరుగా చూచిన దశ ఇది. కాని భారత, రామాయణ, ఆముక్తమాల్యదాదుల్లో 
ఆనాడు త్రిపథగా స్థితినందిన లేదా (త్రివేణి సంగమమైపోయిన స్థాయి. సామాన్యంగా 
భారతీయ కళంటే ఇదే. ఈ స్థితి నుండి జారిన దశ ఈ కాలం. అందుకని అది 
కథల కాలం. మత-సంఘ-కవితాగంగ-మూడుగా చీలిపోయిన కాలం. 


అవతారిక 


గౌరన పూర్వకవి స్తుతిలో బాణాది సత్మవులను పేర్కొన్నాడు. హరి 
శ్చంద్రోపాఖ్యానంలో 'ఆ కాళిదాసాది కవులు తెలుగు కవులను పేర్మొనక పోవటం 
చిత్రమే. 'బాణాది సత్మవులపాటి”, “ఆ కాళిదాసాదులగు మహాకవుల” పాటి తెలుగు 
కవులు నన్నయ, తిక్కనాదులు చేయలేదా?ఏమో? గౌరన భావం అస్పష్టం. అంతేకాక, 
పూర్వగ్రంథం (హరి. ఉ)లోని కాళిదాసు ద్వితీయ కావ్యం (నవ.చ. )లో ఏమైనాడో? 
ఇక్కడ బాణుడు వచ్చాడు. ఎందుకోమరి! బాణుడు శివభక్తుడుగా ప్రసిద్ధి కనుకనేమో. 
మరి పూర్వగ్రంథ రచన నాటికే గౌరనకు శైవం పట్టినట్లు లేదనాలి. ఆకావ్యరచనలో 
ఎక్కడా మత-తదాచార్య ప్రసక్తిలేకపోవటం మరొక సూచన. అదే కావ్యంలో 
శివస్తుతీ-శివాస్తుతీ-వాణీస్తుతి-ఇష్టదేవతా సంబంధాన్నే సూచిస్తుంది. 


హరిశ్చంద్రోపాఖ్యానం గౌరన యౌవనకాలపు పంట. 
“సరస సాహిత్య లక్షణ విచక్షణుడి - అని ప్రారంభంలోనూ, 


గౌరనామాత్యుడు 51 


“'భ్రమరా ప్రసాద సంప్రాప్త కవిత్వ-సుమహిత సామ్రాజ్య సుఖపరాయణుడు 
చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి- ప్రతివాది మదగజ పంచాననుండు 
మతిమంతుడు (అయ్యల మంత్రి పుంగవుని-సుతుడు) గౌరనమంత్రి శేఖరుడు”- 


అని అంతంలోనూ తనను తానే ప్రశంసించుకోవటంవల్ల ఇది వయోవికారమైన 
బాలచేష్ట ఇందుకే ప్రాఢవయస్సున పండిన నవ. చ.లో- 
శివాచార్యుడు అనుకున్నాడట- 


“ఇప్పుడుగల సుకవీంద్రుల లోన 
సరసన సాహిత్య లక్షణ వివేకముల 
సురుచిర మధుర వచో విలాసముల” 


నలవడ్డవా డెవ్వడని విచారించి - గారనను పిలిపించి కావ్యం శివాంకితంగా 
వ్రాయమన్నాడట. ఆ ఆచార్యుడు- 


కుహనా దిగంబర కోలాహలుండు 
శ్వేతాంబర ప్రాణ వితత జీమూత 
జాతమహోద[గ్ర జంరూనిలుండు 
పర సమయాంభోది బడబానలుండు. 


ఇలా వున్నాడట. ప్రథమ కావ్యంలో తానే ప్రతివాది మదగజ పంచాననుడు. 
ఇక్కడ ఆచార్యుడు. నవ.చ. అంతంలో కేవలం “గౌరనామాత్యపుంగవ కృతంబగుచు” 
నని మాత్రమే వ్రాసుకోవటంవల్ల ఈ రచన “ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ” 
చేసిన మహాకావ్య మనాలి. 

ఈ శాంతభిక్షావృత్తి మహాచార్యుడు పీఠాధిపతి. నాడు సామ్రాజ్యాధిపతికి 
ఆజ్ఞలివ్వగలవాడు. కనుకనే గౌరన- 


“మహిత బిజ్ఞలరాయ మాన మర్దనుడు 


నృపవర స్వీకృత నిజశాసనుండు........ రక్షిత సకలకర్ణాట 
మండలాధీశ రమావిలాసుండు....” అని వర్ణించాడు. 


52 నవనాథ చరిత్ర 


ఇందులో ఏ చారిత్రక సత్యాలు గర్భీకృతాలైనాయో! అన్వేషించుకోవాలి. 
నాడున్న కర్ణాటాధీశుడు ప్రొఢదేవరాయలు. శ్రీనాథుని 'దీనారటంకాల 
దీరమాడించినవాడు”. గౌడడిండిముని ఆస్థానకవిగా కలవాడు. ఈ వ్రాత 
ప్రయోజనమేమంటే అతడు శైవుడు కావటమే. (ఇతని కుమారుడు మల్లికార్డునరాయలు 
శ్రీశైలాధిపతి అనుగ్రహంతో పుట్టినాడట). 

బహుశా ఈ రాయలు ఈ శాంతభిక్షావృత్తిని సేవించినాడేమో! గజపతి సప్తాంగ 
శూరుడేమిటి?” నాడున్న గజపతి- 

1. కపిలేశ్వర గజపతో (1434-68) మరి, పురుషోత్తమ గజపతో 
(1468-67) 

2. ఎవరైనా, అతని సప్తాంగాలకు (స్వామి, అమాత్య, సుహృత్‌, కోశ, జనపద, 
బల, దుర్గములు) ఇతడు శూరుడు. తాత్పర్య మేమిటో మరి! 

ఇలా వుండగా శివరాత్రి మాహాత్యంలో ముమ్మడి వంశావతారవర్ణనలో, 


'బిజ్ఞలాఖ్యమాన భీకరుండు” - బసవ శంకరుండు 
శ్వేతాంబరు బొలియించిన 

ఖ్యాత చరిత్రుండు జైన కాకోధర, తా 

ర్నా్యతత బిరుదాంకుండు” 


అన్న మాటలు నవనాథ చరిత్రలో శాంతభిక్షావృత్తి వర్ణనలో వున్నాయి. 


“మహిత బిజ్ఞలరాయమాన మర్దనుడు 
శ్వేతాంబరప్రాణ వితత జీమూత 
జాత మహోదగ్ర జంరూనిలుందు” 


కాబట్టి బహుశా శైవులంతా జితజైనులే - జైనకోలాహలులే నన్నమాట. 
నాటి చారిత్రక స్థితి యిది. ఇది బహుశా “కర్ణాటరాజ్య విషయం. ఏమైనా 
అన్వేషించదగ్గదే. 
ఆ భిక్షావృత్తి 'అనుపమంబైన మహావైభవంబు - దనరి వున్నాడు. అది 
మహాకవి వర్ణించిన తీరులో రమణీయంగా ధ్వనిస్తున్నది. 
శ్రీ సముజ్ఞ్వల రత్న సింహాసనమున- 
సన్ను తోజ్వల కాంతి చంద్రికల్‌ జనుల- 


గౌరనామాత్యుడు 53 


కన్నుగవలకు వికాసంబు నెరప- 


నన్నంతవరకున్నది వర్ణనావైభవం. దీనిచేతగాని పాఠకుడూ - కవీ 
సమానానుభవాన్ని పొందటం లేదు. “వహికెక్కు నిజనిరవద్య చిహ్నముల-కొలువుండి” 
అన్న వాక్యాలు వట్టి వాచకాలు, వర్ణన కాదు. పైది వర్ణన. వర్ణన అంటే భావానికి 
రంగులద్దటం. రేఖలు దిద్దటం, చిత్రలేఖన మంటే చిత్రం =రంగు. లేఖనం = 
రేఖాలేఖనం (లేఖ=రేఖ). ఈ రెంటిచేత భావనామూర్తికి ప్రతీకయైన మూర్తి 
చిత్రితమౌతున్నది. కవి భావనే కావ్యం. అంటే రసానుభవానికి (ప్రతీక) వ్యంజకమైన 
వర్ణ- రేఖా చిత్రణ రూపం -మూర్తి కనుక వర్ణన మంటే మూర్తి (భావం) చిత్రణ. 
దీన్నే వ్యంజక మనీ, ప్రతీకనీ అంటున్నాం. 

ఈ వర్ణనే తర్వాత మనుచరిత్రాది వర్ణనలకు మార్గదర్శకమైనట్లున్నది. ఇది 
ఉక్రేక్ష అంతగా బాగున్నదనే తప్ప, ఇది చూస్తేగాని పెద్దనగారు - 'రాయలవారు 
ఈ వర్ణనలు చేయలేరనటం కాదు. 


సూచికలు 


1. చూడా.॥ శ్రీమతి పి.యశోదారెడ్డిగారి హరిశ్చంద్రోపాఖ్యాన పీఠిక : 
శ్రీమతో మాధవేంద్రస్య-రాజ్యాంగైక ధురంధరః 
సన్మంత్రి పోతనామాసీత్‌ సర్వశాస్త్ర విశారదః (ఆ శాసనంలో ఒక శ్లోకం) 


ఈ శాసనం శ్రీ శైలోత్తరద్వారం దగ్గర మహేశ్వరాలయం కట్టించి మాదానేడు 
వేయించినది. రాచకొండ ప్రభువులు కొండవీటిరెడ్లను జయించి శ్రీశైల ప్రాంతాధి 
పత్యాన్ని పొందినట్లు చరిత్ర. అది గుర్తుగా ఈ శాసనం వచ్చినట్లు భావించవచ్చు. 

2. శాంతభిక్షావృత్తి - ఇతడు గౌరన గురువు. శ్రీశైల మఠాధిపతి. ఇతని ఆనతి 
చేతనే శ్రీనాథుడు కూడా శివరాత్రి మాహాత్యాన్ని ముమ్మడి శాంతయ్యకు 
కృతి నివ్వటం జరిగింది. అది క్రీ.శ. 1445 నాటి ముచ్చటన్నారు 
డా. కొర్లపాటి వారు, తమ శ్రీనాథుడు అన్న గ్రంథంలో. 
మెకంజీ 15.3.5 (చూ. శ్రీనాథుడు పుట. 173) 

4. మొదటిమాదానేని కాలం 1861-84గా ఆంధ్ర విజ్ఞాననర్వన్వం 
(చూ.పు. 294-300) రాచకొండరాజు ఇతని అన్న -అనపోతన్న తమ్ముడైన 
మాదానేనిని రాచకొండ దక్షిణ ప్రాంతానికి రాజ ప్రతినిధిగా చేసి దేవరకొండ 


54 నవనాథ చరిత్ర 


యందు నిలిసినట్లు చరిత్ర. నాటినుండి అనపోతన్న సంతతి రాచకొండలో, 

మాదానేని సంతతి దేవరకొండలో ఏల్బడి సాగించారు. 

5. ఇది పూర్వపరిష్మర్తలు కానీ, హరిశ్చం[ద్రోపాఖ్యాన పరిష్కర్తలు కానీ, సమగ్రాంధ్ర 
సాహిత్యకర్తలు కానీ ఏమీ స్పృశించలేదు. 1461లో ఓరుగంటి శాసన మొకటి 
కపిలేశ్వర జగపతి పెద్ద కొడుకు కుమార హంవీరుడు వేయించిన దున్నదట. 
కాబట్టి నాటికి కపిలేశ్వర గజపతే రాజనాలి. గజపతులకూ, రేచర్లవారికీ 
మైత్రి ఉన్నట్లు, వారు వీరికి మహమ్మదీయుల నెదుర్మోవటంలో సాయపడ్డట్లున్న 
చరిత్ర ననుసరించి శాంతభిక్షావృత్తికీ గజపతులకూ సంబంధమేర్చడిందేమో?! 

6. క్రీ.శ. 1279లో ప్రమాది సంవత్సర ఆశ్వయుజ శుద్ధ చంద్రగ్రహణం 
సోమవారంనాడు దేవగిరియాదవ వంశీయుడైన వీరరాయచంద్రదేవుడి 
సామంతుడైన హేమాడి అను పేరుగలవాడు శివయోగి శ్రీమద్యోగి చక్రవర్తి 
ప్రసాద దేవునకు (సన్యాసి పండితుడు) కొడ్డూరు వృత్తికి చేరిన మలూరు 
కళ్యాణ పురక్షేత్రాన్ని దానంగా ఇస్తూ ఒక శాసనం వేయించాడు. ఆ శాసనంలో 
నవనాథులు పేర్మొనబడ్డారు. 

“. ఆదిగదె ఎదునాథ। చతురఅగినాథ। గోరఖనాథ। విస్తరా దేవినాథ। 

కాహలళినావి। సుర్పాణనాథ। లోకనాథ। నరనాథ।” - ఇత్యాది. 

ఈ శాసనం జగలూరు తాలూకా చిత్రదుర్గ జిల్లా అదేహోబళి కల్లెదేవర 
పుర కల్లేశ్వర దేవస్థానం ఉత్తరదిక్కున బండపైన వున్నదని ఎఫిగ్రాఫికా కర్ణాటికాలో 
80వ సంఖ్య (క్రింద ఇవ్వబడినది. 

7. “ఇందీవరమ్ములనీను క్రాల్లన్నుల - శరదిందుముఖులు చామరము లిడగి 
ఆముక్తంలో ద్వితీయ పాండ్యుని వర్ణన - 
పసిడి గచ్చమర సోపానముల్‌ మూట దుంగి -తయువిశాలితయు - 
చిత్రతయునైన సభ, మహాకుఠముపై, శార్జూల చర్మఖండా వృతుల్‌ జటిలులునైన 
జరఠ మాహేశ్వరులు చుట్టురా, హారసంధి రుద్రాక్షాయుతము దాల్చి 
యలికిభూతి సురటి గాడ్పులరాల, నరుణాయతాక్టుడై కుటుగద్దెబిల్ల 
ప్రకోపమునిచి నంది ముద్రిత పాణియందు జెక్కూది, యాగమముల వినుచు, 
హేమము పొదివిన యలతి రుద్రాక్షగమికుట్టులందు మెజయ వెలితపారంబు 
మించ దువ్వలువ గప్పి (4-58) 


గౌరనామాత్యుడు ర్‌ 


2. నాధపంథా 


జన్మస్థానం :- నాథ సంప్రదాయం బెత్తరాహం. ఈశాన్య బంగాళదేశం 
దీనికి జన్మస్థానం. బహుశా 12వ శకారంభం నుండి ఇది సాగినట్లు చారిత్రక దృష్టి. 

బంగాళ సాహిత్యంలోనే ఈ పంథాకు సంబంధించిన సాహిత్య ముండటం 
వల్ల దీనికి నడిబొడ్డదే. ఆ సాహిత్యం ప్రాచీన - మధ్యకాలీన సంబంధం. అయినా 
ఆ పంథా చిహ్నాలు మాత్రం బీహారు, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, సింధు, గుజరాత్‌, 
మహారాష్ట్ర, రాజస్థానాదుల్లో నిక్షిప్తం కావటంచేత సమస్త ఉత్తరదేశమూ, (నేపాల్లో 
నాథగురువు అవలోకితేశ్వరునిగా, నగర రక్షకునిగా ఆరాధింపబడట మున్నది) 
నాథపాదాల ్రొక్కిడికి నలిగిపోయినట్లుంది. 

1. ఇది శైవం. రుద్రాక్ష, విభూతి, త్రిశూల ధారణంచేతా, శివరాత్ర, 
చైత్రోత్సవాలు శివాంకితంగా చేయటంచేత, గోరక్షుడు ఖైరవాంశగా కీర్తితుడు 
కావటంచేతా, గోరక్షుని (ఇతని పంథా బంగాళేతరం) గురువు మత్స్యేంద్రనాథుని 
ద్వారా ఈ సంప్రదాయం శైవమైనదని కథనం. 

నాథ సంప్రదాయం రానురాను ఇతర మత శాఖల్లోకి ప్రాకి, బహుధా 
సంకీర్ణమైపోవటంచేత ఇదమిద్ధంగా నిర్ణయించటం కష్టం. నేపాల్లో బౌద్ధంతో, పశ్చిమ 
భారతంలో వైష్టవంతో, బెంగాల్లో మహమ్మదీయంతో, కొన్నిచోట్ల జైనంతో అల్లిబిల్లిగా 
అల్లుకుపోయిన ఒక తాంత్రిక శాఖ. 

అంటే -తత్త్వవిచారణ కంటేసాధనకు ప్రాధాన్యమిచ్చిన యోగమార్గం. 
ప్రత్యేకంగా హఠయోగమార్గం. నేటికీ హఠయోగప్రదీపిక వారికి పరమ ప్రమాణం. 
అష్టసిద్దులతోపాటు పరమజ్ఞానసిద్ధి ధ్యేయమైనపుడు అది మహా మార్గం కాక తప్పదు. 
ఇందుకే సాధకునికి ఏ మతమూ లేదు. బాధకునికే - వాదకునికే మతావేశం. 
కాబట్టే వీరిది ప్రత్యేక సంప్రదాయం కాలేక అన్నిటిలోనూ అల్లుకుపోయింది. 
యోగమార్గాన్ని నిరసించిన మతం ప్రపంచంలో ఏదీ లేదు. హ = సూర్యుడు (కుడిశ్వాస) 
ఠ = చంద్రుడు (ఎడమ) - ఈ రెంటిని, మధ్య-అవధూత =సుషుమ్న-లో 
సమన్వయించటం- ముక్తి. ఇదే చంద్రయోగం కూడా. 


56 నవనాథ చరిత్ర 


హ ఠ 


పురుషతత్త్వం + _ స్రీతత్వం = తత్ప్వగతద్వైధీభావం 


సూర్యుడు చంద్రుడు (బ్రహ్మాండం) 
పింగళానాడి ఇదానాది పిండాందం 
34 హల్లులు 16 అచ్చులు = వర్ణమాల 


వీటికి సంగమస్థానం మహాజ్ఞానం - ముక్తిస్థానం. అవి యోగంలో సుషుమ్న 
- దాన్నే సహజ (రెంటి సమన్వయం = ఆత్మ సహజస్థితి = అద్వైతం) - అన్నారు. 

ఇదే బుగ్వేదంలో అగ్నీషోమాత్మక తత్వంగా చెప్పబడింది. అగ్ని 
ఆత్మ-పురుషుడు కాగా, సోమ-స్ర్తీ తత్వం = ప్రకృతి. 


సహజీయ మార్గం 


10వ శతాబ్దిలో ఇది తాంత్రిక బౌద్ధశాఖగా సాగారింది. తత్పదృష్టి పరమసత్యం 
“బోధిచిత్తం”. ఇందులో రెండు దళాలు - 1. శూన్యత. ఇది పూర్ణ సత్యం. ప్రజ్ఞ. 
విజ్ఞప్తిమాత్రత = శుద్ధచైతన్యం. ఇది స్త్రీ సూత్రం. 2. కరుణ. సృష్టికారణం -పురుషతత్వం 
లోకోద్ధరణ హేతువుగా ఇది అవతరిస్తూ వుంటుంది. (తంత్రంలో మొదటిది శివుడు. 
రెండవది దేవి). 

సాధన : బోధిచిత్తలబ్ధికే యోగమార్గం. దీనికి చక్రసాధనమే ఉపాయం. 


చక్రం స్థానం కాయం 
మణిపూరం లేక నిర్మాణచక్రం నాభి నిర్మాణకాయం - ద్రవ్యపరిణామ 
సూత్రం 
అనాహతం లేక ధర్మచక్రం హృదయం ధర్మకాయం - అద్వైతావస్థ 
సంభోగచ[క్రం కంఠం ఆనందకాయం 
ఉష్టీష కమలం శిరస్సు 


ఎడమనాడి - గంగ - చంద్రుడు.కుడి నాడి యమున-సూర్యుడు. వీరి 
కలయిక సుషుమ్నలో. ఆ సమ్మేళనం మహాసుఖాత్మకమైన బోధిచిత్తం. 


గౌరనామాత్యుడు 57 


ప్రజ్ఞామూర్తిదేవి. ఉపాయ - సాధనమూర్తి పురుషుడు. సమన్వయం యోగం. 
(పతి స్తీ రూపంలో స్వరూవసిద్ధి -పురుషుని రూపంలో కరుణా-పురుష 
తత్త్వమున్నందున వీరి "సంయోగమే యోగం. కాని ఊర్థ్వరేతస్మతచేతనే బోధిచిత్తం 
సాధ్యం తప్ప వ్యావహారిక కామ వ్యాపారం చేతకాదు. రేతస్సును ఊర్జ్వమార్దంగా 
ఉష్టీకమలం (సుధాసింధువు లేక చంద్రమండలమని సాంకేతిక భాష) లో న్యస్తం 
చేయటం సాధన. స్త్రీపురుషులు బాహ్యరూపవిస్కృతి ద్వారా స్వ-స్వరూపం లేక 
ప్రజ్ఞా-కరుణామూర్తులై నంయోగించటం. ఇదే వైష్ణవ సంప్రదాయంలో 
రాధాకృష్ణతత్వం. తత్త్వం (ప్రమ-సహజమయం. కృష్ణుడిందులో రస - ప్రేమమూర్తి. 
రాధ తదుద్బోధక రతి. వీరి సంగమమే భాగవత ప్రణయం. 

ఇదే నాథ సంప్రదాయంలో రహస్యం కూడా. తత్త్వం సూర్యచంద్రాత్మకం. 
అది కాలాగ్ని ప్రళయశక్తి. ఇవి పరిణామ రహిత నిత్యతత్వం. ఈ రెంటి కలయిక 
మహేశ్వరత్వసిద్ధి. సాధనమార్గం హఠయోగం. వీరిది కాయ సాధన. మృణ్మయ 
శరీరాన్ని దివ్యంగా అమృతకాయంగా పరిణమింపచేయటం. సహస్రారకమలం అమృత 
సరస్సు-సింధువు. దాన్ని స్రవింపచేస్తే సిద్ధికలుగుతుంది. (అదే సౌందర్యలహరిలో 
సుధాసింధోర్మధ్యే-శ్లోకభావం. అది దేవీ స్థానమని తాంత్రికులు. శ్రీకృష్ణదేవరాయలు 
ఆముక్తంలో కంధరనీలవర్ణ -పద్య తాత్సర్యం (4 ఆశ్వాసాంతం) కుండలినీ శక్తిపోయి 
సుధాసింధువును క్రిందికి స్రవింపచేస్తే - ఆ అలలమీద క్రీడించేవాడని భావం.) ఈ 
సహగస్రారమే మానస సరస్సు. శిరస్సే కైలాసం. హిమాలయం. ఈ సాంకేతిక భాషను 
సంధ్యాభాష అని తంత్రం. ఇది తాంత్రిక భాష. భారతీయ భూగోళ శాస్త్రంలో ప్రతి 
మనిషి దేశమే. భూగోళమూ-ఆధ్యాత్మమూ కలిసిన పౌరాణిక భూగోళశాస్త్రం. 


సృష్టి కథనం 


బుగ్వేదం దశమ మండలంలో సృష్టిసూక్తం ఉంది. ఈ నాథ సంప్రదాయం 
కూడ సృష్టి కథనాన్ని తదనుగుణంగానే వివరిస్తుంది. 

ఆదిమతత్తం నిరంజనము-శూన్యం -అనాది. (శూన్యం శబ్దం బౌద్ధం నుండి 
సంక్రమించింది) అదొక సృష్టి పూర్వావస్థ. ఒక మహాంధ తపస్సు. అందులోనుండి 
సృష్టికామన స్పందమై, అదొక అండమై పైకుబీకింది. దాని నుండి ఆదినాథుడు 
(ప్రథమ దైవం) అవతరించాడు. ఆ (గుడ్డు రెండు చిప్పలుగా - భూమ్యాకాశాలుగా 


58 నవనాథ చరిత్ర 


- సమస్త విశ్వానికి రెండు హద్దులుగా పరిణమించాయి. ఆది నాథుని (కొన్నిచోట్ల 
ఇతడే ప్రథమ గురువుగా చెప్పబడుతున్నది) చెమటనుండి కేతక (మనసా) భార్యగా 
జన్మించింది. వీరికి త్రిమూర్తులుగా బ్రహ్మ, ముఖం నుండి - విష్ణువు, ఫాలంనుండి 
- శివుడు లోకసామాన్యంగా జన్మించారు. వీరు జన్మించడానికి పూర్వమే తండ్రి 
ఆదినాథుడు భల్లూకా నదీ ప్రాంతానికి తపస్సుకై వెళ్ళాడు. జన్మించిన తర్వాత 
త్రిమూర్తులు కూడా తపస్సుకు వెళ్లగా తండ్రి వీరిని పరీక్షించడంకోసం తాను 
కుళ్ళిపోయిన శవమై నదిలో తేలాడు. ఆ దుర్గంధాన్ని (బ్రహ్మ విష్ణువులు నిరసించారు. 
శివుడు మాత్రం ఆ శవం తన తండ్రిదిగా గుర్తించాడు. త్రిమూర్తులు ఆ శవాన్ని 
“దహనం చేశారు. ఆ బూడిద నుండి ఆది సిద్ధపంచకం జన్మించింది. 

నాభి నుండి మీననాథుడు. కపాలం నుండి గోరక్షుడు (ఘోరం అంటే చెమట, 
మలినము, మలం) ఎముకలనుండి “హోది-పా. చెవులనుండి కాను-పా, 
పాదాలనుండి చౌరంగి-నాథులు జన్మించారు. (ఇది పురుషసూక్త వర్ణనానుగుణంగా 
ఉన్నది). 


ఆదిసిద్ధ పంచకం 


ఆదినాథుడు తన కుమారుల్లో శివుడు గ్రేష్టుడని గ్రహించి అతని తల్లిని కేతకను 
శివుని వివాహం చేసికోమన్నాడు. " తర్వాత వివాహానంతరం ఈమే గౌరిగా, చండిగా 
ప్రసిద్దురాలైంది. సిద్ధపంచకం వీరి శిష్యులైనారు. మహాజ్ఞానం శివుని సొత్తు. అది 
చెప్పమని గౌరికోరింది. అదెవరూ వినరానిది కనుక శివుడు రహస్యగోపనార్థం 
సముద్రంమీద వేదిక నిర్మించి గౌరికి చెప్పడం ప్రారంభించాడు. ఇదిగ్రహించిన 
మీననాథుడు మీనరూపుడ* జలమగ్చుడై గారిని శక్తిచే నిదురింపజేసి ఆమెలాగానే 
తాను ఊకొట్టి మహాజ్ఞానాన్ని సంపాదించాడు. గౌరి నిద్రతెలిసి మహాజ్ఞానబోధ 
చేయమన్నపుడుగాని శివునికి రహస్యం తెలియలేదు. అప్పుడు శివుడు మీననాథుడు 
పొందిన జ్ఞానమంతా ఒక రోజున మరచిపోగలడని శపించాడు. (ప్రతీ జీవికీ ఇది 
నిత్యానుభవమే). 

తరువాత సిద్ధపంచకం గౌరి ఆజ్ఞచేత గృహస్థులైనారు. (నాథ సంప్రదాయం 
సన్యాసమతం కాదు). మీననాథుడు కదళీదేశంలో వివాహితుడై స్థిరపడ్డాడట. హాదిపుడు 
పాటికాదేశం వెళ్ళి రాణి మయనామతి దగ్గర ఊడ్చేవాడుగా స్థిరపడ్డాడు. కానుపా 


గౌరనామాత్యుడు 59 


దాహుకా దేశం వెళ్ళాడు. చౌరంగినాథుడు (శిశుపా) పినతల్లిని వివాహం చేసికొన్నాడట. 
గోరక్షుడు ఒక సన్యాసియైన రాకుమార్తెను తండ్రియైన శివుని బలవంతంపై 
చేసికొన్నాడట. ప్రథమరాత్రి రాకుమార్తె గదిలోకి రాగా గోరక్షుడు శిశువై రోదించాడట. 
ఆమె భీతురాలుకాగా, అతడు తాను స్తీ పురుష తత్వాతీతుడనని చెప్పి ఆమె దుఃఖం 
నివారణోపాయంగా తన ఒంటిమీద నున్న గుడ్డ పేలికను ముంచిన నీళ్ళను ఆమెచేత 
త్రాగించాడట. అప్పుడు సద్యోజాతుడై ఆమెకొక కుమారుడుదయించాడు. అతడే 
కర్పటినాథుడు. (కర్పటమనగా గుడ్డపేలిక). తరువాత గోరక్షుడు తపసుకై 
విజయనగరంలోని వకుళవృక్షాన్నాశయించాడట. (ఇతడు దక్షిణదేశంలో స్థిరపడ్డట్లు 
చెప్పటమున్నది. గౌరన కూడా ఇలాగే చిత్రించాడు). 

ఒకరోజు గోరక్షుడు వకుళ వృక్షచ్చాయలోనుండగా అతనిమీద మనిషి నీడ 
పారినట్లుగా తోచి పైకి చూడగా కానుపా ఆకాశంలో ఎగిరిపోతున్నాడు. వెంటనే 
గోరక్షుడు తన పాదరక్షను విసిరి అతనిని క్రిందికి పడవేశాడు. పడ్డవాడు తాను హాదిపా 
శిష్యుడని చెప్పగా గోరక్షుడు తాను మత్వేంద్రనాథుని శిష్యుడనని చెప్పినాడు. ఆ 
మత్స్యేంద్రుడు కదళీదేశాంగనాలోలుడైనాడని హాదిపా పాటికా ప్రభువైన గోపీచంద్రుని 
ఆజ్ఞచే గోతిలో నిలువునా పాతిపెట్ట బడ్డాడని పరస్పరం తెలుపుకొని వారిరక్షణకై 
వెళ్ళినట్లు కథ. ఆ కథ :-గోరక్షుడు యముని దగ్గరకు వెళ్ళి చిత్రగుప్తుని చిట్టాలో తన 
గురువునకు ఆయువు మూడినదని తెలిసికొని కుదళీదేశం వెళ్ళి నానా వేషాలు వేసి, 
చివరకు నర్తకీ వేషంలో మీననాథుని దర్శించాడట. మీననాథుడు తండ్రి శాపవశాత్తు 
మహాజ్ఞానాన్ని మరచిపోయాడు. గోరక్షుడు తన నాట్యంచేతనూ, మృదంగ వాదనం 
చేతనూ గురువుకి జ్ఞానస్కృతిని కల్పిస్తాడు. లబ్ధ స్పృతుడైన మీననాథుడు కుమారుడైన 
బిందునాథుని తోడ్కొని కదళీదేశ నిర్ణమనం చేశాడు. (కదళీ-రంభ) వనితలందరూ 
గబ్బిలాలై ఎగసిపోయారట. 18వ శతాబ్ది వరకు పశ్చిమ బంగాళదేశంలో మీననాథుని 
కథ మరొక రకంగా ప్రసిద్ధమై ఉంది. దాని ప్రకారం మీననాథుడు మహానాదం 
వెళ్ళి, అక్కడ యోగాశ్రమాన్ని స్థాపించాడని, అది 14వ శతాబ్దంలో మహమ్మదీయుల 
చేతిలోనాశనమైనట్లు ఒక కథనం. 


హాదిపా కథ 


ఇతని మరొక పేరు జాలంధరి. ఇతడు పాటికా రాణియైన మయనామతి 
దగ్గర ఊడ్చేవాడుగా కుదిరాడు. ఈమె ఒక యోగిని. అనేక శక్తులుకలది. ఆమె తన 


60 నవనాథ చరిత్ర 


చిన్నతనంలో ఒక సిద్దునికి సేవలు చేయగా అతడీ మహాజ్ఞానాన్ని అనుగ్రహించాడు. 
ఆమె భర్త మాణిక్యచం[ద్రుడు. కుమారుడు గోపీచంద్రుడు. గోపీచంద్రుని భార్యలు 
అదునా, పదునా. గోపీచంద్రుడు తల్లి ఆజ్ఞచే హాదిపాకు శిష్యుడైనాడు. (హాదిపా- 
ఊద్చేవాడు). శిష్యుడు యోగశక్తులను నిందింపగా గురువు అతని నుండి వాటిని 
ఉపసంహరించాడు. దానికి కోపించిన రాజు గోపీచంద్రుడు హాదిపాను బదికుండగానే 
పాతిపెట్టించాడు. తరువాత కానుపా వచ్చిరక్షించాడు. హాదిపాకు గోపీచంద్రుని మీద 
కోపం తీరకపోగా ఆ కోపాన్ని మూడు బంగారు రాజ ప్రతిమలపై ప్రసరింపజేశాడు. 
అవి దగ్గమై పోయాయి. ఈ విధంగా గోపీచంద్రుడు మూడు జన్మలెత్తి బుద్ధితెచ్చుకొని 
హాదిపాకు శిష్యుడై సన్యసించాడు. ఈ కథ బంగాళాదేశంలో వ్యాప్తమై ఉన్నది. 
బంగాళేతర ప్రాంతాలలో దీనికి విరుద్ధమైన కథనముంది. ఆ కథలో రెండు 
క్రొత్తపాత్రలున్నాయి. 1.భర్భహరి, 2.శంపాదే. భర్భహరి మయనావతి సోదరుడు. 
హాదిపా శిష్యుడు. పైన చెప్పిన కథలో కానుపా స్థానంలో ఈ కథలో వీడు 
ఉంటాడు. శంపాదే గోపీచంద్రుని సోదరి. ఆమె తన అన్న సన్యసించడం చూచి 
మరణించగా జాలంధరి బ్రతికించాడు. (కొన్ని కథనాల ప్రకారం ఈ పని గోరక్షుడు 
చూశాడని. గోరక్షుని మహిమ లనేకం ఉత్తర భారతంలో, నేపాల్‌లో ప్రసిద్ధాలైనాయి. ) 


సిద్ధనాథులు - వారి కృతులు 


వీరంతా సమకాలీనులే. బౌద్ధంలోని వజయాన శాఖ - గోరక్షుని తప్ప 
మిగిలిన నాథులందర్ని తమ గురువులుగా అంగీకరించింది. 14వ శతాబ్దిలో 
మునిదత్తుడు అన్నవాడు చర్యాగీతికోశానికి వ్యాఖ్యానం వ్రాస్తూ, అందులో మీన 
నాథుని గీతిగా నాలుగు వాక్యాల ప్రాచీన బంగాళ భాషాగీతాన్ని ఉదాహరించాడు. 
ఆ గీతికా సారమిది : 


గురువు ఉత్తమ మార్గాన్ని నిర్దేశించాడు 

అది కర్మ అన్న కాంచనమృగానికి వల 

పద్మ సంపూర్ణ వికాసం నత్తకు తెలియదు 
కాని తుమ్మెదమాత్రం మధువు త్రాగకమానదు 


గౌరనామాత్యుడు 61 


నీ వొక నీచ బంగాళాంగనను వివాహమైనావు 
నీ విజ్ఞానం పోయింది 
కుడి యెడమల రెండు కాల్వలున్నాయి 
బాబూ! సరహా వచనమిది 
మార్గం తిన్నగా వుంది. 
ఆమె మొగుణ్ణి చంపుతుంది. ఆమె “సహజ” నిర్మగ్న 
అది (ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది, 
ప్రియుడి ప్రక్కనే కూర్చుంటుంది. కాని లోపలంతా కుట్ర, 
నాకు యోగిని అలా కన్పించింది మరి. 


అతీత - ద్వంద్వాతీత దృష్టి :- 
యోగులమైన మనకు ప్రపంచ భావన నాస్తి, 
జనన మరణాల విషయం దేనికి? 
జన్మెంతో మరణమూ అంతే 
(బ్రతికినవాడు చచ్చినవాడూ ఒకటే 
చావంటే భయపడేవాణ్ణి 
జీవిత ప్రవాహంలో మునగనివ్వు.. 


కానుపా :- 


సత్యాత్మ శూన్యస్థితిలో వెలుగుతున్నది, 

సర్వ భౌతిక చలనాలూ అణగాలి 

కాన్ఫా లేడని ఎలా అంటావు వాడు త్రిలోకాలంతా తిరుగుతున్నాడు 
భరత వాక్యమంటే భయపడే వాడికి నాటకం లేదు 

మనిషి అజ్ఞాని తెలుసుకోలేడు 

పాలలో వెన్నవుంది - చూడలేరు 

ఈ విశ్వంలో రాకాలేదు పోకాలేదు - ఇవి కాన్ఫాలీలలు. 


62 నవనాథ చరిత్ర 


నాథ కథ - సంప్రదాయ చిత్రణ 


కవి ప్రధానంగా మీననాథుని కావ్యనాయకునిచేసి వ్రాసిన కావ్యం నవనాథ 
చరిత్ర. మిగిలిన నాథులు చౌరంగి (మొదటి శిష్యుడు) రెండవవాడు గోరక్షుడు 
విరూపాక్షనాథుడు - మేఘనాథుడు - నాగార్జున నాథుడు - ఖణిక నాథుడు - 
మంజునాథుడు - బుద్ధనాథుడు-9. 

ఆయా నాథుల సంప్రదాయంలో వచ్చిన గురుపరంపరా విషయం కూడా 
కవి వర్ణించాడు. మీననాథుడే దేశాటనం చేస్తూ ఆయా వ్యక్తులను సిద్ధపురుషులుగా 
చేసినట్లు కవి చిత్రణ. మీననాథుడు పరకాయ ప్రవేశం చేసి రాజు శరీరంలోకి వెళ్ళి 
12 మంది కన్యలను వివాహమాడి మంజునాథుని కుమారునిగా పొంది గోరక్షునిచే 
ప్రచోదితుడై తిరిగి యోగ సామ్రాజ్యానికి మరలివచ్చిన కథ మొదట్లో వివరించిన 
దానికి విరుద్ధంగా వున్నా తత్త్వతః అంటే, గోరక్షుదే అక్కడా ఇక్కడా ఉద్దారకుడూ 
-ప్రబోధకుడు. ఈ కథ శంకరాచార్యుల పరకాయ ప్రవేశ విషయానికీ, 
యమునాచార్యుని కథకూ సంబంధించింది. నాథ సంప్రదాయంలో ఆదినాథుడు 
శివుడు - ప్రథమనాథుడు మత్స్యేంద్రుడే అయినా గోరక్షనాథునికే ప్రాధాన్యమిచ్చాడు 
గౌరన కవి. 

ఈ నవకంలో సిద్ధనాగార్జున విషయం శాతవాహన యుగంతో ముడిపడినట్లొక 
కథనముంది. కావ్యంలో కూడా నాగార్జున శిష్యుడు నాగార్జునుడు (తనపేర నొక్కని 
వెలయసిద్దుని జేసి -232) కృష్ణవేణీ తీరంలో రసవాద -వయస్తంభ వాదాలను 
ప్రదర్శించిన విషయం - ఒక రాజు త్యాగ నాగార్జునుడట- అతనికి శిష్యుడై, పోయిన 
సామ్రాజ్యం ఆయన దయచేత తిరిగి పొందటం -ఆ రాజు కృష్ణవేణీ ప్రాంతంలో 
వున్న 'ఏలేశ్వరవిభు” ఉత్తరాన, అశ్వమేధాద్రి వాయవ్యదిక్కున నవద్వార పరిఖా - 
ప్రాకారోపేత పట్టణ నిర్మాణం చేసుకున్న ఉదంతం చారిత్రక శాతవాహన చక్రవర్తి 
వృత్తాంతానికి మాసినద్దంలో మసక బారిన ప్రతిబింబమే. చరిత్రకు స్పష్టంగా తెలియని 
కారణాన ఈ చారిత్రక సత్యం పౌరాణిక జానపదాంశంగా మిగిలి పోయినట్లుంది. 

చరిత్ర ప్రకారం సిద్ధనాగార్జునుడు వేరు. ఇతడు రసాయనవాది. కాయ 
కల్పచికిత్సావేత్త. 

ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక బౌద్ధవాదకుడు. ఇద్దరూ వేర్వేరయినా 
శాతవాహన రాజుతో సంబంధమూ - నాగనాముడని అర్జునవృక్షం క్రింద తపస్సు 


గౌరనామాత్యుడు 63 


చేయటంచేత నాగార్జునుడైనాడనీ, రసవాద విద్యావేతృత్వం చేతా - శాతవాహన 
రాజును తన విద్యాశక్తిచేత నిత్య యౌవనవంతుని చేసిన కథా వ్యాప్తిచేతా - సాతవాహన 
రాజు అతనికి పారావత విహారం నిర్మించి ఇప్పించినాడని చెప్పటం చేతా - 
(ఆ విహారం 5 అంతస్తులు. క్రిందిది గజాకారం - 500 గదులు, రెండవది 
సింహాకారం 400 గదులు; 3. హయాకృతి 300 గదులు 4. వృషాకృతి 200 
గదులు; పైది పారావతాక్ళతి 100 గదులు. చూ. శాతవాహన సంచిక-133) 
ఆయా కారణాలుగా సిద్ద, ఆర్యనాగార్జునుల కథలు కలసిపోవటం వల్ల ఎవరి కథ 
యేదో చెప్పటం కష్టం. ఇదే కారణంగా రసరత్నాకర [గ్రంథం సిద్ధనాగార్జునునిదని 
కొందరూ, ఆర్య నాగార్జునునిదని కొందరూ పేర్కొన్నారు. దీనికి ప్రధానకారణం ఈ 
నాథయోగ సాంప్రదాయం బౌద్ధతంత్ర సంప్రదాయానుజనితం కావటం. 


నాథ కథ 


ఈ నాగార్జునుడు బౌద్ధనాగార్జును డొకరు కాకపోయినా ఇద్దరూ సిద్ధులైన 
కారణాన “*కథలటూ ఇటూ తార్మారై అల్లుకొనిపోవటం పండితులకు తెలిసిందే. 
సిద్ధ నాగార్జునుడు అనేక విద్యల్లో ప్రసిద్దుడు. కామశాస్త్ర పరిధిలోని అన్యకాంతా 
కర్షణ - ధాతుపుష్టికి సంబంధించిన ఓషధీ విశేషాలు -వయస్తంభనాదులూ - 
అతనికి కరతలామలకాలని కొక్కోకుని కామశాస్త్రంలో అతని నుదాహరించుకోవటం 
ద్రష్టవ్యం. 

కొక్కోకుడు (గంథాంతంలో ఆయా బలహీనతలను, ఆయా ఓషధీ విశేషాలు 
చెబుతూ నాగార్జునుని మతాన్ని ఉదాహరిస్తాడు. (నాగార్జునుడు రసరత్నాకర కర్త. 
7-8 శతాబ్బులవాడు కాదు, 10వ శకంవాడని చెప్పటమూ వుంది. 

కావ్యంలో కూడా - తని శిష్యుడు వ్యాళసిద్ధుడు కళ్యాణకటకంలో స్థిరపడి 
ఆరాజునకు కాయసిద్ధిని ప్రదర్శింపబోయి రాజ వంచనతో మరణిస్తాడు. గోరక్షుని 
శిష్యుడు గోరక్కుడు ఆకర్షణ విద్యావేత్త. 

కనుక ఈ సంప్రదాయంలో రసవాదం-కాయసిద్ధి-వయస్తంభన -ఆకర్షణ 
వంటివి పెనవేసుకొనిపోయిన విషయాలు. కవి ఈ అల్లిబిల్లి సంప్రదాయాన్ని జాగ్రత్తగా 
నిర్వహించాడు.కాని కవి కర్ణాటక శ్రైవాఖిమాని కావటంవల్ల పంచమాశ్వాసం - 
అంటే కథాంతంలో నాగార్జున శిష్యులు - గోరక్షుని శిష్యులూ-శ్రీశైల ప్రాంతంలో 


64 నవనాథ చరిత్ర 


జీవితాలను గడిపినట్లు-కర్ణాటక శైవుడైన అల్లమప్రభునికి గోరక్షుడు శిష్యుడై ప్రణామం 
చేయటం-నాగార్జునాదుల రసవాదాలు వ్యర్థమని నిరూపించటంకోసమో అన్నట్లుగా 
నాగార్జున శిష్యులు రాజవంచనచే మరణించటం -కవి కర్ణాటక శైవప్రాధాన్య వివక్షను 
వ్యంజిస్తున్న ఘట్టాలు. 

ఇందులో ఒక విచిత్రమేమంటే - గోరక్కుడు సౌరాష్ట్రంలో సోమేశ్వరాలయాన్ని 
నివాసంగా చేసుకున్న కథాంశం. ఇదే ప్రసిద్ధ సోమనాథ దేవాలయం. అతడు స్త్రీ 
వశీకరణ విద్యావేత్త. ఆ రాజు అది వాంఛిస్తాడు. ఇది జరిగింది సౌరాష్ట్రంలోనని కవి 
వ్రాత. 

స్త్రీ వశీకరణ విద్య మూలకర్మ-కర్మమాణ (మంత్రతంత్రాలచే పరస్త్రీని 
ఆకర్షించటం) పదాలతో ప్రసిద్ధం. వాత్స్యాయనుడు మూలకర్మ అని వాడటం ఈ 
విద్యా ప్రచారకుడు మూలదేవుని స్మరించటంగా ఆధునిక పండితులు భావిస్తున్నారు. 
ఈ మూలదేవుని మిత్రుడు కందళి. బహుశా నవనాథ చరిత్రాంతంలో కృష్ణకందార 
- కథలోని రాజు కృష్ణకందారుడు-ఈ “కందాళి కావచ్చు. మూల దేవుని కర్ణీసుతుడని 
ప్రాచీనులు పేర్కొనటం కర్ణీ-కృష్ణ శబ్ద సామ్యం కలది. నవనాథుల్లో కాన్ఫట్‌-కి 
కృష్ణుడని మరొక పేరున్నది. కనక కవి కృష్ణకందారు డన్నాడేమో (తెలిసో, తెలియకో) 
నని ఊహించవచ్చు. పైగా మూలదేవుడే మాహుకుడనీ, అతడు సౌరాష్ట్ర రాజు 
ధరణీవరాహుని కాలంవాడనీ (8వ శకం) ఒక వాదం. కాదు, చిత్రకూట నివాసి 
అని మరొకరు. 

ఈ సిద్దులు సార్ధకనామధేయులు. 

మీననాథుడు మీన సంతానం. గోరక్షుడు గోపాలుడు. ఖణికనాథుడు 
కాన్‌ఫట్‌-ధర్మబుద్ధికి (కాన్‌) ఖణిగల్లుపాడు గనుక (కావ్యం 176) తూగాడు 
కుందలాలవాడు కూడా కనుక. నాగార్జునుడు -అర్జున వృక్షగతుడై నందున, 
మంజునాథుడు మంజులాంగుడు కనుక. బుద్ధసిద్దుడు (196) బౌద్ధసంబంధాన్ని 
అందిస్తున్న పేరు. ఇతడు మం(త్రిబుధుడు. మంజునాథుడన్న పేరు మంజుశ్రీ యన్న 
బౌద్ధనామధేయమే. వీళ్ళు సిద్దులు కావటం సిద్దాసనం మూలంగానని ప్రతి కథలో 
కవి చెప్పాడు. ఈ సిద్ధాసనం బుద్ధవిగ్రహం కూర్చున్నత్రీరే. 

వీరు పర్యటించిన ప్రాంతాలు కవి చెప్పటం ఒక చారిత్రక సంప్రదాయాన్ని 
అనూచానంగా శ్రవ్యమైనదాన్ని-గ్రంథస్థం చేయటం - చరిత్ర దృష్ట్యా ఉపకరించేది. 


గౌరనామాత్యుడు 65 


గోరక్షుడు - లాట, గౌడ, ఆభారబోట ప్రాంతాలు 
మేఘనాథుడు - కళింగాంగవంగములు 
సిద్ధబుద్ధుడు - మహారాష్ట్ర 

విరూపాక్షుడు - కర్ణాటక కనోజ్‌ మాళవ 
ఖణికుడు - కాళ్ళీర ఘూర్డర మత్స్య కొంకణములు 

నాగార్జునుడు మళయాళ బర్బర మగధ ఆంధ్ర పాండ్య చోళములు. వారి 
రచనలు "చర్యలని కవి పేర్కొన్నాడు. 
రచనలు : 

విరూపాక్షుడు - అమృతజ్ఞ సిద్ధి - అమృతము. మిగిలిన వేమీ చెప్పలేదు. 

వారి యోగ శైవసంప్రదాయం [గ్రంథంలో ఎడనెడ వెదచల్లబడటమే తప్ప 
ఎక్కడా విశేషించి చెప్పబడలేదు. 

గోరక్షుడు తుంగభద్రా తీరంలో శ్రీ సదారణ్యంలో వున్నాడనీ - అప్పుడే 
శుద్ధమార్ద యోగితో సంబంధమేర్చడినదన్న ఒక చారిత్రక కథనం ప్రకారం అల్లమ ప్రభు, 
గోరక్షవాదం - (229) కవి వ్రాశాడు. గోరక్షుని తనువు వజ మయమనీ, శుద్ధ 
యోగిది తేజోదేహమనీ వున్న ప్రాచీన కథనానువాదంగా కవి వర్ణించాడు. 

నాగార్జున రసవాదం (284), ఇందులో పాదరస మనటానికి బదులుగా 
శివవీజమని వాడటం కవి ఆ సంప్రదాయం తెలిసి వాడినమాట. 

కాయసిద్ధి విషయం 251 పుటలో నూత్న శరీరావిర్భావ వర్ణన చిత్రంగా 
వుంది. 124 ఓవధీసిద్దులు-(176) యోగప్రస్తావన, (178) పరకాయ ప్రవేశం - 
స్వకాయం నుండి ప్రాణశక్తిని విడదీసే వర్ణన చాలా చిత్రమైనది. 

97 కాయసిద్ధి- 95 ఊర్జ్వదృష్టికోసం చెప్పబడ్డ చిట్కా (ఈ మతంలో మనస్సు 
కంటే శరీర మెక్కువ యోగస్థానం. దానికనేక చిట్కా ప్రయోగాలు చెప్పబడటం 
వున్నది) ఈ వ్యాసకర్త గురువులు గోరక్షనాథ సంప్రదాయంలో వచ్చిన హఠయోగులు 
- వారు చెప్పారు: “ఒకడు బుద్ధిలేని మొద్దు శిష్యుడైనాడు. వాడికేం చెప్పినా బుర్ర 
కెక్కలేదు. అందుకని గురువన్నాడు “ముష్టి బంధించి బొటనవేలు అరచేతిలోకి 
చొచ్చుకొని పోయేటట్లుగా ఒక భంగిమలో వెల్లకిలపండుకో. నేను వచ్చేంత వరకు 
లేవద్దు అని వెళ్ళిపోయి కొన్నేళ్ల తర్వాత వచ్చాడట. వాడలాగే వున్నాడు. బొటనవేలు 
అరచేతిలో నుండి పొడుచుకొని బైటకువచ్చి భూమిలోకి దిగబడిపోయిందట, తలక్రింద 
ముష్టివున్న కారణంగా, గురువు లెమ్మన్నాడు. లేచాడు. నీవు సిద్దుడవైనావన్నాడట. 
మొదట్లో ఇదంతా అబద్ధమనుకున్నాను.కాని హఠ యోగాభ్యాసానంతరం నాకు 


66 నవనాథ చరిత్ర 


తెలిసింది అతడు పండుకొన్న భంగిమలో ఒక యోగ రహస్యముందని” అని. ఇలాగే 
టిబెట్టులో యోగాభ్యాసం - జపానులో జెన్‌ - యోగభ్యాసం (ధ్యాన యోగం మొ). 
చింతాతరంగతరళః తృష్ణా సలిలం ప్రపంచవారాశిః 
యదనుగ్ర హేణతీర్ణః తస్మై శ్రీనాథ నాపికాయనమః (కామకళా విలాసం) 


నాథ శబ్దం దీక్షానామం తప్ప వ్యావహారిక నామం కాదు. శ్రీవిద్యా దీక్షితుడు 
నాథుడు - సౌందర్యలహరీ వ్యాఖ్యాత లోల్ల లక్ష్మీధరుడు - విద్యానాథ నామాంకితుడు. 
కామకళా విలాసకర్త పూర్ణానందనాథుడు - వ్యాఖ్యాత నటనా నందనాథుడు. 

శ్రీచక్రంలోని నవావరణలకు నవ నాథులు గురువులు. *ఆదినాథుడు- 
మహేశ్వరుడు (ోశ్రీ చర్యానందనాథుడని కామకళావిలాస వ్యాఖ్యాతలు) అతడు ఈ 
మవాోవిద్యను దేవికి చెప్పినట్లు పై గ్రంథంలోని 51వ శ్లోకం. ఇదే నాథ 
సంప్రదాయంలోనూ చెప్పబడ్డది. (తర్వాత చెప్పబడుతున్నది). ఆ జ్ఞానాన్ని పొందిన 
దేవికి మిత్రేశదేవనాథ సంజ్ఞ. వీరి నుండి త్రిమూర్తులకు సంక్రమించినది. నాథ 
సంప్రదాయంలో ఆదినాథుడు - దేవి మనసా - ద్వంద్వానికి త్రిమూర్తులుదయించగా 
శివునికీ విద్య ఆదినాథుడు బోధించాడనీ - మొదటి సిద్ధపంచకం శివునకు శిష్యులైరనీ 
కథ. శ్రీవిద్యా సంప్రదాయ సంబంధమే. (అలాగే వైష్ణ వాదుల్లోనూ నాథులున్నారు). 
నవనాథుల్లో ప్రథమనాథుడు మత్స్యేంద్రుడు జాలంధరి సంజ్ఞ కలవాడు. శ్రీచక్ర 
ప్రథమ త్రికోణంలోని మూడు కోణాలు మూడు పీఠాలు. జాలంధరం ఉత్తరకోణం. 
అక్కడ ద్వంద్వం ఊర్థ్వదేవ నాథుడు - కామేశ్వరి. మత్స్యేంద్రనాథు డాంతర 
ప్రపంచంలో ఇక్కడున్నాడు. కాబట్టే నాథ సంప్రదాయం గురు సంప్రదాయం కనుక 
సర్వమత సాధన మార్తాల్లోకి ప్రవహించి పోయినదనటానికి, ఇది అంతర విద్యా 
విషయమనటానికీ తార్మాణంగా కాన్హా ఈ చర్యాగీతిక పరమోదాహరణం : 


కపాల కంఠమాలాధారి 
కానా 

యౌ 
అచ్చులూ-హల్లులూ కాళ్ళకు 
మంజీరాలై ధ్వనిస్తుండగా 
సూర్యచంద్రులు శ్రవణాభరణాలుగా 
ప్రేమద్వేషాలు బూదిపూతగా 
ముక్తిని రుద్రాక్షమాలగా మారువేషంతో 


గౌరనామాత్యుడు 67 


పురిలో సంచరిస్తున్నాడు 

(పురి=శరీరం. శయనించేవాడు కనక పురుషుడు. మేల్మొన్నవాడు సంచరిస్తాడు). 

“నాథ్ర గురువులు భిన్నకాలీనులుగా చారిత్రకులు. నాగార్జున సిద్ధుడు బహుశః 
8, 10 శకం, గోరక్షుడు 12వ శకం - ఇత్యాదిగా చారిత్రక కథనం. కాని కవి 
ఏకకాలీనులుగా చిత్రించటం తాత్తికద్భష్ట్యా సమర్థనీయం. 

శ్రీవిద్యా సంప్రదాయంలో నవనాథులు - గురువులున్నారని పూర్వోక్తమే. 
ఆదినాథుడు శివుడు. ఆగమ ప్రకారంగా విద్య శివుడు వక్తగా,దేవి శ్రోతగా 
ప్రసరించింది. కొన్నిచోట్ల దేవి వక్త. వారిద్దరొకటే కనక. ఈ విద్యా కథనం (ప్రేమ 
పూర్వకం తప్ప తర్క పూర్వకం కాదు. దీనికి చిహ్నంగా గౌరి శివుని తొడపై 
కూర్చోవటం. ఈ ప్రణయం వకృశ్రోతృ సంబంధ దివ్యతను చిత్రించేది. ఇందుకే 
కవి కూడా కావ్య ప్రారంభంలో శివాశివుల ప్రణయాన్ని చిత్రించటం జరిగింది. 

ఈ నవనాథులు శరీరంలో నవరంధ్రాధి నేతలని భావనోపనిషత్తు కథనం. 
అవి జ్ఞానద్వారాలు కనుక. ద్రష్ట అయిన ఆత్మకవి ద్వారాలు. (చూ. కఠోపనిషత్తు 
మొదలగునవి.) 

దివ్యాఘం - చెవులు 2 ముఖం1 

సిద్దాఘం - కన్నులు 2 మర్మాంగం 1 

మానవౌఘం - నాసారంధ్రాలు2 వాయువు1 

ఈ నవరంధ్రాలు నవ గురువులు శ్రీచక్రంలో నవ కోణాలు. ఇలా సమైక్యం 
భావింపబడ్డది కనుక నవనాథులు ఏకత్ర-ఏకకాల దేశ గతులే. 

ఈ నవనాథులు వైదిక అంగీరస బుషి నవక సంఖ్య. వారు శివసంతానం 
వీరు అగ్ని సంతానం. శివాగ్నులు ఒకటేనని భారతం. (చూ. కుమారస్వామి కథ.) 

అంగీరసులు నవగ్వలట. తొమ్మిది ఆవులు లేక కిరణాలు కలవారు. వీరు 
ఆయాస్య బుషితో కలసినపుడు దశగ్వలు - 10 ఆవులు - కిరణాలు కలవారైనారట. 
(చూ. శ్రీ అరవిందుల వేదరహస్యం) అలాగే నవ నాథులు ఆదినాథునితో కలిసి 
దశనాథులైనారు (విరాటు పురుషుని అధ్యతిషద్దశాంగుళం - అని పురుష సూక్తం. 
దశాంగుళులు పైవారే) కాబట్టి ఈ దైవిక బుషి సంప్రదాయమే తాంత్రికనాథ 
సంప్రదాయమని భావించాలి. పైన నవసిద్ధనాథులు త్రికూటంగా కన్పిస్తున్నారు. 


68 నవనాథ చరిత్ర 


శిష్యకూటమి 


మీననాథునిప్రథమ శిష్యుడు చౌరంగి, ద్వితీయుడు గోరక్షుడు (1-2 ఆశ్వా) 
మేఘనాథుడు - విరూపాక్షుడు మూడవ నాల్గవ వాళ్ళు (3 ఆశ్వా) 
నాగార్జున - ఖణిక నాథులు (4 ఆ) 
మంజునాథ - బుద్ధ సిద్దులు - "చివరి జంట (4 ఆ.) 
8 మంది శిష్యులైనాక మీననాథుడు పంచమాశ్వాస ప్రారంభానికి కైలాసాచలం 
నివాసంగా చేసుకున్నాడు. తన వచ్చిన కార్యం ముగిసిందన్నట్లు ఆది నాథుని ఆనతో 
దేశమంతా తిరిగి విద్యాబోధ చేసి అష్టసిద్ధ స్వరూపులుగా అష్టనాథ సిద్ధులను 
తయారుచేసి చౌరంగిని వదలి మిగిలినవారిని విద్యా ప్రబోధం కోసం పంపించగా 
ఆయా శిష్యులు ఆయా దేశాలు వెళ్లినట్లు చెప్పాడు. 

చివరి ఆశ్వాసంలో నాగార్జున -గోరక్షుని శిష్యుల కథలు చెప్పాడు. ఇది ద్వితీయ 
గురు పరంపర. దీనితో కావ్యం పూర్తయినది. 


యమ ల ఫం గో 


కథలో ప్రతీకాత్మకత 


(పు. 180) మీననాథుని కథలో అతడు పరకాయ ప్రవేశమంది రాజై 12 
మంది రాణులను వివాహమాడి, ప్రబుద్ధిని మంత్రిగా, బారహకన్యక పట్టణం 
రాజధానిగా రాజ్యపాలనచేస్తూ, పట్టమహిషి రమణికాదేవికి మంజునాథుడన్న 
కొడుకును గన్నాడు. శిష్యుడు గోరక్షుడిది చూచి, గురువు పాడైపోయినాడని వెళ్లి 
ప్రబోధించి తీసుకొనిపోతాడు. 

ఈ కథ ప్రతీకా కథ. 

కాన్షపా చర్యలో తాను పురంలో తిరుగుతున్నట్లు చెప్పాడు కదా. మీన నాథునకు 
జాలంధరి అని మరొక పేరు. జలంధర పీఠం విశుద్ధి చక్రస్థానం - కంఠదేశం. 
కాబట్టి పై కథలో కూడా ఆధ్యాత్మిక సంకేతం వుండి వుండాలి. 

12 మంది భార్యలు ద్వాదశనాడులు. నాడులంటే ప్రాణశక్తి వహించే కాల్వలు. 
అందులో యోగి సంచరించటం పురిసంచారం. ఈ ప్రాణయమన ఫలం మంజునాథ 
(శ్రవణం లేక దర్శనం. ఇతడేమంజునాథుడు. (నాథ - బాహ్య సం(ప్రదాయాధిపతి. 


గౌరనామాత్యుడు 69 


నాదం అంతరం. మీననాథుడు-అన్నప్పుడు కూడా మీనం కడుపులో నుండి ఊం 
కొట్టినవాడు కనుక మీననాథుడు - అనీ చెప్పవచ్చు) 


ఈ ద్వాదశనాడులు కలది శరీరం "'....thirty one spinal and twleve 
Cranvil Nerves - of the Cranvil Nerves, the last six arises from the 
Spinal bulb (medulla); and the other six-from the parts of the brain 


That in front of the bulb-" (The Serpent Power -104). 

72000 నాడుల్లో ప్రధానమైనవి 10,12,14గా చెప్పటముంది (చూ. 
యోగోపనిషత్తులు). కాక ద్వాదశ చక్ర పరిగణనం కూడా వుంది. సహస్రార కమలాన్ని 
ద్వాదశాంత మంటారు. 'ద్వాదశాంత సరసీరుహం భజే”-దీని కర్ణికలో అచ్చులూ- 
హల్లులూ త్రికోణంగా వున్నవి. ఇదే కాన్హాఫా పాటలో మంజీరాలనబడ్డాయి. ఇదేనాదం. 
అది జనించటం మంజునాథ (దు) జన్మని ఎందుకంటే ఆకర్ణికామధ్యం- 

“విందు, నాద, మణి పీఠమండలం” - కనుక. 

ఇదంతా బ్రహ్మాండమైన సంకేతవిద్య. సంధ్యాభాషలో చెప్పబడ్డ కథను 
వ్యావహారికభాషగా (గ్రహించి వాచ్యార్థం చెప్పకూడదు. 


సూచికలు 


1. వ్యావహారిక కామాన్ని యోగంగా పరిణమింపచేయటం, క్షణిక సుఖాన్ని 'మహా 
సుఖంగా మార్చటం ఎలా? ఈ ప్రశ్న అనాదీ -విశ్వజనీనమూ. సమాధానంగా 
అనేక యోగమార్లాలూ-శాగస్తాలూ అవతరించాయి. చైనీయుల వైద్య గ్రంథాల్లో 
ఇది వివరింపబడ్డది. "The Tao Sex" (గంథం చూడవచ్చు. భారతీయ 
“కామశిల్పం”లోని నగ్నత “రూపం”కాదు. “స్వరూపం” అంతరవ్యక్తి తత్వం 
తప్ప వైయక్తిక-ప్రత్యేక-రూపంకాదు. స్వరూపసంయోగం. యోగం. 

2. ఈ కాయసాధననే ఆధునిక మనస్తత్త్వశాస్త్రం Transformation of 
Personality అని, అది మానసికం తప్ప దైహికం కాదనీ -రసాయన 
వాదంలో చెప్పబడ్డ బంగారం - సిద్ధదేహం - వంటివి ఆత్మరత్నమనీ -అది 
దైవకృపా సాధ్యమనీ చెబుతున్నది. (ఇదే శివధాతువుగా ఆయోగం 
చెబుతున్నది.) చూ. PsyChology & Alchemy. 

3. బృహదారణ్యకం ప్రకారం ప్రజాపతి ప్రథమ సృష్టి శతరూప. ఇదే ఆది 
దాంపత్యం. ఈమెనే మానసీకన్యా అని వైదిక వాజ్మయం ప్రస్తుతిస్తోంది. 


70 నవనాథ చరిత్ర 


ఇదే పైన చెప్పబడ్డ మనసా. స్రీపురుషుని హృదయం కనక. ఈ మ (మా)నసా 
ఉపాసన బంగాళంలో ప్రసిద్ధమని చిత్రాలూ బుజువు చేస్తున్నవి. 

4. వేదం దీన్నే 'కామప్రయజ్ఞం” అన్నది. తనను తాను హోమం చేసికోవడం 
పేరే సృష్టి భగవంతుడు తనలోని ప్రత్యణువునూ సృష్టిగా పరిణమింపజేయడమే 
యజ్ఞం. ఇదే ఇక్కడ చెప్పిన విషయం. తాత్తికవిషయం జానపద 
చిత్తవృత్యాచెప్పబడటం. 

ర్‌. బుగ్వేదంలో జగత్తంతా భగవంతుని మలంగా చెప్పబడింది. ఈ మలం, 
బూడిద, ఆవుపేడ-ఇవన్నీ భౌతిక ద్రవ్య సంకేతాలు. విష్ణువు గుబిలినుండి 
మధుకైటభులు జన్మించారనటం గూడ ఇదే. 

6. ఈ శబ్దాల్లోని 'పా' టిబెట్‌ సిద్ధ నామాలను సూచిస్తోంది. నరో-పా మొదలైనవి. 
పా = పాలకుడు. గోప వంటి శబ్దాలే. హాదిపా, కానుపా, మంత్రశాస్త్రంలో 
హాదిమతము, కాదిమతము అన్న రెండు మతాలనూ సూచిస్తున్నవి. 

7. 11వ శతాబ్ది రాజస్థాన్‌ శిల్పం ఒకటుంది. అది సద్యోజాత శివునిబొమ్మ. 
శివుడు నిత్యశిశువు. ఇతడే తర్వాత విశ్వమాతకు భర్త అయినాడు. ఇందుకే 
శివుడంబికాధవుడు. ఇక్కడ వ్యావహారిక విమర్శ కుదరదు-ఇది సృష్టి కథ 
కనక, వాళ్ళు వ్యక్తులు కారు కనక. ఇదే విషయం జానపద వాజ్మయంలో 
పరమజ్యోతి కథలో ఆమె ఆరునెళ్ల పసివాణ్ణి పెండ్లాడినట్లు చెప్పబడింది. 
(చూ. డా. నాయని కృష్ణకుమారి సిద్ధాంత (గంథం) 

8. ఇది మత్స్యావతారకథే. మత్స్యావతారం వేద-జ్ఞాన -రక్షణ చేసినట్లు ప్రసిద్ధం. 
విచిత్రమేమంటే, మత్స్యం అండ ప్రతీక. అండమంటే బ్రహ్మాండం. (బ్రహ్మోండమే 
మత్స్యాండం. ఇదే హిరణ్మయాండంగా వేదం వర్ణించింది. (వివరాలకు చూ. 
మత్స్య పురాణ - ఎ స్టడీ. పు-4) మత్స్యాధారమైన జలం మూల ప్రకృతి. 
కాబట్టి మీననాథుడు మీన-గర్భస్థ శిశువు. తల్లి ఆహారంతోపాటు ఆలోచన 
- జ్ఞానసరళి కూడా శిశువుకు సంక్రమిస్తుంది. ఇందుకే వామదేవాది 
మహర్షులు గర్భస్థులైయుండగానే జ్ఞానులైనట్లు వేదాభిభాషణ. 

9. ఈ కావ్యంలో మంజునాథుడని కవి వ్రాత. బిందువు తంత్రయోగంలో 
ఉపాస్యతత్వం. ఆద్యతత్త్వం శివశక్యాత్మకం. తద్దర్శనమే కుమారోత్పత్తి. 
10. ఆర్యనాగార్జునుని శిష్యుడు ఆర్యదేవుడు. అతని శిష్యులు నంద, నాగులట. 

నాగార్జునుల కథల సంకీర్ణతకు ఇదొక కారణం. 


గౌరనామాత్యుడు 71 


Lh 


12. 


13. 


14. 


15. 
16. 


17: 


72 


కాని కీ.శే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వీడు రాష్ట్రకూట రాజుల్లో 3వ 
కృష్ణుడన్నారు. శ్రీ ఆరుద్రగారేమో యాదవరాజు అన్నారు. అతని కాలం 
క్రీ.శ.939. ఇతని కాలం క్రీ.శ. 1250. చరిత్ర పంచాననులమాటే సత్యం 
కావచ్చు. గౌరన నాగార్జునుని కథలో ఒక పల్లవ చక్రవర్తి వస్తాడు. పల్లవ 
-పశ్చిమచాళుక్య-రాష్ట్రకూటులు పరస్పర సంబంధమున్నవారే - వీరంతా 
బాదామి ప్రాంతాన్ని పాలించటంచేతా - పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటంచేతా. 
“నాగార్జుననాథుని శిష్యుడు సిద్ధనాగార్జునుని చర్యలు కూడా తెలుగుదేశంలోనే 
జరిగాయి” - (సమగాంధ్ర సాహిత్యం V. పుట. 54) ఆరుద్రగారి ఈ వాక్యం 
ప్రకారం చర్య=చేష్ట=సంచారమని కాని, కాదు. వారి రచనల పేరు చర్య. 
(తమిళంలో పాశురాలన్నట్లు). 

ఈ గురునాథ పరంపరకు - కామకళావిలాసం - సర్‌ జాన్‌ ఉడ్రాఫ్‌ అనువాదం 
పు.100. ఈ పదాలు సహజీయ యాన శాఖ సంబంధాలు. సహజాయానము 
(సహజీయ పంథా) బౌద్ధమహాయాన శాఖ. ఒరియా, అస్సామీయులు కూడా 
తమ తమ సాహిత్యం వీటితోనే ఆరంభమైనట్లు చెబుతారు. అంటే ఈ 
సిద్ధులాయా ప్రాంతాల్లో సంచరించటం వల్ల ఇది జరిగి ఉండవచ్చు. ఆకాలం. 
950-1200. 

ఈ నామంపై చర్యలను సూచిస్తున్నమాటే. ప్రాచీన వంగ సాహిత్యం కాన్హాపా 
వంటి సిద్దులు వ్రాసిన చర్యా గీతికలతో ప్రారంభమైనది. ఈ చర్యలు టిబెట్‌లోకి 
14వ శకంలో అనువదింపబడ్డాయని పూర్వోక్తమే. 

మీననాథుడు 10వ శకం. కాన్హాపా 11వ శకం. 

ఇది రహస్యం కాగా, శ్రీ ఆరుద్రగారు “మీననాథుని ప్రథమ శిష్యుడు చౌరంగి. 
ఆ తరువాత ఇంకో ఆరుగురి శిష్యుల్ని చేర్చుకుంటాడు. శివుడు అదినాథుడు. 
ఈ తొమ్మండుగురి చరిత్రే నవనాథ చరిత్ర” (V. పు. 58) 

ఆ ఆర్గురెవరో కూడా వ్రాయలేదు. అలాగే ద్విపద వాజ్మయమన్నగ్రంథం 
కూడా. ఇద్దరూ మంజునాథుని పేరు వాయనే లేదు. ఇతనితోనే నవ 
నాథులయ్యేది. 

జంట = ద్వంద్వం సృష్టి సంకేతం. అలాగే నాల్గు కూడా. గురువునకు రెండు 
రకాల సంతానముంది. 1.విద్యా 2.శరీర - జన్య పరంపర. కాబట్టే 
మంజునాథుని పరంపరలో ఒక నాథునిగా (గహించితీరాలి. 


నవనాథ చరిత్ర 


3. కథా నిర్మాణం 


కావ్యం శివుని కొలువుతో ప్రారంభమౌతున్నది. పార్వతీదేవిని 'వామాంక 
తలమున నిడుకొని శివుడు సకల దేవతలు-ప్రమథులు కలసి సేవిస్తూ వుండగా 
అచ్చరల ఆటలతో తుంబురు గీతారావాలతో కన్నుల పండువుగా కొలువైనాడు. 
అతని సేవార్థమో నన్నట్లుగా వసంతం వచ్చింది. పార్వతీ సహితుడైన శివుడు వనకేళి 
కేగినాడు. శివుడు పార్వతీ వదనలగ్న దృష్టికాగా రేతఃపాతం జరిగి నీళ్లలోపడగా ఇది 
మీనం మింగుతుంది. దానికి సద్యోగర్భజనితుడైనవాడు మీననాథుడు. ఇది కథలో 
మొదటి ఘట్టం. 

పార్వతి ఆధ్యాత్మవిద్యోపదేశం చేయుమని ప్రార్థించటం శివుడు చెప్పటం - 
అది జలగతుడైన మీననాథుడు వినటం - శివుడది తెలిసి అతనిని తన కుమారునిగా 
స్వీకరించి ఆ విద్యను ప్రచారం చేయమని చెప్పటం-అతడు నానా దేశాలు తిరిగి 
చివరకు మాళవదేశ రాజధాని మాంధాతపురం పరిసర పర్వతగుహను నివాసంగా 
చేసుకోవటం. ఇది ద్వితీయ ఘట్టం. 

ఇక్కడనుండి సారంగధర కథ - గోరక్షనాథుని కథ ప్రారంభమవుతున్నది. 
కథ నెలా చెప్పటమన్నది పెద్దప్రశ్న ఎక్కడెక్కడ ఏ అంశం చెప్పాలి - సన్నివేశ 
కల్పనమెలా చేయాలి - పాత్రల స్వభావోన్మీలనం - ఇదంతా రసానుసంధానానుకూలం 
కావించుకుంటూ చేయటం కవి పనితనం - నిర్మాణం. ఇందులో గౌరన సిద్ధహస్తుడు. 
రససిద్ధుల కథలు చెప్పటంలో గౌరన కూడా రససిద్దుడైనాడు. 

మొదటి ఘట్టంలో వన - వసంత వర్ణనలు శివునిలో రాగోదయ హేతువులుగా 
చేయటం - రేతఃపతనానుకూలంగా జలకేళిని వర్ణించటం - మొదటి ఘట్టాన్ని 
సన్నివేశంగా - నిర్మాణంగా కల్పించాడుకవి. 

వసంతవర్ణనలో - కారాకు రాలటాన్ని కవి వర్ణించిన తీరు మనోహరం. 
పెద్దన మనుచరిత్రలో, రాయలు ఆముక్తంలో ఆకురాలటాన్ని - చిగురాకు మొలవటాన్ని 
వర్ణించారు. ఈ వర్ణన వాటిని తలపిస్తున్నది. 


గౌరనామాత్యుడు 73 


వసంత మవ్వేళ నెల్లడలు గలయంగ బదనింకి కడపళ్లవాడి 
- కారాకు రాల (9 పుట) 


గుమురులు నయమెక్కి (కొమ్మోసులొదవి 
- తెలుపొందవిరుల (పుట9) 


ఈ వర్ణనలు ప్రకృతి సౌందర్య స్ఫోరకాలు. ఇది శివుని కేళిక నేపథ్యం. 
వనమహీరుహములు - బంగారు వన్నె పండ్లతో-కొమ్మల పొలుపున వీగుచున్నవట. 
ఇక్కడ కొమ్మ శబ్దం జదప్రకృతిని చేతనవంతం చేస్తూ ప్రకృతి సౌందర్యమన్న వస్తువును 
ఆస్వాదించే వ్యక్తిని ఆకర్షిస్తున్నవి. వ్యక్తి లేనిదే ఆ సౌందర్య ప్రయోజనం లేదు. 

మగ కోకిలలు-చిగురాకుల రసము పీల్చి ఆడు కోకిలల కిచ్చాయట. ఇది 


కాళిదాసకుమారసంభవ, అభిజ్ఞాన శాకుంతల జ్ఞాపకాలు. 


మధద్విరేఫః కుసుమైక పాత్రే (కుమార 3-36) 

పపౌ ప్రియాం స్వా మనువర్తమానః 

శృంగే కృష్ణమృగస్య వామ నయనం కండూయనూనాం మృగీం 
(శాకుంతలం 6-16) 


చిలుకలు భావజుసురదాణి పచ్చపక్కెరుల మావులు రవళీంచునట్లు 
బిరుదెక్కాయట. ఆ బిరుదు శబ్ద ప్రయోగౌచిత్యమే భావజసురదాణి-ఇత్యాది. మగకోకిల 
చేష్ట శివుడు పార్వతీ వదనం చూడటమన్న అంశానికి ప్రరోచన. ఇదంతా శృంగార 
రసోన్మీలన సామగ్రి. శివపార్వతుల వనకేళివేళ చేసిన వన వర్ణన రాబోయే 
ప్రబంధకవులు చేసిన రగడలకు ఆగడపలు. 


“పున్నాగమల్లదె పున్నాగ గమన 
మా కంద మిదెమందు మాకందమబల; 
మా కందమగు గాన మా కంద వెరవు” 


ఈ శబ్బాలంకార ఘటన ఆ రగడల రువాళింపు. తర్వాత ఆది దంపతులు గంగకు 
వెళ్లినపుడు చేసిన అంచలవర్ణ్లన అందపుటంచుల నందిస్తుంది. 


“పాండుర సైకతస్థలుల మనమార గళములు మడచి పక్షముల 
సందులమోములు సంధించి నేల, నొందొంద బాదములొక్కట మోపి” 


74 నవనాథ చరిత్ర 


యరగన్ను వెట్టటం 
తిక్కన్నగారి ఈ పద్య ప్రభావ జన్యమన్నట్లుంది. 


ఎత్తినవేడ్మ గంధరము లెత్తి (ఉద్యోగ 1-109) 


రాయలవారన్నారు : “తలపక్షచ్చట క్రుచ్చి - బాతువులు - (1-65) 

ఈ వర్ణనలతో కథకు చైతన్య మాపాదింపబడటం అనుభవైక గోచరమే. 
గౌరన వర్ణనాశక్తి అపారమనటానికి శివపార్వతులు మీననాథ జన్మానంతరం తిరిగి 
కైలాసం వెళ్లే సందర్భంలో వృషభేశ్వరగమన వర్ణనం సహజతకు రత్నాపణం. (పుట. 28) 
అదిరాయల ఖగనాథుని వర్ణన వంటిది. ఈ కవులిద్దరకూ ఆ వర్ణితాంశాలు వృషభ 
- ఖగనాథులు దైవాలు.ఆ భక్తి భావం గౌణమై అడుగున దాచబడి - పైకి వర్ణనగా 
భాసించటం రచనామార్శికత. 

గుహానివాసియైన మీననాథునికి రోజూ పాలిచ్చే గోపాలు డొకడున్నాడు. వాడే 
తర్వాత గోరఖ్‌ నాథుడు. వాడు తన వృత్తిని వివరిస్తూ చేసిన ఆలాపన(30ఏతిక్కన్నగారి 
సహదేవుని మాటలకు ప్రతిధ్వనులు. గౌరన తెలుగు కవులను వాచా స్తుతించలేదు. 
భంగ్యంతరంగా ఇవి తిక్కనగారి కెత్తిన వాచోనీరాజనాలే. 


సారంగధర కథ 


సారంగధర కథలోనూ ఆయా వర్ణనలు -చేష్టలూ -ఉచిత స్టలనిబద్దాలు 
కావటంచేత కథకు జిగీ బిగీ వచ్చాయనటానికి క్రిందివి ఒక సూచన. 

సారంగధరుడు శివుని వరాన మాళవరాజైన రాజనరేంద్రునకు జన్మించటం 
- అతనికి ఘూర్దరేశ్వరు కూర్మిపుత్రి మంగళాంగి నిచ్చి వివాహం చేయటం ఒక్క 
పుటలో చెప్పటం చిత్రం.కథ నెక్కడ కుదించాలి? ఎక్కడ పెంచాలి?తెలిసినవాని 
పనిలోని విన్నాణమే శిల్పం గనక. లేక లేక కలిగినసంతానం కనక తలిదండ్రుల 
దృష్టిలో అతడెంత అందంగా వున్నాడో కవి వర్ణించక పోవటంలోని రహస్యం - 
చిత్రాంగి మేడల కతడు తన పావురాన్ని తెచ్చుకోవటానికి వెళ్ళినపుడు ఆమె కన్నుల 
కతడు సోకినపుడు చేయబడ్డ సౌందర్య వర్ణనం దగ్గరున్నది. సంపూర్ణంగా ఒక్క పుట 
పుటంతా ఆ వర్ణన పరచుకొని వుంది. చిత్రాంగి కన్నుల కతడు- 


గౌరనామాత్యుడు 75 


“భువన సమ్మోహనంబుగ నుదయించ దివురు యౌవనలక్ష్మితిలకించు వాడుగా 
సాక్షాత్మరించినాడట. ఇక్కడ తిలకించటమేమిటి? -వికసించుట అని-(అపుడు లక్ష్మి 
తర్వాత అరసున్న ఉండకూడదు. వ్రాయసగాని దోషవశాత్తు పూర్వపరిష్మర్తల కన్నుగప్పి 
తిలకించటం తప్ప ప్రస్తుత పరిష్క్మరణలో త్రోసివేయబడ్డది. ) 


చిత్రాంగి చూచిన ఆ చూపునబడి మన్మథుడదయించాడు. వాడు- 
“ఆలోన భావజుండలరులవిల్లు లీలగైకొని మంచి లేవింటి నారి 
జెలువార నెక్కించి చెంగల్వ మొగ్గ ములికి నారస మేర్చి ముంచిన తేనె 


అన్న వర్ణణ -శబ్దజాలమూ అంతా మన్మథ సౌకుమార్య ప్రబోధకంగా వుంది. వాడు 
వట్టి 'షోకిల్లా' కాబట్టి. కాని వాడినారసపు వాడిమి లక్ష్యభేదన చాకచక్యమూ జగన్మోహన 
బాణవిద్యాంశాలు కనక కవి- 


“గురుకుచ మధ్యంబు-గుటిచేసి లాచి 
సరిగోల బడవేసి - చలమున నార్చె” నన్నాడు. 


లాచి, “లాను బాగా దీర్జీకరించి లాచి చదవాలి. లేకపోతే దెబ్బలోని ఒడుపు తెలియదు. 
ఇక్కడ గురుకుచ-అన్నమాట భవిష్యత్మథకు పతాకాస్థానక సంపాదమౌతున్నది. 
ఎలాగంటే, సారంగధరుడు తన నవమానించాడని రాజునకు నివేదించటానికి 
కోపంతో- 


'గజనిమ్మపండ్ల చుట్టంబులై కోరిచూడ నొప్పారు 
మిట్టచన్నుల వాడి మిగిలిన గోళ్ళ 
దనుతానె ర్వుర్దరితంబుగా ప్రచ్చికొని” 


రాజునకవే చూపిస్తుంది చిత్రాంగి - 


“పయ్యద వాయ దివిసి 

యుచబ్బి క్రొన్నెత్తురు లొలుకుచునున్న 
నబ్బిక మైనట్టి యంకుశ ఘాత 

జనిత రేకాంకిత సమద ద్విపేంద్ర 
ఘనకుంభములలీల గసుగంది కుందు 
కుచములుసూపి....” 


76 నవనాథ చరిత్ర 


ఇంకేముంది? రాజసలే వేటకువెళ్ళి కొన్నాళ్ళుండి వచ్చాడు. మన్మథాగ్నిలో పాగచూరి 
వచ్చినవానికీ దర్శనం స్వకీయ మన్మథాగ్ని నెగసనత్రోస్తూ - దోషిపై కోపాగ్నినీ 
(్రైరేపిస్తున్నది. ఇలా ఒక వర్ణన రెండు భావాల కింధనంగా చేయటంలో కవి 
శబ్బానికున్న వాడిమి మెచ్చుకోతగ్గది. 

రాజు మంత్రాంగం చేస్తాడు. కుమారుని శిక్షించటానికి (60-61పుటలు). 
దీంతో కథలో వ్యక్తిగతాంశ-కోపాదులు పోయి-న్యాయం రాచరికం-పాలనా 
విషయంగా కథ బిగువు సంతరించుకొన్నది. కొందరు మంత్రులటూ, కొందరిటూ 
నిర్ణయించారు. జెననీ -కాదనీ-ఇదీ కథ చెప్పటం. రాజు చిత్రాంగిని చూచి చేసిన 
వర్ణన నాయికా సౌందర్య కథనం. (అష్టాదశాదికంలోది). ఇది సారంగధర పాత్రకు 
వన్నె పెట్టేది. అంత అందాన్ని కాదన్నవాని దిటవెంత? ఇది భవిష్యత్తులో మీననాథుని 
దయాహేతువుగా పరిణమించబోతున్నది. ఇంతేకాదు, తర్వాత చిత్రాంగి సారంగధరుడు 
తన్నెలా అవమానించాడో చెబుతూ-తన సౌందర్యాన్ని వాడలా వర్ణించాదని 
వివరిస్తుంది. ఈ రెండు వర్ణనలూ ప్రక్కన ప్రక్కనే 2,3 పుటల్లో విస్తరించుకొని 
వున్నాయి. పోల్చి చూచుకోవాలి. రెంటి పద్ధతే వేరు. 


రాజుచేసిన వర్ణన - ధవళాక్షి నీ మోము తామరపువ్వు, 
గవవారు, మద మధుకరశాబములును 
గురులు చుట్టంబులు, కొదలు చందురుడు 
దరుణి నీ నుదురు దగ సందడిల్లు - 


ఆమెముఖము ౫ తామరా, తుమ్మెదలూ ౫ కురులూ - చంద్రుడూ ౫ నుదురూ 
మిత్రములు. ఈ పద్ధతి వర్ణన హరిశ్చంద్రోపాఖ్యానంలోనూ చేశాడు. గౌరన, ఇది 
ప్రొఢమార్గం. వక్రమార్గం. రామకృష్ణుడు,నాచన సోమనాథుడూ ఈ విద్యలో గురువులు. 


“జడధిచల్లిన గందవొడి నేత్రముల బడ్డగతి తామరల పరాగంబు[గ్రమ్మి (2-134) 
ఆజానుదీర్ణంబులై హరిన్మణిమయ స్తంభంబులకు గలుస్వాములగుచు 
(పాండురంగమాహాత్యము 3-111) 
క్రేగంటిచూపున గిఅజగొన్న సన్నగేదంగి జేకుల కన్న దమ్ములగుచు 
(ఉత్తర హరివంశము 1-151) 


చిత్రాంగి చేసిన (చేసుకొన్న) వర్ణన - 


గౌరనామాత్యుడు 77 


“మత్త చకోరాక్షి - మరువంపులాక 
క్రొత్తముత్తెపు బొమ్మ- కొజనెలసోగ 
నీ నెరికురులకును - నీ మోమునకును.” 


ఇది వాచక భాష - కాముక భాష అది కావ్యభాష. సారంగధరుని కాముకునిగా 
చిత్రించటం చిత్రాంగితనం. (ఎంత చిత్రాంగివే!! అని లోకం నేటికీ చిత్రాంగిని 
మర్చిపోలేకపోయింది. ) 
ఇలా రెండు వర్ణనలు ప్రక్నపక్యనే పెట్టి రెండు మనస్తత్వాలకు వాటిని 
నిలువెత్తుటద్దాలుగా నిలబెట్టటం గౌరన కవితాగౌరవం. 
మంత్రులు రెండు వర్గాలుగా న్యాయన్యాయ చర్చలు చేయటంలో రాజు కేమీ 
పాలుపోలేదు. అతడు ఉయ్యాలలూగు మనమున నున్నాడట. అప్పుడు 'నీతిజ్ఞుడన్న 
మంత్రి - సారంగధరునే అడగటం మంచిదంటాడు. ఇది ఆగిన కథకు కాలువ 
ద్రవ్విన మాట. మళ్లా కథ సాగుతుంది. సారంగధరుడు ఆమెనే అడగమన్నాడు. 
రాజు మంత్రులతో చిత్రాంగి మేడకు వచ్చాడు. అప్పుడు చిత్రాంగి రావటాన్ని కవి 
వర్ణిస్తున్నాడు. 
- (కనుకొని) శయ్య దిగ్గన డిగ్గి యచట 
నొనర హేమస్తంభ మూతగా నిలిచి 
ముసుగు దగ్గజి దిగిచి ముగుదచందమున - ఇత్యాది. 


ఇదీ చిత్రాంగి అంటే. ముగుదచందమన్న ఈ మాట దాన్ని పట్టిచ్చేది. (గౌరన నక్షత్రక 
పాత్ర సృష్టి చేయటంలో ప్రథముడో కాదోకాని చిత్రాంగిని లోకోక్తిగా మలిచి చెక్కిన 
శిల్పిమాగత్రం అతడే. ) ఇంతేకాక, వచ్చిన రాజుతో, వచ్చిన మంత్రులందరకూ సాక్ష్యంగా 
కుచమండలం చూపటం కూడా - తర్వాత సారంగధరుడు శిక్షింపబడ్డాడు. అర్ధరాత్రివేళ 
అక్కడి చీకటి వర్ణన అద్భుతమైనది. 

'ఘనతర గోపురాగ్రంబుననుండి - యా రవి మండలంబను జాజువన్నె 
పారావతము టాలె బళ్చిమాబ్టికిని- 

ఈ కవి ఎంత (ప్రొఢుడు!! అతనినోటి గడుసుతన మెంత చిక్కన! రవి 
పావురమట. ఇది కథయొక్క గుండెను పితికే మాట. ఈ చీకటి వర్ణన కథలో ఒక 
దుఃఖ గీతాలాపన. ఒక భరింపరాని వేదనకు ప్రతీక. ఒకచూడరాని అన్యాయాని 
కది ఆదరణ. ప్రకృతి ఆ ఘోరకలిచూడలేక ముసుగు వైచుకొన్నట్లు. 


78 నవనాథ చరిత్ర 


తుమ్మెదలు చేష్టలు మాని పరిభ్రమణ మాని చిత్రించిన విధంగా వున్నాయనటం 
పై భావనకు కొండగుర్హు. 


అల మహానటుడు సంధ్యాతాండవంబు 
లని నటియించి కళాసించు గతిని 
కీలెత్తి కంకణాకృతి భుజగేంద్ర 
లోలఫణామణల్మొగిచి, పైదోచు 
మురువు క్రొమ్మించుల మొలకలు నిగుడ 
బొరి బొరి నక్షత్రములు పొడసూపె 


నక్షతోదయాన్ని ఎంత భయంకర క్రోధో [ద్రిక్తంగా వర్ణించాడనాలి కవి! శివుని వరాన 
బుట్టిన వానికే శిక్ష!శివునకు కోపం రాదో! ఒక అన్యాయానికి ప్రకృతి ఘటిస్తున్న 
వ్యతిరేకత - ఇదంతా. ఇదొక అద్భుత ప్రతీకా వర్ణనం. 

తల్లి రత్నాంగి సారంగధరుని చూచి శోకిస్తుంది ఇదేఘట్టంలో. చీకట్లో అర్ధరాత్రి 
వేళ ఒకరాకుమారుని చూచి-మహారాణి దుఃఖిస్తున్నది. ఓహో విధి చెట్టదనం! 
(హరిశ్చంద్రోపాఖ్యానమూ ఇంతేకదా!) ఈ శోకవర్ణన 'పాషాణాదపి పీయూషంి” అన్న 
జగన్నాథుని మాటకు గీటురాయి. 


నిన్ను చిత్రాంగికై నేడు గొంపోయి 

యెటుక మాలిన వసుధేశుని బారి 

గొతియగా నొప్పించి కోయింపవలసెం 

బసిబిడ్డ నాడు నీ పాద పద్మముల 

నెసంగు వ్రాతలుచూచి యెతిగినవారు 

ఎన్నిక మీఅననేక కాలంబు 

చెన్నాంద మనునని చెప్పిరిగాని. (పుట71) 


పాదరేఖా విషయం జన్మవేళ చెప్పక ఇక్కడ చెప్పటంవల్ల కన్నతల్లి శోకంలోని 
లోతులకు కొలతవుతున్నది. ఈ వర్ణన కరుణ రస నిర్భరం. కవి మనోభావాలనూ 
ప్రకృతినీ -రెంటినీ ఉచిత ప్రొఢంగా వర్ణించగల డనడాని కివిగుర్తులు. 

తర్వాత చంద్రోయమౌతుంది. సారంగధరుడు శిక్షింపబడి బాధపడి దుఃఖిస్తాడు. 
అది విని ఆకాశవాణి అతని పూర్వజన్మ వివరిస్తుంది. పాఠకునకు ఒక నిశ్వాసం 
వదలినట్లవుతుంది. ఒక ఆశ్వాసం కుదురుకొంటుంది. (ప్రకృతికి హమ్మయ్య! 
అనుకొన్నట్లు చంద్రోదయమౌతుంది. అదొక ప్రొఢమైన ఎత్తుగడ. 


గౌరనామాత్యుడు 79 


జేగురుగా మేన జెందిన కెంపు 
ప్రోగిడి దిగ్వధూ ముఖ దర్పణముల 
ధళధళమని తెల్పు తనకొన వెలచి 
వలరాజు శరములు వాడిగా దివిచి 


సారంగధరుని చౌరంగి అని నాథ సంప్రదాయం పేర్కొన్నది. దాన్ని 
అనుసంధించటానికి కవి కథాంతంలో మీననాథుని కృపతో సారంగధరునికి కాళ్లు 
చేతులు మొలిచినపుడు చూచిన గురువు- 


కరములు బదములు గమనీయలీల 
ఎజుపులైయున్న జాడెణీగి యాతనికి 
నరుదార చౌరంగి యనునామ మొసగి-అని. 


కాని చౌరంగి అంటే రంగుల రంగుల వస్త్రాలు ధరించినవాడని. ఆ 
సంప్రదాయంలో యోగులు అలాంటి వస్త్రాలు ధరిస్తారట! కాని కవి ఇక్కడ నాల్గు 
అవయవాలు ఎర్రగా వుండటంవల్ల ఆ పేరు వచ్చినట్లు చెబుతున్నాడు. 

సారగంధరుడు తనకు గల్గిన దుస్థితిని చెబుతూ అంటాడు. “ఇదంతా తన 
కర్మ అని (పుట-75) కాని అది పూర్వజన్మ పాపమేనని తర్వాత కథలో తెలుస్తుంది. 
ఇది *పతాకాస్థానకం. ఇలాంటిదే మరొక ఉదాహరణ. సారంగ ధరుని చివరకు 
“ఘనపుణ్యు డెవడు గైకొని చనెనో” (92)- అని. ఇదే జరిగిన విషయం. 

ఒక కథను తీర్చేపద్ధతి - సన్నివేశాది కల్పనలు ఇలా వున్నపుడే కథా పరమార్ధ 
సాక్షాతృతి అంటే కథాంతర్జూర్తి దర్శనం. కథంటే లోకం. జీవిత కథనమే కథ. 
కాని జీవితంలో లేనిదొక అంతర్మూర్తి-కథలో వుంటుంది. అది అంతఃపురుషమూర్తి. 
భావ పురుషుడు. వాడు పాఠకుని అంతఃపురుషుడే. వాణ్ణి దర్శనం చేయించటంతో 
కవి పని ముగిసినట్లే. ఇదే కవి పనితనం. ఈ కవి ఇందులో హస్తగత సిద్దుడన్నదిందుకే. 
లేకపోతే పూర్వ కథలో సారంగధర శబ్దమే వాడినవాడు అంతంలో చౌరంగి నెలా 
వాడగలడు? ఆ సంప్రదాయాన్ని అతకటం పరమార్థం కాకపోతే! 


* రామునితో సుగ్రీవుడు “స్వామీ! అమ్మ నెక్కడున్నా వెతికిస్తాను. తెచ్చి నీకిస్తాను. చివరకు సముద్రం 
ఆవలవున్నాసరే” నని. ఇదే తర్వాతి కథ. కథను చమత్మరింపచేసేది పతాకాస్థానకం. 


80 నవనాథ చరిత్ర 


వర్ణన-అందలి స్త్రీల వర్ణన-రాజు వేటనుండి నగర ప్రవేశం చేసేవేళ 
పుణ్యాంగనలు అతనికి నివాళులివ్వడం -ప్రబంధ పరిచితాలైన వర్ణనలైనా అవి 
దాని కోసమున్నట్లనిపించకుండా ఉచితంగా చేయడంలో కవి చేయితిరిగిన తన 
మున్నది. 

ఈ కథ సంపూర్ణమైన కథ. పూర్వకథలు శివుని కథ-మీననాథుని కథ - 
అసంపూర్ణాలు. అందులో మానవోచిత స్వభావం లేదు కాబట్టి. నాట్యశాస్త్రంలో 
అన్నమాట- 

“అత్యంత దుఃఖ స్వరూపమైన నరకంలోనూ-అత్యంత సుఖస్వరూప మైన 
స్వర్ణంలోనూ - నాట్యముందడదు. 

మరి మర్త్య - మధ్య (మ) - లోకంలోనే - “అన్నదాని కర్థమిదే. 


ఈమె చుం 


గౌరనామాత్యుడు 81 


4. వరన శకి 
ణి బాత 


వర్ణనానైపుణ్యమంటే భావనార్దమైన -భావుకత్వ వ్యాపారోచితమైన రేఖా చిత్రణ. 
ఆ శబ్దానికి భావనాశక్తి వుండాలి. అది లేని వర్ణన వర్ణచిత్రం తప్ప రేఖాచిత్రం 
కాదు. చిత్రలేఖనంలో రేఖ భావంచేత స్పందించేది. అదే ప్రధానం. గౌరన వర్ణనలకీ 
శక్తి వుంది. ఆ వర్ణనలు - 

1. కథోచితం కావటం, 2. (ప్రొఢంగా వుండటం - విశేషం. 

శివునికొలువు కూటానికి వచ్చినవారిని వర్ణిస్తూ - 


“బలవైరి శిఖీ కాల-పలలాద-వరుణ 
పవన యక్షేశ్వర ప్రముఖ నిలింప-’ (వు.8) 


ఇదే రేఖాచిత్రణ. కేవల నామాల కూర్చే. కాని ప్రదక్షిణ క్రమముండటం వల్ల 
రత్నావళి అలంకారమైనది. నిరలంకారమైన వాక్యమైతే బామహుని వార్త - 
అయివుందేది. 

ఇలాంటి వర్ణనే పారిజాతంలో స్వర్లోకంలో చీకట్లు రావటాన్ని కవి వర్ణించాడు. 
'మరుదీశ ద్విపదానశోభ-శిఖిధూమ్యారోచి చీకట్లు ఇంద్రుని ఏన్లు దానశోభతో-అగ్ని 
పొగతో యముని దున్న కాంతితో -సాటువగా -వ్యాపించాయట. నిజంగా పైలోకాల్లో 
చీకట్లలావస్తాయేమో నన్నంత భావనా భ్రాంతి కన్పిస్తున్నదా వర్ణన (ఆర్మ్‌స్ట్రాంగ్‌ కాబోలు 
రాకెట్టులోపోతూ అన్నాడన్నాయి, ఆనాటి పత్రికలు. “ఇపుడు సాయంత్రమైంది ఈ 
దృశ్యం వర్ణనాతీతం - సూర్యుడొకే సారి హిందూదేశం మీద అస్తమిస్తూ, (ఏదో 
దేశం) మీద ఉదయిస్తున్నాడు” అని.) 

అలాంటి చిత్రమైన అనుభూతి నిస్తున్న పద్యం తిమ్మన గారిది. ఈ భ్రాంతి 
ఎలాంటిదంటే - నాగార్జునకొండ శిలల్లో ఒక ఫలకంమీద తుషిత స్వర్గ చిత్రణమున్నది. 
అక్కడి గంధర్వుల చేతుల్లో ఇతర వాద్యాలతోపాటు '“గిటారు” చెక్కబడ్డది. నాటికది 
కొత్త ప్రేక్షకునికిది తెలియదు. అందుకని ఆ నూత్న వాద్యం బహుశా స్వర్గంలో 
వుంది కాబోలన్న భావనాభ్రాంతి కల్పించేది. 


82 నవనాథ చరిత్ర 


వర్లన 
ణి 


నందీశ్వర వర్ణన (పుట23) అత్యద్భుత వర్ణనలో ఒకటి. లేపాక్షి నందీశ్వరుడు 
లేచి, అంకెవైచి, తోకమట్ట పైకెత్తి, గిట్టలతో నేలను త్రవ్వుకొంటూ పరిగెత్తితే - ఎలా 
వుంటుంది!! 


“'ఘనతరం బగుమేను గగనంబు దాక- 
అరుదెంచు కరణి 
వచ్చిన వృషభేంద్రు న. శ్‌ 


ఇది రాయలవారి గరుత్ముంతుని వర్ణనను స్టృతికి తేవటం లేదూ? 


ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలోన్యోన 
పిండీకృతాంగ భీతాందజములు.” 


విప్ర ప్రయాణ వర్ణన 


దేశం విడిచిపెట్టి పోతున్న వారి వర్ణన 275, 276లో-వైశ్య భాషా వైచిత్రి 
రమణీయంగా కన్పించే వర్ణనలు. 

122-129 ఓషధీసిద్దులు, 176 అణిమాది విషయం, 178 పరకాయ ప్రవేశ 
వర్ణన. 182 గోరక్షుని మాట - వేషధారణ, 216 యోగుల వేషధారణ, 234 
నాగార్జున కథలో బంగారం తయారుచేసే రసప్రయోగ వర్ణన, 249- కాయసిద్ధికోసం 
జరిపిన ప్రయోగవర్ణనలు - కవి కాయావిషయ ్రవేశక్షుణ్ణతకు గీటురాళ్ళు. 

1. వంచక పురోహితుని కథలో పెట్టెనుండి రాకుమారి బహిర్గమిస్తున్న 
సందర్భంలో -పదునుపెట్టి ఒరలో పెట్టుకున్న మరుని బాకులాగా వుందనటం ఆ 
సందర్భానికి ఎంత ఉచితమో! చూస్తున్న రాకుమారుని (కాబోయే భర్త) దృష్టికలా 
కన్పించటంలోని సామంజస్యం భావించదగిందే-తప్ప. 


'నెరసంజ మబ్బులో - క్రొన్నెల సోగవోలె - (పుట. 147) 


ఆమె లతాతన్వీ లక్షణం, రూపసౌందర్యం ఎంతగా ధ్వనిస్తున్నది! 


గౌరనామాత్యుడు 83 


“రత్న పంజరంలో చిలుకి బంధన మెంత సుందరంగా వుంది! ఆమె అలా 
బంధింపబడకపోతే వానికి దక్కదు కదా! కథా దృష్ట్వా -సందర్భబద్ధంగా - వర్ణించటమే 
ప్రౌఢ వక్రత. 

ఆమెను ఒక వికార బ్రాహ్మణుడు వలచి మోసంతో మందసంలో బంధింపచేసి- 
రాజైన తండ్రితో గంగపాల్టేయించి - తర్వాత ఆ మందసాన్ని పట్టి తెప్పించిన 
సందర్భంలో వాని వికార రూపాన్ని కవి వర్ణించిన తీరు (149) పై సౌందర్యంతో 
వ్యతిరేక సంవిధానకాన్ని సంఘటిస్తున్నది. అలాగే ఆ పురోహితుని వెకిలి చేష్టలు - 
ఆటపాట మొ॥వి కూడా. ఈ హాస్యం “శృంగారాద్ధి భవేద్దాస్యః” అన్న నాట్యశాస్తోక్తి 
కెంత అనుగుణంగా సుసంఘటితమైనదో! భావించాలి. 

2. గంగ వర్ణన (201) 'నలినాస్య, కంబుకంధరి, ఉత్పలాక్షి ఇత్యాది వర్ణనలో 
సౌకుమార్యమూ లాలిత్యమూ స్తీ లావణ్యం లాగా మృదులంగా ధ్వనిస్తున్నవి. జాహ్నవీ 
కన్య - అని చివరలో అన్నమాట పై అలంకార లాలిత్యాని కాధారశబ్దం. 

3. కాశీలో మరణించినవారు శివ సారూప్యం పొందుతారని చెబుతూ శివరూప 
వర్ణన చేశాడు (208). “కన్ను వినుకలి కంకణమును - (పాము కంకణం) ఇత్యాది. 
దీనిమీద రామకృష్ణుడు కట్టిన రత్నసౌధం-విష్ణుసారూప్యం నిగమశర్శకు సిద్ధించినపుడు 
చెప్పిన పద్యం - “ఆజానుదీర్హంబులై.” 

4. మీననాథుడు హిమాలయమేగి ఆయా ప్రదేశాలు చూచినట్లు చేసిన వర్ణన- 


“తెబిగొప్ప పార్వతీ దేవి తపంబు 
నెరపిన తావు - ” (207) 


పెద్దన గారి వర్ణనకు దారి. 
గోరక్కుని వృత్తాంతంలో సంధ్యావర్ణన (258-59) చాలా సొగసైనది. 


ఇనుడు దోషాగమ శంక 
జయ్యన తొలగిన జాడ - ఇత్యాది. 


వర్ణనమంతా జగత్తును మన్మథ మయంగా చిత్రిస్తున్నది. కథలో రాజు అన్య 
స్త్రీని కామించిన సందర్భంలోది. ప్రకృతి జడపదార్థం కనుక భావించే పురుషునకు 
(వ్యక్తి) స్వానుభావోద్దీపన మౌతున్నది. ఈ రసాభాస వర్ణనలో (రసాభాస అంటే 
రసం లేకపోవటమన్న భావన రూఢిగా పండితుల్లోనే ఉన్నది. రసాభాస-భావం- 
భావాభాస-ఇవన్నీ రస కక్ష్యలోవే. రసమే రసదృష్ట్వా- అనుభవముంటుంది. కాని 


84 నవనాథ చరిత్ర 


రసానుభవానంతరం అధర్మ భావన-సాంఘికమైనది, కలుగుతుంది. ఈ ధర్మ దృష్ట్యా 
ఉపాధేయం కానిదీ - అనుభవమున్నదీ - రసాభాస ఈ రసాభాస సిద్దాంతం 
రససిద్దాంతంలోని సాంఘిక దృష్టికి సంబంధించింది.) 

ఇక్కడ శబ్ద ప్రయోగం 


నలి, నాక భువనంబునకు, సుధాశనులు 
తళుకుసుపాణి ముత్యాల మేల్కట్లు 

గట్టినగతి తారకావితానంబు 

దట్టమై యంబర స్థలి బొల్పు మీజె - (259) 


ఈ శబ్ద ప్రయోగం ఎంత నాజూగ్గా వుంది? వివరిస్తే కందిపోయేటట్లుంది. 


ఈమె చుం 


గౌరనామాత్యుడు 85 


5. సమకాలీన విషయాలు 


1. “పడించు వెన్నెల వెలయు పుట్టములు- (పు. 78) నగర చిత్రణ 
అంచులందుకల వస్త్రాలు. నగరాలు - ఉద్యానవనాలు శిల్పించటం ఒకప్రత్యేక కళ. 
ఉదాహరణకు :- అమరావతి,సాంచీ స్తూపాలమీద - కుశీ నగర జేతూత్తర నగరాలను 
శాతవాహనాంధ్ర శిల్పి చెక్కడపు పనిచూడవచ్చు. ఉపవనాలు - అంతఃపురాంగనలు 
- ఈ నగర వాతావరణమంతా శిల్పితమైనది. 

2. వధ్యస్థలికి తీసుకొనిపోబడే వారిని - శిక్షార్షులను అలంకరించడం- 
(సారంగధర విషయం పుట. 78) మృచ్చకటికంలో లాగానే వున్నది. నాటి పద్ధతి 
నిది చిత్రిస్తున్నది. 

3. ఆనాడు నాటక శాలలున్నట్లు కవి వర్ణించటం విశేషంగా వుంది. (పు. 25) 
నాటకశాలా నిర్మాణం నాట్యశాస్త్ర కథనమలా వుంచి -ప్రొఢదేవ రాయల ముత్యాలశాల 
వంటివి (ప్రతి రాజ్యంలోనూ వున్నాయేమో. రాచకొండ కొండవీడు - కళింగాది 
రాజ్యాల్లో, 

యతులు - సవరణలు 


1. విరుల టేకులు -జుంజురు - ప్రాసయతి పుట 36 
2. డిల్లంబు-తీరు-(టిల్లంబు లేదా డ-ద యతి 157 
8. ఉండగ-తా వులను- దోషం 177 
4. నూ(ఊ)రులు-నూగారు - ఉ-ను 181 
5. లాగుగా (అ) లన్నియు లా-అ అఖండయతులు 134 
6. నిం(ఇం)చుక-నీతి - ఇని స్వరవ్యంజనయతులు 107 
7. నెనయవారలజేరి'యరం - (ఏ-ఆ వినిమయమున్న కారణంగా) 270 


(చెమట -చెమట - ఈ కవి ప్రయోగాలే) ఈయతి కవి స్వీకరించి వుండవచ్చు. 
లేదా దిద్దు బాటవసరం. అయినా దిద్దలేదు. అక్కడ పాదాలే నష్టము లైనవి కనుక. 


86 నవనాథ చరిత్ర 


(అదే పాదంలో యుండిన యున్నట్లు అని వున్నది నున్నట్లు - అని లేదు. ఇదీ 
వ్యావహారికతా చిహ్నంగా గ్రహించవచ్చు) 
(8) కొమరార - కెంపు-యజపోయింది (పుట9) 
వచన/ములు నా నిజంబు చెప్పెడు భర్తవరుల (పు.230) 
పేజి. 57 ధృతి-తొడరి -ప్రథమాక్షరోచ్చారణలో “దు వున్నది కనుక ఇలాంటి 
యతులు శాస్రీయాలు కాకపోయినా ప్రాచీన గ్రంథాల్లో కన్పిస్తాయి. 


సవరణలు 


పుట. 216. 'కలుషంబులం బాపి” - పూర్వ ముద్రణలో నున్నది. క్రింద 
పాఠాంతరంగా 'కలుషంబులు జేరి” అని ఇచ్చారు. ఇక్కడ అంత్యాను ప్రాస పై 
పాఠంతో పోతుంది. కనక క్రింది పాఠమే సమంజసం. “జేరి” - వ్రాయస కానిదోషం 
“జేరి అని వుండాలి. అదేనవీన సంస్మరణ. 

పుట. 240 తులశియు (పూ.ము) బహుశా నానాడు శాస వినమయ 
మున్నదేమో. తులసి (న.ము) గాప్రస్తుత పాఠం ఇచ్చినా క్రింద (పూ.ము) పాఠం 
విన్యస్తమైనది. 

పుట 245 “బ్రాహ్మడు - బాప డనవచ్చు. పారు డనవచ్చు. కాని ఈ రూపం 
కవి ప్రయోగించటంవల్ల ఆనాటి కది వ్యావహారికంలో వున్న ప్రయోగమే ననాలి. 
ఈనాడూ వుంది కొన్నిప్రాంతాల్లో. 

పుట 249. యౌవన మనటానికి యవ్వన మనటం వ్యావహారికపు వ్రాత. 


భాషా విశేషాలు 


గౌరన శబ్దం వక్రతామహిమోపేతం. ఈ వక్రత భామహ కుంతలాచార్యులచే 
శతథా నిరూపితమైన సత్యం. లోకగత వ్యావహారిక శబ్దమే కవి చేతిలో వక్రమౌతున్నది. 


తెల్లని బట్టగట్టి మార్తాండుదయించు వేళ పుట 32 
మోరద్రోపు దనంబు 41 
బిత్తరు రూపు 43 


గౌరనామాత్యుడు 87 


88 


కనుల చిలుపలు (గ్రమ్ము 

తలపువ్వు కందక (51), గనెలుగా కోయించు 
మిన్ను పైబడు 

మడక (త) మాయని తలాంబరములు 
మీను మీసము (పావురానికి పోలిక) 
కలము గుద్దిలిగాగ గొన్న 

పోలు పొందెజబుగక 

బగవాయిగా బడి 

గండ గొడ్డలి (గండ్ర-కాదు) 
చూమర్లు గుడుచుచు 

కాళ్ళు వచ్చెనె 


50 
51 
52 
54 
57 
60 
72 
67 
86 
108 
107 


(సందర్భం చూడు) 


స్త్రీల వర్ణనలో కవి గడుసు పోకడలు చూడదగ్గవి. ఇది హరిశ్చంద్రో 
పాఖ్యానంలోనూ వుంది. కాని అందులోకంటే ఇందులో శబ్దం ప్రౌఢం. ఈ దృష్ట్వా 
నవనాథ చరిత్ర తర్వాతి రచన అనబడినది. 


ధవళాక్షి నీ మోము తామరపువ్వు 


గవవారు, మదమధుకర శాబములును 


గురులు జుట్టంబులు 


- (పుర్‌ర్‌) 


ఇది సోమన-రామకృష్ణుల మార్గమని పూర్వమే చెప్పబడ్డది గదా! 


ఈమె చుం 


నవనాథ చరిత్ర 


ద్విపద పాల్కురికి భిక్ష కనుక ఈ కవులు సంధిలో -సమాసంలో -శబ్దంలో 
వ్యావహారికతనే ప్రమాణంగా భావించి యథేచ్చాప్రయోగం చేశారు. ఈ కవీ అంతే. 
కేవల గ్రామ్యాన్నీ ప్రయోగిస్తాడు. 


పలికటు (150 పు) 

వినవీవు - వినవె ఈవు (192) 

మాంధాతనుపురము (25) 

పారువ - (40) రత్నకలశ (140) నిత్య (99) మాల్యవంతచెంత (100) 

ములోపం 

పురుషు (20) డు లోపం - రూపాంతరంగా - వూరు (132) 

వెబుచుంటిమి (63) పోలదు అనక (సంధిలేదు) - నాక అని దిద్దవచ్చు. 
కాని దిద్దలేదు. పరిష్కర్త బాధ్యతకాదు కనుక) 

అనతిక్రమము (తి-గురువుగా చేయటంవల్ల సమాసం 65) 

పుట్టినైన (61) ఘోరాటవందు (76) 

మాయని (మాయ అని) (పుట. 77) అతిసంతసించి (105) 

చమత్మార ప్రయోగం. 

ఒనరిస్తి (106) పోదాము (166) పండ్రైండోయేట (168) 

నాగార్జునుడు (175) (రాముడువంటి శాసనప్రయోగంలాగా) పట్టమేనుగు 
(177) 

బారహకన్యక పట్టణము (180) ప్రవిమలపోగులు (240) కరతిత్తి (240) 
హేమమేడ (260) 


గౌరనామాత్యుడు 89 


శబ ప్రయోగం 
ర! 


తేజీలు (25) పిల్లగ్రోలు (క్రోవికి బహు. వ ) -27 

పాయిరము (పారువమునకు రూపాంతరంగా) పు. 40 

తల్పు (తలుపు 48) 

పోనియక (59) మోతుకు (మోదుగు) (10) 

గింటెంబు (35) (గెంటెంబు) కెకరించు (49) (కేకరించు) 

తన్ను (76) = (నన్ను) చమట - చెమట (200) 

కుప్పుసము (172) (కుబుసము) కేలుదామెర (196) = (తామర) 
కొల్టి (236) = (కొద్ది) నాటగొలె (186) = (గోలె) 

సహకర భూజంబు (102) (సహకార) 

బారహ (180) చరియలు (212) నాథ గురువుల గీతికలు 

చరియకు రూపాంతరంగా చరిజలు (213) ఇది చమత్మారంగా వుంది. 
యక్షులు - జక్కులు లాగా.దీని మీద క్రియారూపంగా చరియించు (212) 


ప్రయోగాలు 


125 పదిలింపుము = (భద్రపరుపుము) 1831 పరిణామమంది = సంతృప్తిపడి. 

126 ఎర్గించ 

137 సగ్గెడ - 267 సగ్గెడవాడు -గరగవాడు 266. 

140 యవ్వనలక్ష్మి - ఈ ప్రయోగం కవి కావాలని చేసిందే (249 పుట) 

141 చిటిపొటి సోయు 

142 కన్నంబులోన తేలుగుట్టినవాని చందమున 

143 పాదలి మందడీడు 

146 ఊలమాలగుడుచు, 150 విస్తూపమ? 

150 గోవిందగంతులు, 156 పాతళింపగ, 158 గామిడి 

169 తలగించి (తగిలించి) శాపింప శపియింప అని వ్రాయవచ్చు. కాని 
కవి ప్రయోగించటంవల్ల కవికి అదే అభీష్ట రూపమనాలి 


90 నవనాథ చరిత్ర 


173 కండమణి? 82 కామాక్షులు? 

182 భంజళ్ళు; వయ్యాళి, 183 వఠారము, 187 తీగెతెంచుట (సంతాన 
తంతుచ్చేదం) (వక్రోక్తి 

195 సాకసాకల 

127 మూటగట్టివేసినరీతిగా తుక్కుడగుచు (మృగం కుప్పకూలటం) 

218 మైలార సోపాన భంగములు (చారిత్రక శబ్దం) 

237 చిత్తరువు సొమ్ములు మొ॥నవి. 

263 మాదిగాని నెలతుక (మాదిగవాని స్రీ 

268 పూవు (ఇది పూంవు - అన్న వ్యావహారిక ప్రయోగం కావచ్చు) 

276 వైశ్యభాష చమత్మారగా వుంది. 

279 మదలాశ్వము. 


ఈమె చుం 


గౌరనామాత్యుడు 91 


7. గౌరన - శ్రీనాథులు 


ఇద్దరొక గురువు నుండికావ్యరచనా ప్రేరణ పొందారు. కనుక సన్ని హితులే 
ననాలి. కాల-మత-గురు దృష్ట్యా. ఇద్దరూ శైవులే. కాని శ్రీనాథ నామం శ్రీవిద్యా 
దీక్షానామమైయుండాలి. “శ్రీనాథనావికాయ నమః” - అని ఆదినాథుడైన శివునిస్తుతి. 
కాబట్టి శ్రీనాథ-అన్నది దీక్షానామం తప్ప జన్మనామం కాదు. అయితే గౌరనది శైవం 
శ్రీనాథునిది శాక్తేయం. ఈ దేవీసౌందర్యం ఆయన కవితారీతి-పద్య స్వరూపం, 
ఆయన శైలీలావణ్యం. 

గౌరన (237పు) రాజనింద నాగార్జున శిష్యుడైన సిద్ధ నాగార్జునుని ద్వారా 
వ్యాళసిద్దుని ద్వారా (250) చేయించాడు. ఇలాగే శ్రీనాథుడూ పోతన్నా చేసినట్లు 
ప్రసిద్ధమే. 

గౌరనది బెచిత్య శోభితమైన వాక్కు లోకానికి ధర్మం నీతి, మర్యాద కాగా 
సాహిత్య మర్యాద బెచిత్యం. ఇది కళా నిర్మాణ విద్యకు మణిమకుటం. నాగార్జున 
సిద్దుడు రాజనింద చేసిందిరాజుతో-కథలో. కనుక చివరకన్నాడు - “మహీపాల 
విను మిట్టివని రాజ్య విధములు దెలియ బలుకుటగాని నీపై నవగుణము గలదని 
యాడుట గాదు” (పేజి. 237)అని. 

గౌరన బెచిత్యమింతే కాక నిజంగా ఆ రాజే అన్నవానినే చంపించటం 
జరుగుతుంది. కనుక ఇది పతాకాస్థానకం లాంటిది. లేక గండమన్న నాటకాంగం 
వంటింది. 

ఇలా ఒక మాటంటే కథకు తగిలి రావటంవల్ల ఆ నింద కథా విషయమే 
తప్ప-సామాన్య సూత్రమే తప్ప- విశేష విషయం కాకుండా పోవటం పేరు 
బెచిత్యమంటే. 

పోతన్నగారి నింద పోతన్నగారిదే. కేవలం వాచ్యార్థమే. (ఆయన కేదో 
వళ్ళు మండింది కాబోలు మరి ఏం చేస్తాడు? కవి కనుక పద్యం రాసుకున్నాడు). 


92 నవనాథ చరిత్ర 


గౌరన బారహ కన్నె-మాట వాడినట్లే శ్రీనాథుడూ బారహ దొంతి భూపాల 
- అన్నాడు. అలాగే 'సురధాణి” - ఇద్దరూ వాడిన శబ్దం. గౌరన (271 పుట) వర్షా 
వర్ణనం చేశాడు. శ్రీనాథుడు హరవిలాసంలో చేశాడు. రెంటికీ సాద్భశ్యముంది. 


“పొడిచె బశ్చిమమున బురుహరాతు చాప 
ముడువీధి ఒర్వె నొండొంట మేఘములు” (నవ. చ. - పుట 271) 


“పశ్చిమంబున నింద్రచాపంబు పొడిచె” (హర 2-16) 


“చజచి పెల్లడరె గ్రచ్చజ దూర్చు గాలి 
తబిచుగా మెటిసె నుత్తర దేశముఖము 
కొనసాగె నుజుముల ఘుమఘుమ ధ్వనులు” (నవ.చ - పుట 27) 


“ఉబుమురిమి మూల గాడ్పులు 
చజిచి విసర జొచ్చె మదన సంహరు దెస (గొ 
మెజుగుద్భవించె గప్పలు 


గఅణరవరట్కురరవరరగట్టని యజచెన్‌” (2-17) 


ఈ పోలికలు ఒకరితో వొకరు మాట్లాడుకొని చేసినట్లుంది తప్ప, 
యాదృచ్చికంగా కన్పించటం లేదు. 


ఈమె చుం 


గౌరనామాత్యుడు 93 


8. సారంగధర చరిత్ర 


చేమకూరాది కవులు దీనిని పద్య కావ్యంగా - బాణాల శంభుదాసు (18వ 
శకం) ద్విపద కావ్యంగా (అముద్రితం), కూచిమంచి తిమ్మకవి - పూరి పరశు 
రాముడు (అముద్రితం) వ్రాశారు. వీళ్ళు ఎందుకు వ్రాశారు? 

1. కామం త్రిస్థాయీగతంగా వుంది. 1. 'ఆర్షం-తాత్తికం 2. అలంకారికం 
లేక గాంధర్వం” 3. లౌకికం (అర్ధకామమూ -కామకామమూ). యుగాల మీద ఇదే 
భావం పరచుకొని నాగరకతా - సంస్కృతిగా అవతరిస్తుంది. సంస్కృతి తత్వంతో 
తెగత్రెంచుకొని లౌకిక నాగరకతగా రూపెత్తిననాడు కామానుభవంలో భావానుభావం 
పోయి చర్మదఘ్నజాలతవానుభవంగా మిగిలిపోయింది. ఇదే శృంగార రసావతరణలోని 
మెట్లు. 

అభిజ్ఞాన శాకుంతలంలోని శృంగార రసం ఆర్షం-తాత్వికం. విక్రమోర్వశీయం 
అలంకారికం. సారంగధర చరిత్రాదులవతరించిన కాలానికి ఆ రెండూ 
పోయినవి. ఇందుకని ఆ యుగాన వ్యక్తి మానసిక స్పందనానుకూలంగా ఈ సాహిత్యం 
అవతరించింది. చేమకూరాదులందుకు వ్రాశారు. 

2. నవ.చ.లో ఈకళ దేవాలయాలమీదున్న కామం శిల్పం (కామం వేరు - 
శిల్పం వేరు కామభావాన్ని - ప్రతీకాప్రాయంగా - వ్యంజకంగా - చిత్రించిన బొమ్మ, 
శిల్పం. ఇది మానసికమూ, తదతీతమూ తప్ప శారీరకం కాదు. అనుకోవటం పేరే 
మానవ ప్రతిభా పతనం) కోణార్మ - ఖజురహో శిల్పం. సారంగ ధర చరిత్రాదులు 
మన పల్లెల్లోని గుళ్ళ మీదున్న సిమెంటుతో చేసిన “బూతు బొమ్మ ఇది వేరు, శిల్పం 
వేరు. రెండూ ఒకటే ననుకోవటం శిల్పలోక వివేచనా దృష్టి నశించటం. కనుక 
మహాయోగ సామ్రాజ్యవైభవ చిత్రణలో -తద్విరుద్ధంగా లోక స్వాభావిక ప్రతిబింబంగా 
చిత్రించబడి - మానవ పతానావస్థను సూచించేదిగా గౌరన చేసిన శిల్పం. ఇది 
కళాదృష్టిగల మహాకవి రచన. కేవల శబ్బచమత్మారాలకు దిగజారిన కాలంలో వచ్చినవి 
తరాలు. కథా దృష్టా గౌరనకు వీళ్లంతా తీసికట్టు. శబ్దంమీద చేసిన తమాషాలు. గడమీది 
ఆటలు. సర్మస్‌ ఫీట్సు. ఇవి పోల్చిచూచే దృష్టికిది పీఠిక. 


94 నవనాథ చరిత్ర 


గారనను యథాతధంగా అనుకరించిన ఘట్టాలనేకం చేమకూరలో వున్నాయి. 
రాజుతో చిత్రాంగి సారంగధరుడు తన్నవమానించాడని చెబుతున్నది. 


'కొంజక కొనగోళ్ళ గుబ్బల వ్రచ్చె-ముంజేతి కంకణంబునకద్దమేల? 
...పయ్యదవాయ దివిసి, 
న అంకుశ ఘాత జనితరేఖాంకిత సమద ద్విపేంద్ర 
ఘన కుంభముల లీల గనుగంది కుందు 
కుచములు సూపి (ద్వితీయాశ్వాసం) 
“అనినం గామ వికారము, నను బలిమిం గౌగిలించి నఖముల వచ్చెన్‌ 
జనుగన-ముంజే కంకణ/ మునకద్దం బేల? చూడుము మహీపాలా!” 
- (చేమకూర) 


అని రయంబున నా ఖండల భుజాగ్ర మండలా(గంధారానవ విదారిత ధరాధరా 
వరణ ధారా ధరంబుం బోని పయ్యెద చెజంగు మటుంగు వాయిందిగిచి యయ్యెడ- 


కుమ్మెలు వోయిన బంగరు బొమ్మరముల యెమ్మె గడకు బొమ్మను రేఖా 
సమ్మిళితస్తన కుంభతటమ్ము దిటమ్మునను జూపి డగ్గుతిక తోన్‌ 
(సారంగధర చరిత్ర - 2-230, 31, 32) 


ఇది కేవలానుకరణ (పయ్యెదకు ఆ ఉపమానం అప్రస్తుతం. గౌరన రచనలో 
స్తన వర్ణన సముచితము. ఆయన కథకు బెచిత్యం ప్రాణం. ఇది కథా నిర్మాతలకు 
చెందిన సొమ్ము). 

పావురం కోసం చిత్రాంగి మేడకు వస్తున్న సారంగధరుని వర్ణన (గౌరన 
ఆశ్వాసం. వెంకన్న 2-85)లో ఇద్దరూ చాలా భేదించారు. గౌరన వర్ణన మంతా 
సారంగధరుని సౌందర్యంమీద. చూస్తున్నది చిత్రాంగి. ఆమె చూపులో నుండి గౌరన 
చిత్రించగా -ఇక్కడ చిత్రాంగి చెలికత్తె చూస్తుంది. వాడు రాజ కుమారుడు. 
రాజోచితమైన సౌందర్యం వెంకన్న వర్ణణలో తాత్సర్యం (ఈ వర్ణన కవి వర్ణన కావచ్చు. 
లేదా పైనన్నట్లుగా. ఎందుకంటే, వర్ణన పద్యం తర్వాత ఈ మాట వున్నది కనుక 
“అంతనొక కొంత యరుదెంచి యతనిగాంచి”) అప్పుడు చిత్రాంగి చూచింది. 

“కంతుడో, జయంతుడో, రజనికాంతుడో” (2-36) ఇది ప్రబంధస్థాయి రచన. 
గౌరన చిత్రణమే అందమైనది. ఆందమంటే బెచిత్యం. 


గౌరనామాత్యుడు 95 


వెంటనే మన్మథుడు విల్లెక్కుపెట్టాడు. (అప్పుడు సారంగధరుని (శివుని) మీదా, 
ఇప్పుడు అతనికి చూస్తున్న చిత్రాంగి మీదా) - 


“ఆలోన భావజుం డలరుల విల్లు లీలగైకొని మంచి లే వింటినారి 
జెలవార నెక్కించి చెంగల్వమొగ్గ ములికినారస మేర్చిముంచి (నతే)నె 
పరగించి యాలీఢ పాదస్థుడగుచు దిరముగా సంధించి తెగనిండదీసి 
గురుకుచమధ్యంబు గుతిచేసి లాచి సరిగోలబడ నేసి చలమున నార్చె” 


ఉరుకుచ డెంద మెంతమృదువో మతి తియ్యని తుంట వింటనే 
విరవిరవోవు నారిగొని పెన్నెజి గొజ్జెగ తూపుచేత న 

చ్చెరువుగ బొంచి కంటికి దిసింపని వా డపుడేసి యార్చెబో 
సురసుర స్రుక్క మొత్తనగు చోటనె గుద్దలి వాడియౌ గదా! 2-38 


ద్విపద సౌందర్యం ఈ చతుష్పదకు రాలేదు. అది వర్ణన మూర్తి చిత్రణ. ఆ 
శబ్దాల నాజూకుతనమే వేరు. మించి లేవింటివారి, చెంగల్వమొగ్గ, ఆలీఢపాదం, లా 
(దీర్హం తీసి అనాలి చి, ఈ శబ్దాలు భామహుని మాటల్లో “శబ్ద చారుతు” ఏ 
శబ్దానికి రస, భావ, వ్యంజకతా శక్తి వుంటుందో అది. (చూ. వక్రోక్తిజీవితం 
-భామహాలంకారం) శబ్దవ(క్రత. చేమకూర శబ్దంలో ఆవక్రత లేదు. 

“ఇంద్ర నందనుగాంచి మోహించవచ్చు- నుర్వసి తెజంగు దోపి చేమకూర 
మాటకు గౌరన “నరుజూచి వలచి యేతెంచు నూర్వసి చందమున” మాట. 
(చిత్రమేమంటే, రెండు చోట్లా - సి-'శి కి బదులుగా - అక్షరమే వుంది. నా డలాగే 
వ్రాసేవారేమో). 


చిత్రాంగి సారంగధరుని మీద రాజుకు కోపం తెప్పించటం 2-221 
ఖండితుడైన సారంగధరుని స్థితి 83-117 


తిరిగి అతనికి కాలు చేతులంకురిపించటం 3-256 


ఇలా అనేక స్థలాలు చేమకూర మీదున్న గౌరన ప్రభావం ప్రస్ఫుటం చేస్తున్నవి. 


96 నవనాథ చరిత్ర 


ఈ పీఠిక ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఆజ్ఞ ననుసరించి వ్రాయబడ్డది. 
ఈ విషయంలో వారు నన్నెన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. దీనితో పాటు ఈ 
కావ్యాన్ని మొదటిసారిగా విపులమైన పీఠికతో పరిష్కరించిన కీ.శే. కోరాడ రామకృష్ణయ్య 
గారికి స్మృత్యంజలి ఘటించక తప్పదు. 


తుమ్మపూడి కోటేశ్వరరావు 
1-9-83 


సూచికలు 


1. రష్యా తాత్సికుడువ్లాడిమర్‌ పొలోయేవ్‌ అన్నాడు : “ప్రతివ్యక్తిలో దైవాంశ 


వుంది. వాని ఉనికి ననుభవించటానికి ప్రణయమే మార్గం కనుక The 
meaning of love, Speeking Generally is the Justification and 
detivance of individuality through sacrice of egoism. ఇదే శృంగార 
శబ్ద వ్యుత్పత్యర్థంగా శ్రీమదభినవులు నాట్యశాస్త్రంలో పేర్కొన్నారు. 


2. “ఫ్రాయిడ్‌ చేసిన తప్పాకటుంది. అంతరమూ - మానసికమూనైన 
కామభావాన్ని (లిబిడో) బాహ్య శబ్దజాలంలో చెప్పటొమని యూంగన్నాడు. 
ఈ దృష్టి పై మాట కతికేదే. 


ఈమె చుం 


గౌరనామాత్యుడు 97 


నవనాథ చరిత్ర 


ప్రథమాశ్వాసము 


శ్రీ సర్వమంగళాం । చితవామభాగు 
భాసుర భక్తాను । పాల నోద్యోగుం 

బరమ యోగీంద్ర హృ । త్పద్మ షట్బరణు 
నురుజటా* (జూటాగ్ర | యుతశీతకి) రణు 
నిగమాంత సంస్తుత్య । నిత్యస్వరూపు 
ధగధగిత ప్రభా । తత మేరుచాపు 
వనజాతమిత్ర పా । వక చంద్ర నేత్రు 
ఘనతర దురిత సా | గరయానపాత్రు 
లీలాతిసముపలా । లిత *మహాసేను 
శైలారి ముఖదేవ । సంసేవ్యమాను 
గజచర్మ *వసను నం | గజ మద[గ్రసను 
నజగవీ సంస్తుత్యు | నజగవ హస్తు 
నగరాజ నిలయుం బ । న్నగరాజ వలయు 
మృగ 5శాబకరు మహా । మృగకుల ముఖరు 
సార సామృత ఘన । సార నీహార 

హార కైరవ సుధా । హార కాసార 

సార 'సాహితగంధ । సారాబ్ద తార 
తారకా కల్పకాం । తార గోక్తీర 
రుచిరాంగు; మల్లికా । ర్టున మహాదేవు 
నచలితభక్తి మ । దాత్మలో నిలిపి 
దరహాసకాంతి కం । దలితాస్యబింబ 
"(నిరుపమాన ప్రభా) । నిర్ణితబింబ 


99 


100 


సురుచిర చూళికా । స్ఫురిత కదంబ 
నురుకుచ వ్యక్త వీ । ణోత్తర *తుంబ 
నధిగత శ్రీపర్వ । తైక నితంబ 
బుధజనావన పరి । స్ఫుట కృపాలంబ 
భ్రమ రాంబ నభిమత | ఫల సిద్ధి నెరయ 
విమలచిత్తమున భా । వించి సేవించి 
సారంబుగా బవేడ్మ | సమకొల్పు బీజ 
పూరంబు వలకేలం । బొల్బు రత్నాల 
హారంబు డాకేల | నాదిత్య మకుట 
హీరంబు దలంగల్లు | హేరంబుం బొగడి 
భద్రకాళీ ముఖ | పంకజ (భ్రమరు 
భద్రదాయకు వీర | భద్రేశుం గొల్చి 
నందికేశ్వరు నభి | నందించి ప్రమథ 
బృందంబు నర్చించి । పృథ్విపై నెల్ల 
సిద్దులు గలిగి ప్ర। సిద్దు లైనట్టి 
సిద్ధముఖ్యుల నుతి | సేసి మున్నిన్నం 
దగిన బాణాది స | తృవులకు మొక్కి 


కృతి ప్రశంస 


జగతిపైం గల సప్త । సంతతులందు 
నెజయ నాకల్పమై । నిర్మలకీర్తి 

వజలుట సత్మవి | వజలుటగాన 
సురచిర మద్వచః । స్ఫురణ శోభిల్ల 
విరచింతు నొకకథా । వృత్తాంత మనుచు 
నకలంకముగం గోర్కు | లడరుచున్నంత 
నొకనాండు మద్భాగ్య | యోగంబుకతన 


నవనాథ చరిత్ర 


ముక్తిశాంత భిక్షావృత్తి రాయ ప్రశంస 


శ్రీ మహనీయ ప్ర । సిద్ధి పెంపెసంగు 
శ్రీ మల్లికార్జున । శ్రీ మహాలింగ 
సర్వలోకోత్తమ । సామ్రాజ్యభార 
నిర్వాహక ప్రాఢి । నీతికోవిదుండు 
*ేకుహనాంబరథ (?) జైన । కోలాహలుండు 
మహిత బిజ్ఞలరాయ | మానమర్దనుండు 
సన్నుత శైవదీ । క్షా గురుం డసమ 
సన్నాహ గజపతి । సప్తాంగ శూరు 
శ్వేతాంబర ప్రాణ । వితత జీమూత 
జాత మహోదగగ | జంరూనిలుండు 
పరసమయాంభోధి | బడబానలుండు 
వరశరణాగత | వజపంజరుండు 
విపుల విశ్వంభరా । విశ్రుతాశేష 
నృప వరస్వీకృత । నిజశాసనుండు 
బంధుర నిజతపో । బల విశేషాను 
సంధాన రక్షిత | సకల కర్ణాట 
మండలాధీేశర । మా విలాసుండు 
చండ విరోధి తు | షార భాస్మరుండు 
నరనుత వితరణ । నందిత సుకవి 
వరతిరస్కృత ... ... ... ... అ. అ 


సంతాన ోకృతకథా ॥ స్తవ పరిశ్రముండు 
కలిత యశఃపూర । కర్పూర తిలక 
లలిత దిికాంతాలలాటమండలుండు 
ప్రణుత నిరంకుశ । ప్రతిమ ప్రభావుం 
డవిరళ యోగివి । ద్యానిధి; యపర 


ప్రథమాశ్వాసము 101 


102 


శివమూర్తి సంతతా । శ్రిత కల్పతరువు 
ఘనోముక్తిశాంత భి । క్షావృత్తి రాయం 
డనుపమం బైనమ । హా వైభవంబు 
దనర విచిత్ర వి | తాన రమ్యమును 
కనదుదంచిత హేమ । కలశ భాసురము 
కర్పూర హిమజల । కాళ్ళీర మిళిత 
దర్పసా రాంబుసి । క్త ప్రదేశమును 
దపనీయ జాల "కాం । తరగత ధూప 
విపుల సౌరభ సమ । న్విత గంధవాహ 
వాసిత దశదిశా | వలయంబు నగుచు 
భాసిల్లు నిజసభా | భవనంబునందు 
శ్రీసముజ్జ్వల రత్న । సింహాసనమున 
నాసీనుండై బీరు । దందె ోోబాగొంద 
దాంచిన నీలాల | తళుకులొక్కింత 
దాంచిన నిజ వామ । చరణాబ్దమునకు 
మసలక (మొక్కాడు । మండలేశ్వరుల 
పసగల కోటీర । పద్మరాగములం 

బరగు క్రొమ్మంచుల । పైని రాణింప 
నరుదైనపసిండి హం । సావళి వన్నె 

జిగి దగధగ యను । చీనాంబంరబు 
మిగుల, దీర్చిన కాసె | మీందం జెన్నాందం 
గట్టినరత్నాల । కంటిసూత్ర రుచులు 
దట్టమై "నిగిడి మ | ధ్యము చుట్టిపారం 
గలికిరాచిలుక జి | క్నల ఛాయరేవ 
గలుగు పచ్చలపద । కంబు సొంపెసంగం 
గళం దులకించు చు । క్కలతోడ మాటు 
మలయు మౌక్తిక కంఠ । మాలిక మెజయం 
గరిభూషణంబులం | గలవజరుచులు 
పరగి నభోమణి | ప్రభలపై నణంగ 


నవనాథ చరిత్ర 


ధళ ధళ మను నవ । తంస మాణిక్య 

లలిత కాంతులు కపో | లములపైం బొలయ 
సవరగాం జుట్టిన । జడల నెట్టెమున 
జివురురాంజాయ మిం । చిన పాగ మెజియం 
బొలుపుగాం గర్పూర | మున మేళవించి 
పలుచగా నలందిన । భసితాంగరాగ 
సన్నుతోజ్జ్వలకాంతి | చంద్రికల్‌ జనుల 
కన్నుం గవలకు వి । కాసంబు నెరప 

బ్రమథ వర్గము గొల్వ । రజతాద్రిమీందం 
బ్రమద మారంగ నున్న । పరమేశుండనంగ 
మహిం బేరు (గన్నట్టి I మహితాత్ముం గొల్చి) 
వహి కెక్కు నిజ నిర । వద్య చిహ్నముల 
తోడ మహామహా । త్ముల దపోమహిమ 
రూఢి కెక్కిన మునీం । ద్రులుం దత్వవిదులు 
మరి పద వాక్య ప్ర |! మాణజ్ఞు లగుచుం 
బరగు విద్వాంసులు । బహువిధకావ్య 
నాటకాలంకార । నైపుణిం జాలం 

జాటువ కెక్కిన | సత్మవీశ్వరులు 

నల రాగదోషంబు । లాజు నెన్మిదియుం 
దొలంగించు గుణములై । దును రెండు నెలమిం 
దలకొని గాత్రజం । త్రంబులనేర్చు 

గలిగి వాసికి నెక్కు | గాయకోత్తములు 
ననుపమం బగు సర । సాతంక కలిత 
వినుతాభినయ చతు । ర్విధ నాట్యములును 
సరిలేనినటనటీ । జనులు బాఠకులు 
దొరలు భృత్యులు నమా । త్యులుం బురోహితులుం 
బరిచారకులు రాయ । “బారులు వైద్య 
వరులు దైవజ్ఞులు । వరుసతోం గొలువం 
గొలువుండి బహుకథా । గోష్టీ విశేష 


ప్రథమాశ్వాసము 103 


104 


నవిరళ యోగ వి । ద్యాధికులైన 
నవనాథవరుల *పు । ణ్య ప్రవర్తనలు 
పరగ, శ్రీగిరికవి | పద్యబంధముల 
విరచించినాం డది | ద్విపద కావ్యమునం 


జెప్పింపవలయుం బ్ర । సిద్ధిపెం పలర 
కృతికర్త 


నిప్పుడుగల సుక । వీంద్రులలోన 

సరస సాహిత్య ల । క్షణ వివేకముల 
సురచిర మధుర వ । చో విలాసములం 
గుణశీలములను స | ద్గుణ కలాపముల 
నలవడ్డవాం డెవ్వం । డని విచారించి 
సింగయ మాధవ । క్షితిపాలమంత్రి 
పుంగవుం డై యొప్పు । పోతరాజునకు 
%ోననుజాతుం డగునయ్య । లామాత్యుకూర్శి 
తనయుం డుత్తముండు గౌ | తమగోత్ర “జుండు 
భ్రమరాంబికా వర । ప్రాప్త విచిత్ర 

విమల సాహిత్య ప్ర । వీణాధికుండు 
ననఘచిత్తుండు గౌర |; నాహ్వ్యయఖ్యాతుం 
దన సముఖమునకుం । దగం బిలిపించి 
కరుణామృతము నిండం । గడలొత్తుచూపుం 
బరగించి యుచిత సం । భావన నెరయ 


అంకితము 


మన్నించి మాకొక్క | మధురమై వెలయు 
సన్నుత నవనాథ । చరితంబు ద్విపద 


నవనాథ చరిత్ర 


కావ్యంబుగాం జెప్పి | కమలజ విష్ణు 
సేవ్యమానునకును । శ్రీశైలపతికి 
శంకరునకు బాల । శశిశేఖరునకు 
నంకితం బొనరింపు | మనుచు గర్పూర 
పూరితంబైన తాం । బూలంబు లొసంగి 
గారవించుటయు ది । గ్గనం ప్రమోదంబు 
దలకొని మత్మవి | తావిలాసంబు 
వెలయ మీపంపు గా । వింప భాగ్యంబు 
గలిగి ధన్యుందనైతి । గామితార్థములు 
ఫలియించె ననుచు స । ద్భక్తిం దదాజ్ఞం 
దలమీంద నిలిపి డెం | దపుందమ్మిలోన 
నెలకొ *నభ్రమరాంబ । నిలిపి పూజించి 
పరశివ సమయ *ోని | ర్వాణ ధుర్యునకుం 
*బరసమయధ్వాంత । బాలభానునకుం 
బరమ యోగాంబుధి । పాదరేణునకు 
నిరుపమ శివతంత్ర | నిర్మలమతికిం 
బావనునకు సర్వ । భాషావిశేష 
కోవిదునకు రాయ । గుణశిఖామణికి 
దుర్వార జైన సిం | ధుర మృగేంద్రునకు 
సర్వజ్ఞునకు ముక్తి | శాంతరాయనికి 
ననవరతాభ్యుద | యాభి వృద్ధియును 
ఘన తపోరాజ్య సౌ | ఖ్య ప్రసిద్ధియును 
గృప మీజినొసంగు శ్రీ । గిరిభర్త పేరం 
ద్రిపురదానవ మద । ద్విప సింహుపేర 
సురనదీధరుపేర । శుక సనకాది 
వరయోగి నుత దివ్య । వైభవుపేర 
ధనకన్యకా పయో । ధర పరిలిప్త 

సరస చందన సము । జ్వల వక్షుపేరం 
గరుణాంబునిధిపేరం । గనకాద్రిచాప 


105 


106 


ధరుపేర భక్త మం । దారునిపేర 
వామదేవునిపేర | వరదునిపేర 

శ్రీ మల్లిఖార్హున । శ్రీ మహాదేవు 
పేరోనేనొసరించు । ప్రియకథా సూత్ర 


కథా ప్రారంభము 
కైలాస వర్ణనము 


మేరీతి ననిన ము । న్నెల్ల కాలమును 
శ్రీకరం బై సుప్ర । సిద్ధమై సర్వ 
లోకసంస్తుత్య మై । లోచనానంద 
జనకమై బహుసుఖా । స్పద మై విచిత్ర 
వినుత నానామణి । విస్సురత్మోటి 
విమల కుందాది సు । వికచ ప్రసూన 
సముదయ వర పారి । జాత సుజాత 
చూత చందన కుంద । సురదారు చారు 
కేతకీ కింశుక । కేసర ప్రముఖ 

సరస మహీరూహ । చాయ నిషణ్ణ 
సురవధూ మధుర భా । సురగీయమాన 
హరబిరుదాంక మై | యవిరళోత్సుల్ల 
నిరుపమ కనకాబ్ద | నికర కాసార 
కలితమై నీ హార । కర్పూర పూర 
2%్టల బలాంతక నాగ । ఫణిరాజ రాజ 
శారదామృతరస । శారదాంభోద 
పారద విశదప్ర | భా రమ్యమైన 
కలధౌత నగముపైం | గమలజ విష్ణు 


నవనాథ చరిత్ర 


శివుని కొలువు 


బలవైరి శిఖీ కాల | పలలాద వరుణ 
పవన యక్షేశ్వర । “ప్రముఖ నిలింప 
నివహంబులును రజ । నీచర గరుడ 
పన్నగ తాపస । ప్రవర గంధర్వ 

కిన్నర చారణ । కిం *'పురుషులునుం 
బరమయోగీంద్రులుం । బ్రమథులుం గొలువ 
బరగం జింతామణి । భద్రపీఠమునం 
జలికొండకూంతుం బొ । చ్చము లేని ప్రేమ 
తలుకొత్త వామాంక । తలముపై నునిచి 
భరతకళా(ప్రొఢిం | బరగ వృషేంద్రు 
కరమునం బరపరి | గతులకు మొరయు 
మురజనాదంబుం దుం । బురు గీతరవము 
నారద రణిత వీ । ణా నినాదమునుం 
బలుమాటు వీనుల । పండువు సేయ 
విలసిల్లు నప్పరో । విభ్రమ గతుల 
దలకొని లోచనో । తవ మొనరింపం 
గొలువున్నయాజగ । ద్గురు నుమారమణు 
బాలేందుశేఖరు | భక్తమందారు 
నీలకంధరుం గొల్వ । నెటి వచ్చినట్లు 


వసంత వర్ణనము 


తరులప్రాయపుమందు । తావులపొందు 
విరహుల మంట కో । విల *గమిపంట 
రతిసుఖంబుల చొక్కు । రసికుల మొక్కు 
రతిరాజు జోక వి । రక్తులధాక 

పువ్వుబోణుల యుబ్బు । పుష్పాస్తు గబ్బు 


ప్రథమాశ్వాసము 


108 


పువ్వు ౦దేనెల పెచ్చు | భోగుల మెచ్చు 
వెలయ వసంత మ । వ్వేళ నెల్లెడలం 
గలయంగం బడ నింకి । కడపళ్ళు వాడి 
జిగి దప్పి చెజంగులు । చిరుబీట లెత్తి 
పగులుచు బిరుసనై | పలంకిన నాటం 
దొడిమెలు వడి వాడ । దుదగాలిం చూలి 
కడువడి నందంద । కారాకు రాలె 
గుమురులు నయ మెక్కి । క్రొమ్మోసు లొదవి 
కొమరార నిగురొత్తి । కెంపు సొం పెసంగి 
మట్టంపుం జిగురు రె । మ్మలు తొంగలించి 
దట్టంపు నన లొత్తి | తళతళ మించు 
మొగ్గల నేచి బల్‌ | మొగడలం ద్రోచి 

దిగ్గన వికసించి । తెలుపొందు విరుల 
వలుందగుత్తుల నెత్తు | వలపుల మించి 
నలికింపుం బూపలై । నలి నొగ లెక్కి 
కాయలై పులుసున । గరిగట్టం గలిగి 
పాయక ఫలములై । పదియాటు వన్నె 
బంగారు చాయ రాం । బండిన పండ్లు 
పొంగారు కొమ్మల । శోఫొలుపున వీంగు 
వనమహీరుహములు । వరుసం బెంపెసంగె 
మనమున ోనెచరించి | మగకోకిలములు 
ముక్కులు జిక్కలు | మురువుగాం దీర్చి 
చొక్కంపు లేమావి । సుదకొమ్మ లెక్కి 
సెలసి లేంగొన లెత్తి | సెలవుల ద్రుంచి 
కలగొన ో“లుకలుక । గా నప్పళించి 
రసము పిచ్చిలంగూర్చి ।; రమణుల కిచ్చి 
మసలక తొలి చవుల్‌ | మరపి మోహించి 
నిక్కించి తమకముల్‌ । నెరయం గూటములం 
జొక్కించి పంచమ । శ్రుతిం బిసాళించి 


నవనాథ చరిత్ర 


ముదమునం జెలంగించె | ముద్దుం గీరములు 
మదగజకుంభసం । భవ మౌక్తికముల 

జిగి దువాళించు మిం । చిన ద్రాక్షపండ్ల 
పొగడొందు గుత్తుల । *"ప్రోవులు వెదకి 
జాతిగా గళములు । చాంచి చెలంగి 
మోతుకు మొగ్గల | మురువు నటించు 
నెలవంక ముక్కుల । నేర్చునం జించి 
తొలితొలి ఫలముల । దొరంగు రసంబు 
లరగన్ను వెట్టుచు | నందంద కోలి 
బీరుదెక్కి కడు జిగి । బిగిం బొనరించి 
భావజు సురదాణి | పచ్చపక్కెరల 

మావులు రవళించు । మాడ్మినిం జెలంగెం 
దైజగంబులును గెల్వం | దివురు మన్మథుని 
విజయశంఖము లొత్తు | విధమున మిగులం 
బొగ డొంది వికసించు | బొండుమల్లియల 
మొగడలపై నుండి । మొరసెం దుమ్మెదలు 
పొలుచు సుధారసం । బునం జాల నాని 
మొలచినముత్యంపు । మొలకలో యనంగం 
జలిమించు లుమియు బి । స ప్రరోహములు 
వెలయ *ోలప్పలు మేసి । వేడుకం బ్రియల 
రమణమై గవిసె మ । రాళసంతతులు 
ిసమరతికాంక్షలు । సలుపు వల్లభుల 
ముందట గ్రీడించి | మురియుచు వలపు 
లొందంగ *మరుంబను । లొనరించు వేడ్క 
దగిలించి రతులకుం । దరితీపు సేసి 

దగిలెం జక్కవలు గెం । దమ్మి దీర్హికలం 
బరగు *ేనేలాలతా । భవనాంతరమున 
నరుణ ప్రవాళ శ | య్యల మీందం బ్రియులం 
గొసరుచు నుపరతిం । గూడి క్రీడించి 


ప్రథమాశ్వాసము 109 


110 


యసురసురైయున్న । యప్సరః స్త్రీల 

చెక్కుల నెసంగులేం |; జెమట లార్చుచును 
జొక్కుమై వీతెంచె । సోమరిగాలి 

దొలకరి మెజుంగులం | దొలంచు ముత్యాల 
తళుకులు వెలిచిన |; తళతళ మించు 
వలరాజుసతిచేతి | వజ దర్పణము 
పొలుపున మెజుం గెక్కెం | బూరచం[ద్రుండు 
ఆవేళ బరమేశుం । డారజతాద్రి 

పై వనకేళి స | ల్పంగ మదిం గోరి 
వెలయంగం దనదిక్కు | వీక్షించె నపుడు 
తలంపు లెటింగి భూ | ధరరాజపుత్రి 
మురుపెంబునిండార | ముఖమండలమున 
దరహాస చంద్రికల్‌ | దళతళ నెసంగం 
గనుసన్న సేయు నా । కాల కంధరుని 
పనుపునం బ్రమథులం । బరిపాటి నిలిపి 
“2వ్హృద్రి వృషభేంద్రుం డ | మరుల మునుల 
నరుగుండు చనుండు మీ । రని యున్నవారిం 
దలంగి పొమ్మనియె నం । తటం గొల్వు మాని 
వలసినలీల నీ । శ్వరుండు బార్వతియుం 


వనకేళి 


జని మాతులుంగకా । సార జంబీర 
పనస పాటల పారి । భద్ర హింతాళ 
తాళ తమాల చం । దన సింధువార 
సాల కాలేయ కే | సర సురదారు 
నాగకేసర వట । నారంగ లికుచ 
పూగ పున్నాగ క । ర్ఫూర ఖర్జూర 
మందార కేతకా |; మలక కదంబ 


నవనాథ చరిత్ర 


తిందుక కదళికా । తింత్రిణీ ప్రముఖ 
వినుత పాదపముల । విలసిల్లునొక్క 
వనము ప్రవేశించి | వలపుల నొసంగు 
పొలుపొందం జదలం బు । ప్పొడి వెదచల్ల 
నలరులు గోయంగ | నలయుచు నున్న 
కొండరాచూలింగ । నాని భవదాస్య 
పుండరీకంబు పొ । ల్పులు దందడించు 
నిందిందరములకు । నిదియె మం దనుచు 
బొందైన సంపెంగ । పువ్వలబంతి 
నెబరంగు దలకించు । నెటివేణిమీంద 
నొజపుగాం దుతిమి కే | లూంతగా నిచ్చి 
క్రొన్నన లొత్తితూ । కొన నూంది చనుచుం 
బున్నాగ మల్లదె | పున్నాగ గమన 
మాకంద మిదెమందు | మాకంద మబల 
మాకందమగుం గాన । మాకంద వెరవు 
విరహుల చిత్తంబు । విరవిరం బుచ్చు 
విరవాది విరులు వా । విరిం గోయరోబోవం 
బరు వంద నీకేల । బరు వందుచున్న 
కురువిందపువ్వుల । కురు వింద రమ్ము 
నారజం బదెనయ |; నంబులలోన 
నారజం బలికిన । నారజం బగును 
గేసరంబులు మించె | గేసరిమధ్య 
కేసరంబులు మన । కే సరియగును 
వాలుంగొమ్మలను గై । వ్రాలు మంజరుల 
వేలం జూపెదం బూను । వేళ గా దతివ 
కేల గైకొనుము నీ । కేలలితాంగి 

కేలికి మేలు కం । కేలి క్రొవ్విరులు 
జాతిగాం బద్మినీ । జాతికిం దుఖుమ 

జాతి మంచిది పుష్ప । జాతులలోనం 


111 


112 


గొమ్మ యీసంపెంగ । కొమ్మ తుమ్మెదల 
కొమ్మ దాోపూరెమ్మ । కొదల చే రెమ్మ 
పొలంతి మన్మథు జంత్ర | బొమ్మ యీ నిమ్మ 
అలివీడుపట్టు తొ | య్యలి మొల్లచెట్టు 
మరుం డేలునట్టు కో । మలి కలిగొట్టు 
సరసం జెన్నారునీ | సరసీరుహములు 
కమ్మని తావులు । గ్రమ్మ నింపెసంగు 
తమ్ములు చాల నె । త్రమ్ములై మెఅసెం 
బసుడాలు నాకులు । పచ్చని బిక్క 

లెసంగు కెంపుల డాలు । నేలుతోరంపు 
ముకుళంపు నెలవంక । ముక్కులుం గాంగ 
“శక భాతి దాల్చెంగిం | శుక మిందువదన 
యనుచు గాత్యాయని | కనురాగ మాత్మం 
*గనుచుం గోమలమౌ శు । కపిక స్వరములు 
వినుచు మయూరముల్‌ । వేడ్క నటింప 
గనుచు దీర్థికల జ । కృవల వీక్షించి 

చనుచు మవ్వంపుమం । జరు లేతీకోసి 
కొనుచు శాఖల దిగు । గొలల గిక్కిరిసి 
రస ముట్టివడం బట్టిం । రంజిల్లు మంచి 
పసిండిబంతులం బోలు । పండ్లకు మూగి 
తీగెలం దూంగి పూ । దేనెలం దోంగి 
బాగైన గురువింద । పందిరి లీంగి 
పొదరిండ్ల డాంగి పు । ప్పొళ్లెల్ల మంగి 
నొదవు జొంపములపై । నొయ్యన మూంంగి 
కొలంకులం గెలంకుల । గొమరార నాను 
తలములం జలువలు । తలకొల్పుపడెలం 
గడలం జప్పరముల । గతి నున్న మడల 
యెడలను మెఖజుంగారు । నిందు కాంతంపు 
టరంగుల చరంగుల । నలరారు గుహల 


నవనాథ చరిత్ర 


తెరవుల నొరపుగా । నలరారు క్రీడించి 

నిగనిగ మని మించు । నిటలభాగమున 
నిగుడులేంజెమటల । నిరుపమలీల 

విపుల పల్లవ తాళ | వృంతానిలముల 
ననుభవింపుచుం బుర | హరుందుం బార్వతియు 


జలకేలి 


రంగ దుత్తుంగ జలకేళి త । రంగ భాసుర మ 
భంగ కాంచన పద్మ । పరిమళ లోల 
*౨భ్బంగావళీనృత్త | పృథు లాంగహార 
సంగ నిజాంగనా । సన్నరథాంగ 
మంగళ సలిల ని । ర్మలిన మాతంగ 
గంగను బ్రియ మెస । గంగను జేరం 
జనుదెంచి పాండుర । సైకత స్థలుల 
మన మార గళములు | మడంచి పక్షముల 
సందుల మోములు । సంధించి నేల 
నొందొందంోబాదము । లొక్కట మోపి 
యరగన్ను వెట్టుచు । నంకిలి నిద్ర 
మరిగిన మదకల । మల్లికాక్షములు 
నంచ లంచలు వడి । యంచితలీల 
సంచల నున్నరా | యంచల గములు 
సార సముత్సుల్ల । సారస తతుల 
సారసంబుల నున్న । సారసశ్రేణి 
కావలిదెసహల్ల । కావలి కమ్మం 

దావులు కడుపారం । ద్రావు తుమ్మెదలుం 
బుటపుటనై క్రొవ్వి । పుటముగా నెగసి 
5ేచట్రులతటిద్‌ భ్రాంతి | సమకొనువాలు 
వాలుగులునుగల్లి | *వరలుచునున్న 


ప్రథమాశ్వాసము 113 


114 


మేలిమి మనముల । మెచ్చులు నిగుడ 
జలకేలి సలుపంగం | జయ్యన నాత్మం 
దలకొను వేద్మభూ । ధర రాజపుత్రి 

దరి నీరు సొచ్చు న । త్తటిం దన్ముఖమును 
ోనరవిందమును దేంట్లు | నలకపంక్తియును 
గలికి కన్నులు నల్ల | కలువలు నలరు 
తెలినవ్వు నురువును | దియ్యమోవియును 
బొలుపారు బందూక । మును, గోగంధరంబుం 
జెలువారు శంఖంబు౯ । జేతులుం బొసంగు 
బిసములుం జక్కవల్‌ । బిగువు జన్నులును 
నసలారు నాభియు । నావర్తనంబు 

నవ రోమరాజియు । నాంచుం దీగెయును 
సరవి పిజుందులు | సైకతస్థలులు 
నడుగులు ోదరుణారు । ణారవిందములు 
దడంబడుచుండె న । త్తటి సదాశివుడు 
శీతాద్రినందనం జేరి | కైదండ 

జాతిగా నిచ్చుచు | జనుంగట్టు "బంటి 
లోతున నిలిపి యో । లోలాక్షి క్రుంకు 

మీ తోయముల మును । మీతోయ మనినం 
పొంకమై విరయు *నం । బుజములక్రేవం 
(గుంకి జలంబులం । గొంత సేపుండి 

లేచి యదిర్చడి । లేచి లలాట 

లోచనుం గౌంగిట | లోలతం జేర్చి 
ముదమున జడ వట్టి | ముంచిన పంచ 
వదనుండు లేని భ । వాని వీక్షించి 
క్రుంకెద నీ వింక | గుజుతుగాం జూడు 
పంకజానన యని । పలి కటుమునింగి 
చువ్వన వేజొక్క । చోం బొడసూపి 

నవ్వ భూతేశుని | నగరాజపుత్రి 


నవనాథ చరిత్ర 


వడినీంది చని పట్టి | వంచినంబట్టు 

వదలంగ దాంటియు । వడిదాంగు జలము 
తళ్ళునం బెకలు మ । స్తకమున జడలు 
చల్లెడిపట్టుల సలి | లంబు లాడు 
దివిజకాంతల జిగి । దేరెడు చన్ను 

గవలం బూసిన సిరి | గందంపుం దావి 
పొలయు నీకలసొంపు | పొలయ రఘూళించు 
కలహంస తతుల టి | కృల గాలి గదలు 
తోరంపుం దమ్ములం । దొరంగుపుప్పొళ్ళ 
సౌరభంబులు మెచ్చు | సమకొల్పు నెడల 
59చాందందం దటములం । బుష్టించు తరుల 
నిందిందిరములు రా । యిడిం బడి రాలు 
కుసుమవాసన లూందు । కొని క్రమ్మునెడల 
వెసందోయములం గ్రుంకి । వెడలు దిక్కరుల 
మదగంధములు మాటు | మలయు ఠావులను 
మదనారి హిమవంతు | మక్కువకూంతుం 
గదియ నీందుచు వేగం । గదియలేకున్నం 
గదియ వచ్చుచుం బట్టం । గడంగినంజేతి 
కగపడ కీరీతి | నలయించి వెంటం 
దగులింప మతియొక్క । తటి నేమతించి 
మునిగి తోయములందు । మును వోయి భవుని 
వెనుక దిక్కున లేచి । వెస జడ వట్టి 
పలుమాజు ముంచిన । బంతంబు వచ్చిం 
దల మని మజియు న । త్రటిని యొండొరుల 
పైం దళ్ళు తడియంగం | బాణియంత్రముల 
నాందటం జిమ్మియు | నందంద చెలంగి 
చల్లు లాడియు నవ । జల జాతములను 
హల్లకంబులను వేం । ట్లాడియు నిట్లు 
జలకేళి సలిపి తు | షారాద్రి సుతయు 


ప్రథమాశ్వాసము 115 


116 


మలహరుండును దమ | మనమునం దనిసి 
యలసి యున్నప్పుడ । య్యంబుమధ్యమునం 
గలిసి మన్మథకేళిం । గ్రాలుచు నున్న 
మీనదంపతులును । మిక్కిలివేడ్మ 

పూని కనుంగొన్న । భూతేశ్వరుండు 
మనసిజుం గ్భపం జూడ | మది దలంపుచును 
మునుకొన్న ప్రేమల | ముదురు తత్తరము 
వలపు దైవారంంబ । ర్వత రాజపు(త్రి 
వలను జూచినంటబ్రాణ | వల్లభు తలంపు 
తెలిసి నెయ్యము మీ | దిగ్గనం గదిసి 
వెలయం. గేళికి డాయ । వేగిరపాటు 
సరగున నప్పుడు | జలములలోనం 
దొరంగి తేలుచునున్న । తుహినాంశుధరుని 
రేత మామిషబుద్ధి | మింగె నాలోనం 
బ్రీతిం జరించెడి | పెంటిమీ నొకటి 

యా మత్స్య గర్భంబు I నందొక్క పురుషు 
డా మహాదేవు వీ। ర్యంబునం గలిగి 
ప్రవిమల జ్ఞానసం । పన్నుండై యున్న 
యవసరంబున శివుం । డా వినోదములు 
సాలించి యయ్యేటి । సైకత స్థలిని 

బాల పల్లవ తరు । పంక్తినీడలను 
సేమంబు మీజ నా । సీనుండై యున్న 
యా మహాదేవుని | నంబిక చేరి 
పద్మాసనంబునం । బరగం గూర్చుండి 
పద్మాసతీ ప్రియ | భావంబులోనం 
బదిలంబుగా నిల్పి | పాణి పద్మములు 
కదియంగ నిల్పి ని । కృపు భక్తి నెజయ 
నిరుపమ దంత మా । ణిక్యపురుచులు 
అరుణాధరంబుపై । నల్లన నిగుడం 


నవనాథ చరిత్ర 


బలికె విశ్వేశ నా | పైం గృపామృతము 
గులుకు నీచూపుని । గుద్చి యధ్యాత్మ 
విద్య నా కెజింగింప । వే భవరోగ 

వైద్య నీ వని వేండ | వసుధాధరేంద్ర 
తనయ వాక్యములకుం । దరుణేందుధరుండు 
తనమది నప్పు డెం | తయు సంతసిల్లి 
తెబివ నీ వడిగిన | తెజుంగెల్లం దెలియ 
నెటింగింతు నీ వింక | నేకచిత్తమున 
వినయంబు సమకొన । వెలుపల మజబచి 
విను మని పలికె నా | విశ్వేశ్వరుండు 


ఆధ్యాత్మవిద్యోపదేశము 


అలరు జీవుల బ్రహ్మ | కాదిని మొదటం 
గలిగిన నాలుగు | కడపట రెండు 
నేకమై యితరంబు । నేమియుం జెప్ప 
రాక వెలుంగొందు । క్రమమును జెప్పి 
యోలిం జతుర్ముఖ | యోగములందు 
నాలోన మతములు । నభ్యాస విధులు 
తనరు నవస్థలు । తాత్పర్య వశ్య 

జనిత సౌఖ్యములును । సరి యటమీంద 
జరిగెడి సిద్ధసూ । చకముల వలను 
నరయ నింతకు మూల । మై స్టూలసూక్ష్మ 
గోకారణక్యము పర । కాయ సంస్థితులు 
నేరుపు మీట న । న్ని యు నెటింగించి 
రాజిల్లు నటుమీంద | రాజయోగంబు 
రాజశేఖరుం డద్రి | రాజనందనకు 
వీనుల విందుగా । వినిపించె నంత 
నానంద రసమగ్న । యె వెలి మజచి 


ప్రథమాశ్వాసము 117 


118 


కైకొని ముందటి | గతింబ్రతిమాట 

నూ కొననేరక । యున్న నావేళ 

నా సమీపమున న । ల్లప్పటి మీను 
భాసురంబగు గర్భ | భవనంబులోనం 
బరమ విజ్ఞాన సం । పన్నుండై యున్న 
పురుషుండూకొనుచున్నం | బురహరుం డాత్మ 
నరు దంది మనుజవా । క్యము లివి గావు 
పరికింప నీటిలో | పలిోనుండి యెవండొ 
యూకొనుచున్న వాం । డొకండు విచిత్ర 
మీకీలు దెలియుద । మింకని శివుండు 
పలుక కూరకయున్నం । “బరమేశ యింకం 
గలయంత వట్టును | గడమ గాకుండ 
నానతి యిచ్చి కృ | తార్జుం గావింపు 
మూనిన దయ” నంచు । నుల్లమలరంగం 
బలికినపలుకు నె | ప్పటియట్ల చెవులం 
జిలికిన వెజింగంది । చిత్తజాంతకుండు 
తన మనోవీధి నెం | తయుం దలపోసి 
కనియుం జెప్పంగ వినం | గా మదిం గోరి 
పలికెం దోయములలో । పలందను వడంగి 
పలికి తెవ్వండ వేమి | పగిది నీయెడకు 
నరుదెంచి నీ విధ । మంతయు౦ దెలియు 
పరిపాటి చెప్పు మే।ర్పడ నన్న నలరి 
యండజ గర్భంబు | నందు తేజంబు 
నిండార నున్న యా । నిర్మలాత్మకుండు 
కరములు సద్భక్తి ? గదియంగ మొగిచి 


నవనాథ చరిత్ర 


ప్రథమాశ్వాసము 


మీననాథుని జన్మప్రకారము 


పరమెశ! నా విన్న। పము దయతోడ 
నవధరింపుము నీవు | నచల పుత్రియును 
నవిరళతోయ మ । ధ్యమున సంప్రీతిం 

దగిలి క్రీడించు న । తతి నీదు వీర్య 

మగు బిందు వుదకంబు | లం దొలుకుటయు 
మింగెంజయ్యన నది | మీ నొక్క టపుడు 
మింగ నమోఘమై । మిశ్రవీర్యమునం 
పరిపూర్ణతనువును | బహు సద్గుణములు 
నురుతుర జ్ఞానంబు । నొక్కటం గలిగి 
మీననందనుందనై | మీనంబు కడుపు 
లోనుండి వెడలితి | లోలత మీజ 

వినిపించు నాయోగ । విద్యా విధంబు 
వినుచుండి యంతయు । వినివిని గిరిజ 
యూకొన మజచిన । నూకొనుచుంటి 
*నోకాలకంఠ ధ । న్యునింగా నొనర్చి 
మన్నించు మనుచు న । మృ్మధురవాక్యములు 
సన్ను తిచేయం (బ్ర | సన్నుండై శివుండు 

తన వధూమణికి నిం | తయుం జెప్పవలయు 
నని తలపోయంగ । నంత లోపలను 

దెలిసి శంకరుని న । ద్దేవి వీక్షించి 

పలికె నప్పుడు “మీరు । పరిపాటి జెప్ప 
లలిత యోగామృత । లహరిలోం జిక్కి 
తెలిసితి నిటంమీదం । దేట తెల్లముగ 
నెజుంగ నే నంతయు । నెటింగింపు” మనుడుం 
గబికంఠు6 డంబిక | గనుంగొని పలికె 
నదియు నట్లుండె నా । యాశ్చర్య మొకటి 
విదితంబుగా నది । విన వీపు మొదల 


119 


120 


నతివేడ్మం దోయ మ । ధ్యంబున మనము 
రతికి దగ్గజిం దత్త | రమున రేతంబు 
తోయంబు లోపలం । దొరగింన దాని 
నాయెడ మింగె నా। యంోబు మీ నొకటి 
దాననే గర్భ మ । త్తటిం దాల్చ నందు 

లో నొక్క పురుషుండు । లోలతనుండి 

నీకు విన్సింప నే । నిర్మలసూక్తు 
లూకొనుచుండె నీ | వూకొనకున్న 
ోననిచెప్పి మటియు ని । ట్లనియెం బార్వతికి 
మనసిజాంతకుం దిక్కు | మారకుం డిపుడు 
మనము రమ్మనకయే । మత్య|ోదరంబు 
తనయంత వెడలి రాం । దలంకి యున్నాడు 
నావుడు నగజపి । నాకి వీక్షించి 

దేవ నా మది నుప్ప । తెల్లెం బ్రమోద 
మానందనుని నయ । నానంద మొందం 
గానం దలంచెదం । గాన నందనుని 
రమ్మను మిటకుం బు । త్ర స్నేహ మాత్మ 
ముమ్మడి గొన దదే । మోకాని నీకు 

ననిన మహాదేవు । డాదరం బెసంగం 
“దనయ! రి మ్మనిన న । త్తజీ హస్తములను 
మొగిచి ఫాలస్థల । మ్మున గదియించి 
ధగధగ మించు కుం | దనమున చెన్ను 
గొసరించు మేనును | గుఖుచ కెంజడలు 
బిసరుహభాతి నొ | ప్పెడు వదనంబు 
నాజాను బాహులు । నన్నువనడుము 
రాజిల్లు వెడందయు । రంబును జెవులం 
గదిసిన వాలారు | కన్నులుం గలిగి 

పది దిక్కులను నిజ । ప్రభ లుల్లసిల్ల 
నుదయించె నారీతి | నురుతరమత్స్య 


నవనాథ చరిత్ర 


ప్రథమాశ్వాసము 


ముదరంబులో వెళ్లి । యుత్తమపురుషు 
వడితోయములు వెళ్లి । వచ్చుభూతేశు 
కొడుకుపై బూవాన । గురిసిరి సురలు 
తెల్లంబుగా మోసె | దేవ దుందుభులు 
మెల్లనై చల్లనై | మెలంగె వాయువులు 
పాడిరి గంధర్వ ।పతు లుత్సహించి 
యాడిరివేడుక | నప్పరః స్త్రీలు 

చతుర విద్యాధర । సన్నుతు లెసంగ 
నతులితానందుండై | యప్పు డేతెంచి 
జడలలోం గడలొత్తు । జాహ్నవి పెంపు 
నొడికమై తెలిమించు | నుడురాజుసొంపు 
మరుని నెమ్మదమెల్ల | మడంచినకన్ను 
నురురత్నకుండల | యుగళంబుచెన్ను 
మెడ నీలమణినీల । మించినకప్పు 
కడునొప్పంగట్టిన | కరితోలువిప్పు 
కురుం బున్మపూసలు | గ్రుచ్చినపేరు 
మరలం జర్మముకాసె | మడంచినసారు 
నరుదుగా భూతిమై | నలందినబాగు 
నురగేంద్రు నందెగా । నునిచినలాగు 
గలమహాదేవుని | కల్యాణమూర్తి 
చెలంగి చూచుచును సు । స్థిరభక్తి వలయ 
నందంద (మొక్కుచు | నల్లనంగదిసి 


పొందొందం బాదాబ్ద | ములు శిరంబునను 


గీలించి తనకు (మొ | కిన నంబికయును 
లీల మోహంబు ద । లిర్బం బల్మాజు 
నాపుత్ర రత్నంబు । నక్కునం జేర్చి 
తీపారం దనచూపు । త్రిపురమర్దనుని 


పై నిగుడ్చుటయుం ద । ద్భావంబుం దెలిసి 


121 


122 


శివుండు మీననాథునికి వరము లొసంగుట. 


హసహూనాయుధారాతి | సూనునిం జూచి 
వరము లేమిట నీకు | వలసిన వడుగు 
మిర వొంద నీకిత్తు | నిపన్సుడే యనినం 
గరములు మొగిచి యా । కల్యాణశీలుం 
డరుదుగా హరునికి । ట్లని విన్నవించె 
అయ్యయ్య తమ రమ్మ । కపుం డానతిచ్చు 
నయ్యోగమాహాత్య | మంతయు వింటిం 
గడమ। జెప్పంగ నెంత | గల దటమీంద 
నెడపక నా కాన । తిచ్చి మన్నింపుం 
దడనుటయుం బరమేశుం | డనియె నాతనికిం 
దనయ యీ యోగ వి।ద్యారహస్యంబు 
లొనర గర్భస్థున । కొసంగం గా దింక 
వినుము చెప్పెద నది | వివరంబుగాంగ 
ననుచు6 గుమారు సి। ద్ధాసనంబునను 
మనమార నునిచి త । న్మస్తకస్థలిని 
గరతలం బల్లనం | గదియంగం జేర్చి 
యురుతరం బగుట న | యోగ్యంబు పిదప 
నలవడ, యోగంబు । లాదిగాం గఅపి 
కలుగు నభ్యాసయో । గములెల్ల నేర్చి 
యనుపమ రాజయో । గామృతవార్థి 

నను వంద మత్స్యేంద్రుం । దనువానిదృష్టి 
వెరవుతో మరలించు । విధ మెలింగించి 
తిరముగా వెలుపలం । దెలుపులు దోంప 
వెలియును లోనును । వీక్షించునట్టి 
పొలుపుచూపియు ముఖాం | బురుహంబు నొప్పు 
నెపమున వినిపించి | నిగమాదియైన 
విపుల పదంబున । వినుతికి నెక్కు 


నవనాథ చరిత్ర 


కోదండ గుణము ని । క్మువముగాం దెలిపి 
యాదరం బెసంగం గృ | తార్భుం గావింప 
సకలవాదంబులు । సకల సన్మణులు 

సకల మంత్రంబులు | సకలౌషధములు 
సకల సంసిద్ధియు | సమకొన నొసంగి 
యకలంక చరిత నీ | వతులిత మహిమ 
దీపింప నఖిల సత్‌ | సిద్ధుల కెల్ల 

నేపార గురుండవై | యెసంగుచునుండు 
మని పల్కి శంకరుం డతనికి నామ 
మొనరింపం దలంచి మీ | నోదరంబునను 
మును వసించిన నెప । మున మీననాథుం 
డనంగ నెల్లందుం బ్ర | ఖ్యాతి వహించి 
విమలగుణాధార । వెలయ నీవింకం 
గ్రమమున ధరణిపై | గల తీర్ధములును 
నదులును నధ్రులు | నారణ్యములును 
జెదరక తపములం । జేయు సన్మునుల 
యాశమంబులును దే | వాలయంబులును 
నశ్రమంబునం జూచి | యటమీంద మెలంగు 
భయమును బొరయక । పరిణామ మెసంగ 
నయమునం బ్రజల సం | తసమునం బ్రోచు 
జనపాలతిలకుదే | శముల నొక్కొక్క 

ఘన మహీధరము పై | గడురమ్యమైన 
గుహ నివాసము చేసి | కొని ధృతి మీజ 
మహితయోగాభ్యాస । మార్గంబు వదల 
కుండం బొ మృ్మనుచు న | య్యుమయును జంద్ర 
ఖండ ధరుండును । గౌరవం బెసంగ 
నొడికంబుతో నప్పు | డుమకును దెలుపం 
గడమైన రాజయో । గంబెల్లం దెలిపి 
యెలమిం జెక్కిట ముద్దు । నిడి వీడుకొలిపి 


ప్రథమాశ్వాసము 123 


124 


శివుండు కైలాసమున కేంగుట 


కలధౌతగిరి కేగం । (గమముతో శివుడు 
తనమది వృషభేంద్రుం |! దలంపం దత్‌ క్షణమె 
ఘనతరంబగు మేను | గగనంబుదాంక 
నురుజవంబున లేవ । నుంకించి వడిని 
ధర క్రుంగి ఫణిరాజు | తలలంద నడువం 
బటు వజ్రనిష్టుర | పాదఘట్టనలం 
బటుచూర్ణమయి శిలా | ప్రతతి రూపణంగం 
దోరంపు గొరిజలం । దూలి కెంధూళి 
భోరున బయలెల్లం । బొరిబీళు లెసంగ 
గమన వేగంబున । గమకమై గాలి 
దుమురుగా వృక్ష పం । క్తులు నేలంద్రెళ్లం 
జెలంగి కొమ్ముల బాబి । జిమ్మిన గండ 
శిలలు తారలతోడం । జెదరిపో నడవ 
రంతుగాం జిజుకొట్టు | రవమున దిశల 
దంతి కర్ణములు జిం | దరులు వొనర్చ 
ఖురములం దాంకు లాం | గూల మల్లార్చి 
యరుదుగా ఖణిఖణి | ల్లన నంత నంత 
రంకెలు వేయుచు । రత్న దీధితులం 
బంకేరుహాప్త విం; బము నప్పళించు 
వినుత భూషణములు । విలసిల్లు విమల 
తనుకాంతి వెన్నెల | తళుకుల న్‌న 
నందెలు ఘల్లుఘ । ల్లని రవళింప 
నందంద దాంటుచు | నభినవలీల 
ఘనఘంటలుం జిబుమూ । గలు నెడనెడల 
నొసరించి కూర్చిన । నురుగజ్జై పేర్లు 
ఘల్లని మైయంగం | గలధౌత శైల 
మల్లన నెదురు గా । నరుదెంచు కరణి 


నవనాథ చరిత్ర 


వచ్చిన వృషభేంద్రు 1 వదనంబు గళము 
నచ్చుగా దువ్వుచు | నంగముల్‌ నివుర 
నుమయును దానును । నొప్పుగా నెక్కి 
రమణీయమగు నల । రజతాద్రి కరిగె 
నమరులు గొలువంగ | నమర నందుండి 
రమిత సౌఖ్యముల ని | త్యానంద లీల 


మీననాథుని దేశాటనము 


నామీందం గలియుగ | మయ్యేనా యుగము 
”సామార్థ్యమును దగ్గు । జడతయుగల్లు 
నలంతయు మేనుల । నాశమ దర్శ 

ములు నల్ప మాచార | ములు గర్మములును 
గలిగి వర్తిల్లును | గలికాలమందు 
సలలితయోగాబ్టి | చంద్రుండై మెజయు 
నాథముఖ్యుండు మీన | నాథుం డావిశ్వ 
నాథుశాసనము మ ।1నంబునం దలంచి 
కాళింగ బంగాళ | కరహాటలాట 
గౌళకేరళచోళ । కర్ణాట ఘోట 
కుకురుకోంకణ పౌండ్ర । కురుకోసలాది 
సకలదేశంబులు | సాగరంబులును 
దీవులు బురములుం । దీర్ధముల్‌ గిరులు 
దేవాలయంబులుం । దిరిగి కన్గానుచు 
నలవడ నొకచోట । నమ్మహాయోగి 
తిలకుండు మాళవ । దేశంబు చొచ్చి 
వజపునం గఅిపున । వైరులవలన 

వెజపును దెవులు నొ | ప్పియును శోకంబు 
నేడ నెన్నండులేక । యేచి భూప్రజలు 
పాండియుం బంటయు । బహుళ సంపదలు 


ప్రథమాశ్వాసము 125 


126 


గలిగి నెమ్మదినుండ । గనుచుం దా వారి 
వలన నాదేశంబు | వల నొప్ప నేలు 
నేలిక రాజమ । హేంద్ర నరేంద్రుం 
బోలరు తక్కిన | భూభుజులెల్ల 
దేజంబునను గాంతిం । దేకుంవ “నిధుల 
రాజసంబున [గ్రహ । రాజును రాజు 
రాజశేఖరు రాజ | రాజు రారాజు 

ననిన నవ్విభుండు మ । హా వైభవమునం 
దనర వసించుమాం । ధాతనుపురము 


పురవర్ణన 


సంగడి నంచల । చాలు గ్రీడించు 

చెంగల్వ కొలంకులుం । జిలుకలు పలుకు 
శృంగార వనములుం । జెజకుం దోంటలును 
బొంగారు చెబువులు | బొడ వగ్గలించు 
కోటలు నట్టళ్ళుం | గొలువుకూటములు 
నాటక శాలలు । నలిన దీర్థికలు 
ముత్తెంపువాచూరు | మొగడల మించు 
గుత్తంపుం జనికలుం | (గొత్తగా గొదవం 
జిత్తరువుల లమర వ్రా। సిన గోపురములుం 
జిత్తంబు లలరించు | శివమందిరములు 
వినుతి కక్కిన బహు । వివిధ వస్తువులు 
నొనరంగం బచరించి | యున్న యంగళ్ళుం 
దెజంగొప్ప నద్దముల్‌ । తెరవుచ్చినట్లు 
మెజుంగారు వీధుల । మిన్నులం గ్రాలు 
పలుదెబింగులం బట్టుం | బడగల ప్రభలం 
దులకించు రత్నాల । తోరణంబులును 
రాజులు రవుతులు । రసికులు భటులు 


నవనాథ చరిత్ర 


దేజీలు మదమెత్తి | తిరుగునేనుంగులు 
వీరులు సూరెల । విలసిల్లు పసిండి 

తేరులు ధీరులు । దేంకువమీజు 
భోగులుంద్యాగులు | పొలుపొంద మెజంగుం 
దీగెలలాగుల । తెజవలంగలిగి 

పొందొందు నప్పురిం | బొలంతుల నడపు 
లందు జాడ్యంబునీ | లాలకపబ్బు. 

లందు వక్రత మనో । హర పయోధరము 
లందు కారిన్య మ । పాంగ వీక్షణము 
లందు మందంబులు | “న టం గల్లుందక్కు 
లందు తేవనుచు నం । దంద వీనులకు 
విందుగా వర్ణింప । విని చూచు వేడ్క 
నందుం దా నటంజని । యా యోగివరుండు 
నర్మద నమరప। న్నగసిద్ధమిథున 

నర్మదం గని కృత | స్నానుండై యచటం 
గుంద పాటల చూత । కురువక స్తబక 
బృంద సారంబుల । భృంగ మనోజ్ఞ 
రుంకారములు గల్లి । సన్నుతి కక్కు 
నోంకార మనుతీర్థ [మొనరవీక్షించి 
యొదవిన సద్భక్తి । నోంకార దేవు 
ముదమారం బూజించి | మొక్కి యాక్రేవ 
నున్న నరేంద్రాది | నొక కొంత దవ్వ 
చెన్నొంద గిరిమీందం | జెప్పంగా మున్ను 
వినినంతకంటె వి | విధ వైభవములం 
దనరారుచున్న మాం । ధాత పురంబు 
గన్నులు విలసిల్లం | గాంజూచి యందు 
గొన్ని దినంబులు । గొజంతగా మూండు 
మాసంబులుండి యా । మత్స్యనాథుండు 
భాసిల్లు తత్పుర । ప్రాంత కాంతార 


ప్రథమాశ్వాసము 127 


128 


భూమధ్యమున నున్న । పొడువైనకొండ 

పై మనోహరగుహా | భవనంబు దనకు 
“నెలవుగా వసియించి । నిజ గురులొద్దం 
దలకొన్న యోగ వి। ద్యాపరిశ్రమము 
జరుపుచు నొక్ళొక్క | సమయంబునందు 
వెరవార వేజొక్క । వేషంబు పూని 
యాలమందలలోని । కరిగి దుగ్ధములు 
గ్రోలివచ్చుచుం దన । గుజుతు లెవ్వరికిం 
బొడ గానరాకుండం । బొనుపడియున్న 
యెొడనొక్కనాండు ప్రొ | ద్దెక్కిన మీద 
బసనుగా మిసిమిరాం | బసుడాలు మించు 
కసువు మేసెడి మేత । “కయిగట్టు ప్రాకు 
పసుల వెంబడిని గో | పకులతోం గూడి 
వెసనీల వెట్టుచు | వెడపాట లెలమిం 
బాడుచు వచ్చి యా । మత్స్య యోగీంద్ర 
చూడామణున్న భా । సుర గుహా గృహము 
చక్కటి కొకగొల్ల | సయ్యనవచ్చె 

నెక్కు వెట్టిన విల్లు । నేర్చినయమ్ము 
పీలిపాగయు మొలం । బెట్టిన పిల్లం 

గోలు మూంపున నిడు । కొన్న గొడ్డలియు 
నొసవు (?) గా ముసుంగిడ్డ । యోర గొంగడియుం 
గీసిన గుదియయుం । గెంపారు గురిజ 
పూసల పేరును । బొంగు గోలయును 
గాసెదట్టియు మీందం । గదియ బిగించి 
చుట్టిన యుటుంద్రాడు । సొంపారు చెంప 
గుట్టిన యెద్దుల । కురుచ కొయ్యలును 
మెంబుగు పించపుదండ । మేటి బెబ్బులులు 
గబివకయుండ వా । కట్టు బదనికెలు 
మరువలు దిగకుండ | మందుల వాడి 


నవనాథ చరిత్ర 


నెరయు చీరణములు । నించిన తిత్తి 
కుడిరొండి నొరపుగా | గ్రుక్మిన చూడుం 
గొడుపును నును జింక । కొమ్మును జల్లి 
చిక్కంబు దనకొప్ప । సింగంబు లట్టి 
కుక్కలు దనవెంటం । గూడి యేతేర 
నాగతిం జనుదెంచి | యా గుహాంతరము 
తోగిచూచినంగనెం | దుహినాంశుకాంతి 
దళుకొత్తు పలుచని | తనువు నద్దెసకుం 
బొలయకయున్న చూ । పులు మట్టు మడంగి 
నిలిచిన మనసును । నిటలభాగమునం 
బొలుచు (త్రిపుండ్రంబు । పూంతవిభూతి 
తళతళమించు దం | తంపు లాతాము 
పొలుపారుపటికెంపు | బూసులపేరు 
చిజుత కెంజెడలును । సింగినాదంబు 
నెబిపట్టు గంతయు । నిగనిగమించు 
లడరెడుమణుల కా | మాక్షులు మెజియం 
దొడలపై (జేతు లొ । త్తుగ నూంది నడుము 
నిక్కించి నిజముఖ । నీరజం బెత్తి 

తకృక దృష్టిలో । దగుల మగుడిచి 
మహనీయ యోగ స। మాధింగూర్చున్న 
యహిమాంశుతేజుని | నామీననాథుం 
గనుంగొని చోద్యంబు | గడలుకొనంగం 
దనలోనవెజచుచు । దగ్గజింబోయి 
యోగనిద్రావస్థ । నొంది యట్లున్న 
లాగెటుంగక నిశ్చ | లంబుగ భక్తిం 

దన మస్తకంబు ద । త్సాద పద్మముల 
ననువొందంజేర్చిన । నంగసంస్పర్శం 

జేసి యోగసమాధి । చెదరినందెలిసి 
భాసురపాండుర | పద్మపత్రముల 


ప్రథమాశ్వాసము 129 


130 


నల్లనె చనుదెంచు । నళుల చందమునం 
దెల్లనై మడంచిన । దృష్టులు గలుగు 
కనుంగవ నలుపులు । [్రమ్మరందోంప 
నొనర నూర్వుల నూంది | యున్న హస్తములు 
మొగిచి నేత్రంబులు | మూసి సద్భక్తి 
నిగుడ శ్రీ గురునాథు । నికి మొక్కి వేడ్క 
నొదవిన నొడ్డాణ | మొయ్యనబిగిచి 
పదిలంబుగా యోగ । పట్టెడ గీల్చి 
యొదుంగుచుందన (మైల । నున్న గోపాలుం 
గొదలేనికరుణంగన్లా | నియు నిట్లనియె 
నెక్కడివాండ వి । ట్లేటికి వచ్చి 

తెక్కడ కేగితి | వీగుహాంతరము 
స్రుక్కకచొచ్చితి । చొప్పున నొదవె 

మిక్కిలి భక్తినా । మీంద నీమదిని 

నావుడు మజియు వి | నమఘముండై వినయ 
మావహిల్లంగని | ట్లనియె గోపకుండు 
భూజననుత । తాను | భూమిపాలించు 
రాజనరేంద్ర ధ | రాతలేశ్వరుని 
వేలసంఖ్యల వౌట । వినుతికి నెక్కు 
నాలమందల కెల్ల | నధికారినఖీల 
గోపాలకుల పని । గొందు నేనెపుడు 
నాపాలి భాగ్యంబు । నాం జనుదెంచి 
పొలుచు మీవగుపాద । ములు గనిమొక్కి 
గొలువంగావచ్చితిం | గృపంగలచూడ్కి 
నామీందబొలయింపు । నావుడువాని 
నామీననాథుడి । ట్లని కృపంబలికెం 
బసులంబోషించుట । పరమపుణ్యంబు 
వసుదేవసుతుండుగా । వండె తొల్లి పసుల 
గోవులంగాచులా । గులుగొన్ని చెపుమ 


నవనాథ చరిత్ర 


నీవునాపుడు మొక్కి | నిలిచి వాండనియెం 
దొలికోడి కూయు ప్రొ । ద్దున మేలుకాంచి 
వల నొప్ప గోపాల । వరులును నేను 
బ్రదులక వేర్వేజం । బిలిచి ధేనువుల 
బిదికి కుండలపాలు । బిందెలం బోసి 
కాంపించి నగరికిం | గావళ్ళు వనిపి 
దాంపట నన్నంబు । దాం గుడిచి యంత 
గదుపులు గదలించి | కసవును నీరు 
ముద మారం గలిగిన | పొలముకుందోలి 
మునుముగా మేపుచు | ముందటమొకము 
చనిన జా డెటింగి క్ర। చ్చర నడ్డపెట్టి 
మరలం గొల్పుచు వాంగు | మడలం బల్లములం 
గొరమల మడుగుల । గొండలదరిని 
బాణాసనంబులుం | బటుతరబాణ 
తూణీరములుంబూని | దొంగముచ్చునకు 
నగపడకుండ మా । పగునంతదాంకం 
దగంగాచి తెచ్చి మం । దల పొందుం జేర్చి 
గొద్దువంజను దొడ్డ । గొప్పున నూడు 
బొడ్డును ముక్కున । బొద్దునుంజూడం 
గాని మెండును మెత్త | గాలునుననెడి 
వీనింబోనడుతు భూ । విభునకుంజెప్పి 
కొట్టక వెసబిట్టు | గునిసి తా నెగయం 
బెట్టంగం బుట్టుదుం | బెనపరినైన 
నొట్టియై తన క్రేపు | నొల్లకపోవు 

కుట్టికి లేంగపైం | గూర్చి బుట్టింతు 
దూడ చచ్చిన నొండు । దూడ౯గైకొలిపి 
యీడుదుం గ్రొత్తగా । నీనినమొదవు 
నీచుకొన్నప్పుడో | యెటువంటిదైన 
రాచమెచ్చుగం జెప్ప | రాదయ్యెనంత 


131 


132 


కడుపులోననె చచ్చి । క్రచ్చర క్రేపు 
వెడలకున్నను జాలు | వెడంబడకున్న 
మసలక వెడలంగ | మందులు వెట్టి 
పసరంబు ప్రాణంబు | పసనుగాం గాతు 
నజ్ఞనైనను నొంటి । నడిపించి యొంటి 
నజ్జ గట్టంగ నే | నలవరింపుదును 
మనసువచ్చినయట్టి । మంచి కోడెలకు 
ననువొందం బెట్టుదు | నచ్చులు మజియు 
"టోగరినై మానం | బొడవకయుండ 
బాగుగంజెలంగు గి | బృలంబాజ నీను 
తొరంగువోయినందెత్తుం । దోడనే తెలిసి 
తొరంగు వచ్చినవాని । త్రోవనే వెదకి 
వచ్చు సభ్యులం గని । వారికి మగుడ 
నిచ్చి పంపుదుంబ్రియం । బెంతయు నెసంగ 
నరుదుకన్నును నీరు । నాలిక చేర్లు 
గురుదెవులును గంటి । కురుమ కట్టూర్పు 
కప్పనావురు గాలి । గజ్జిపల్‌ తిక్క 

పుప్పి పంపర యూడు । బొడ్డు బొల్లూత 
మొలవిడె సెలతెవుల్‌ | ముకుబంతి కవటు 
తలయేరు తొడకు వా । తము కల్లవాపు 
నలదొబ్బ తెవులును । నాదిగానెన్న 

గల పసరాల రో | గములకు నెల్ల 
మందులుబెట్టను | మంత్రింపందెవులు 
కందువుగని చూడం । గానేర్తు నొప్ప 
పను మరిపుండు గంటైన 

ఘాటించి ఘోర మె | కంబులు పట్టి 
కజచినం బ్రాణంబు । గలిగిన జాలు 
నెజవుగా (బ్రతికింప । నేరుతుం బసులం 
బనులపాపల జ్వర । భారపీడితుల 


నవనాథ చరిత్ర 


కెసరు రోగంబులు । నిజ్టింకులింక 
వారికిం గానని । వారికి నాండు 

వారికి మరియు నె । వ్వారికినైనం 

జాలు మా కనితారె। కనునంత దాంకం 
బాలుం బోయింపుదుం | బాయసంబిడుదు 
నాకాచు పశువులు । నన్నేలు రాజు 

నీ కృపం జల్లనై । నెగడు నిచ్చలును 
తీపులుండెడిపాలు । తెచ్చి సేవింతు 
నీపాద పద్మముల్‌ | నేండాదిగాంగ 
నడుపుదు ననమీన । నాథం డుల్లమున 
నడరిన భక్తికి | ననురాగ మొంది 
యనఘాత్మ నీమాట । కనుమతించితిమి 
విను మిట్టి భీకర | విపినమధ్యమున 
నిమ్మహాగిరిమీంద । నీ గుహలోన 

నెమ్మది వసియించి । నిఖీలంబు మజచి 
నాగభూషణుని మ । న్నన నబ్బినట్టి 
యోగామృతముగ్రోలు । చున్న నాకడకు 
నొంటి నీ వచ్చుట । కొడంబడి యూర 
కుంటిమి గాన నిం । కొరులు నీజాడ 
కందుగా వచ్చి మా । కందువల్‌ గన్నం 
గందు మాోమన మట్టు । గాన నీ విందు 
వచ్చుటెటతీంగింప | వలవ దెవ్వరికి 
నిచ్చలు నిటమీంద । నీవు మా కడకు 
తెచ్చి దుగ్ధంబులు | తెజంగొప్ప నిచ్చి 
చచ్చెరం జనుచుండు । చెడుగునెపంబు 
పొచ్చెవోకుండ నే ర్పునం జరియింపు 
మచ్చుగా నీవింక | నావులవెంట 

మసలక చనుమన్న | మత్స్యనాథునకు 
వసుధంజాంగిలి మొక్కి | వాండటువాసి 


133 


134 


మగుడి మందకుంబోయి | మటునాంటనుండి 
మిగులం ట్రొద్దున నిద్ర । మేల్మనిలేచి 
కదుపులలో నెల్లం | గల మంచిమంచి 
మొదవులందులదుగ్ధ | ములం దాన పిదికి 
యొనర శోధించి నీ । రొక బొట్టు నిడక 
కసలు నిప్పులమీంద । కమ్మని పాక 
మొదవి మీంగడగట్ట | నాయ్యనం గాంచి 
పదిలంబుగా నవి । పట్టి యాచేతం 
కదియందెల్లనిబట్టం । గట్టి మార్తాండుం 
డుదయించువేళను । యోగిముఖ్యునకు 
ముదమార నిడి దినం । బును నిట్టి బుద్ధి 
వదలక కొలుచునా । వల్లభోత్తముని 
కొనసాగు భక్తింగై | కొనుచుండెం గరుణ 
మనమునం జిగురొత్త | మత్స్యనాథుండు 


సారంగధర చరిత్ర 


ఇట నంత రాజమ । హేంద్ర భూవిభుండు 
పటుతర బాహుద । ర్పంబులు చెలంగం 
బరనరేంద్రులు తన । పాదపద్మముల 
నరుదుగాం గొలువరా । జ్యము సేయుచుండెం 
గొడుకు నొక్కరుని స ద్దుణ విభూషణుని 
బడయంగ మదిం । గోరి భక్తవత్సలుని 
బాలేందె శేఖరుం । బార్వతీ రమణు 
నీలకంధరుం గ్భపా । నిధి నాశ్రయించి 
మతి నన్య మెజుంగక | మరగి సేవింప 
నతనికి వరదుండై | యా సదాశివుడు 
కలలోన బొడచూపి । కరుణ దీపింపం 
బలికె భూపాలుని । పట్టంపుదేవి 


నవనాథ చరిత్ర 


కతిభాగ్యవతికి ర । త్నాంగికిం బుట్టు 
సుతుం డార్యనుతుండు వి । శ్రుతగుణోన్నతుండు 
అని యానతిచ్చిన | నంత మేల్మాంచి 
చనుదెంచి వదనాంబు | జము వికసిల్ల 
మనుజనాథుండు దన । మంత్రిముఖ్యులకు 
మనమారం జెప్పి స । మృదమున నుండె 
నంత రత్నాంగికి | నానెల మసలి 

వింతగా నొదవె వే | విళ్లును నోరు 
దనులత వాడి యెం । తయుం దళుకొత్తె 
నునుపారె నూరులు । నూగారు మెజసె 
గొబ్బునం గలిమి గై | కొనెం బేద నడుము 
గుబ్బపాలిండ్లము । క్కులు నల్పుమీటిం 
దెగ గలకన్నుల । తెలుపు రెట్టించె 

జిగి ధగద్ధగయను | చెక్కులు వలికె 
వదనపద్మంబు మృ । ద్వాసననెసంగెం 
బొదలెంగోర్ములు చూలు । బోణులుముట్టం 
బరువడినిండారు | పదియవనెలను 
సురగురుం డేడవ । చో నుండునంత 
నుడురాజు రాశి నా | యుష్మంతుండైన 
కొడు కుదయించె నా । కుసుమకోమలికి 
మనుజేశుం డపుడు స। మ్మదమునందేలి 
ఘనరత్నములుంగన | కములు మాడలును 
భూసురోత్తములకు | భూరిగా నొసంగి 
చేసెం బుత్రోత్సవ । శ్రీబొగడొంద 
నటుమీంద సముచితం । బగు దివసమునం 
బటబుద్ధి నెరయన । ప్పార్ధివేశ్వరుండు 
సారంగధరుండని | చంద్రశేఖరుని 

పే రిడి యాబాలుం బ్రియమునంబిల్వం 
బూటపూటకుంబెద్ద | బోషించి (ప్రేమం 


ప్రథమాశ్వాసము 135 


136 


నాటినాటికి విదియ । నాటి చందురుని 
ోచె న్నాందంగళలం ట్ర | సిద్ధమై పెరుగు 
చున్న యాతేజంబు । నొరపు రూపంబు 
నెలప్రాయమును ముదం । బెసంగవీక్షించి 
కులశీలవిభవ స | ద్దుణములం దనకు 
సరియైనఘూర్దరే | శ్వరు కూర్మి పుత్రి 
నరవిందముఖి మంగ । ళాంగియన్‌ కన్యం 
బరిణయం బొనరించి । పరమ సంతోష 
భరితుండై నిజసభా । భవనంబులోన 
హితులు మంతట్రులుం బురో । హితులు గాయకులుం 
జతురులౌ కవులును । సమ్మతి గొలువ 
కొలువున్న తతింగోర | కొప్పిడి చెంప 
చెలువారనునుంబీంకెం । జెరివిజేవురునం 
దిలకంబుసోగగాం । దీర్చి క్రొమ్మించుం 
దలంగించు పూలదం। డలు తలంజుట్టి 
చిన్నమోదుగు మొగ్గ । చెవినించి చిగురు 
వన్నెల నొప్పు పూ । వనమాలందాల్సి 
సత్తగు గురిజ పూ । సలు మెడంగట్టి 
మత్తగజంబుల | మదముమై నలంది 
తోరంపుం బులితోలు । తోనంటవిగిచి 
పారుటాకుల కాసె | బలువుగా వేసి 
గేకాదిమై సింగంబుల । కొనవెంట్రుకలును 
గదియ నల్లని దండం | గడియంబుబూని 
బెడిదంపు గండుల । వెడవంకవిల్లు 
గడువడి నదరులు । గ్రక్కువాలమ్ము 
లలవడంగైకొని | యచటి కేతెంచి 
నెలమింగొందజతోడ । నెజుకుటేం డొకండు 
వచ్చిచాంగిలి మొక్కి | వరుసం గానుకలు 
పచ్చికస్తూరియుం । బసనిజల్లులును 


నవనాథ చరిత్ర 


ఏనుంగు తలలోన । నెసంగుముత్యములు 
కానికగా నిచ్చి | కరములు మొగిచి 
వినవయ్యరాజ నా । విన్నపంబొకటి 
మును రామ దేవర । ముచ్చు రక్కసులం 
జలమునంబొరింగొని । జయముచేకొన్న 
పొలమునకును వేయటం । బోయివచ్చితిమి 
పల్లముల్‌ వెనుబడిం । బరగు తేజీల 
పిల్లలోయనగం గు | ప్పించు జింకలును 
దాంటుచు జిగి | బిగినోసరించు 
చెండులరీతి । పొదలు దుప్పులును 
మిసిమిసి లంపులు | మేసితాం గ్రొవ్వి 
దుసరులువారి గం । తులుగొను లేళ్ళు 
కన్నుల మసరులు । గప్పియాంబోతు 
లున్న చందంబున । నున్న మన్నులును 
గరగరనై చింద | కనువడిబలసి 
గురువులువాజిడి | గురుమెకంబులును 
పెదపెద కండలు । పెంచిపెందరులం 
గదరిపోరాడెడి | కారుపోతులును 

తిరిగి వెంట్రుకవడిం । దెగిపాజం బొడిచి 
బిరుదెక్కి గమింబాయు । పెద్దపందులును 
బుద్దివచ్చిన మృగం | బుల మాంసమెల్ల 
గద్దగుత్తికవడం | గసమసమెసగి 
పుటపుటనై మదం । బునసుమాళించు 
పుటములుదాంటు బె | బ్బులుల మొత్తములు 
గండస్థలంబులం | గదంగుతీంటలకుం 
గొండల చరులతోం । గోరాడుకరులు 
ఘుమఘుమ నురుము మొ । గుళ్ళపై కెగుర 
గమకించిగర్జించు । కంరీరవములు 
నక్కడందమపరం । బైయున్నవిపుడు 


మ 


A 


ట్లు 
అ 
ట్త 
ల 


ప్రథమాశ్వాసము 


138 


పిక్కటిల్లగం దొడ్డ్దిం | బెట్టినయట్లు 
వేటాడం జయ్యన । విచ్చేయుమనిన 
మాటకువిలసిల్లు | మనుజవల్లభుండు 
వానికి తన కట్టు । వర్గంబునిచ్చి 
పూనినవేడ్మన । ప్పుడు గొల్వువిచ్చి 
మేనికిజిగిగూడ । మృగమదం బలంది 
వీనులకింపుగా । విలసిల్లుచున్న 
గమివన్నెగెంటీలు | కందుపుట్టంబు 
కొమరారవాసించు | కుసుమపుంబాంగ 
సిరసునంజుట్టివ । చ్చిన జదమీదం 
గురువిందపూబంతి | కొమరారం దుటిమి 
మించునీలపుదండ । మెడంబూని మిగుల 
మంచిపచ్చల వన । మాలిక పూని 
పొసంగంగుంకుమ పూవు | బొట్టునుదీర్చి 
గపసిడివన్నె కు । ప్పస మొప్పందొడింగి 
నెరవాడిములుకుల । నించినగరుల 
తరకసంబును బెడి | దంపుసింగిణియు 
మొలనంటవిగిచి యా | మురువునవేంట 
కడవడశ్ళంగార । మధిపతిచేసె 


వేంటవరన 
ణి 


వాటముగను వీర । వరులును దొరలు 
గాటమై తనవెంటం । గదలిరాం దగిన 
వారికి వేర్వేఐ | వారువంబులును 

బారున నొసంగి శు | భంబైన వేళం 
బసిండి గుబ్బల మెత్త | పట్టు క్రామ్మెఖుంగు 
లెసంగు కళ్ళిమును బెం । పెక్కిన పట్ట 
పట్టెడయును గచ్చు । పల్లంబు డాలు 


నవనాథ చరిత్ర 


పెట్టిన వజ్రాల । పిడి కరాచూరి 
బిరుదుతలాటంబు । పీలిజల్లెడెలు 
బరంగబన్నిన యట్టి | పాదరసంబు 

కరణి భంజిళ్ళు త్రొ | కృనిచోట్లం ద్రొక్కు 
తురగరత్నము నెక్కి । తూర్యముల్‌ మొరయ 
ఠీవిగాందనకుం బ | ట్టిననీలి గొడుగు 
భావింప రోహణ । పర్వతాగ్రమునం 
గనుపట్టు నీలమే | ఘము లీల మెజయ 
జనవల్లభుండు వేంట | సనియె నయ్యెదను 
మెచ్చులు నిగుడ న । మ్మేదినీ నాథు 
నచ్చుగాం బన్నింప । నా వేంటకాండ్రు 
నెజరంగుదులకించు । నీలిదట్టీలు 
కుటుచకాసెలు వేసి | క్రొత్తబాగొదవం 
బట్టుంజిందెల మీంద । బలువుగా బిగిచి 
చుట్టును బంగారు | సురియల పరుజు 
లొడియు బడియములు । నొప్పు గావింపం 
బెడగొంద వీనులం । బెట్టి గెంటీలు 

బెడకి క్రామ్మెజుంగుల । బిత్తరింపంగను 
గడింది మృగంబులు | గరువక యుండ 
వలనొప్ప వాకట్లు | బదనిక పేర్లు 
దలముళ్ళు దిరముగాం । దాల్చి మేనులను 
"వలచు జవ్వాది ల | ప్పలు సోడుముట్ట 
దలముగా నగురు గం | ధము మేన నలంది 
తిరుమణి చాదుక । దీర్చి చేమంతి 

విరుల రేకులునుజుం । జురు వెండ్రుకలును 
తబిచుగా జల్లి దం | తపువిల్లలమర 
చిబుత కత్తులు వల । చెంపలం చెరివి 
పసిడి కామలనొప్పు | బలు పందిపోట్లు 
వెసంబూని చాటున । వేంట కుక్కలును 


ప్రథమాశ్వాసము 139 


140 


బట్టుపట్టెడ తాళ్లు | బలువుగాం బట్టి 
దట్టంపు మూంకలు । దందడి నడువ 
నరుదుగా నరిగి మ । హార్భటం బెసంగ 
ధరణీశ్వరుండు చొచ్చె | దండకావనము 
అప్పుడు మలల తో | యములం బల్లములం 
గప్పారు పొదల వృ । క్షముల నీడలను 
మడల తీరంబుల । మడుంగుల మేటి 
పడియలం బసుడాలు । పచ్చిక పట్లం 
దమలోనం దామర । తంపరై కలిసి 
నెమరులు వెట్టుచు । నెమ్మది నున్న 
మృగములు బిట్టుల్కి । మెడలెత్తి చెవులు 
దిగదిగ నిక్కించి | దిశ లాలకించి 

బెదరి మూంకలు కకా । పికలుగా విథిగి 
చెదరి చిల్లాపొల్లం | జేరంగణంగి 
కలగుండు పడుచున్నం | గని సంభ్రమమున 
బలములెల్లను మృగ । పంక్తినిజుట్టి 
అదెయిదె పొద లందు । నలజడి బిట్టు 
కదలు మార్గంబులు । గట్టి వేగమునం 
బొడువుండ కదియుండ । పోనీకుందనుచు 
వెడలపాజంగ నీక | వెరవారందొలుతం 
బోంగుకు లోనుగాం । బొదవిచుట్టుచును 
మేంగి వలయముగా । మృగములనెల్ల 
తెరలలోపలి కొత్తి | తెరలక తటిమి 
వరుస నాయ్యన దొడ్డి । వలలకుంజేర్చి 
బలువుగా దిగ్గనం | బడ వలల్‌ దిగిచి 
చెలంగి యార్చిన నృప । శేఖరుం డలరి 
గమకంబుగలతమ । గంబుపై నుండి 
తమకంబు మిగులం గో | దండ మెక్కించి 
వడినారి మయం గ్రొ । వ్వాడి బాణముల 


నవనాథ చరిత్ర 


నెడపక తొడిగి పె | ల్లేసి చిత్రముగం 
బదములు ఖండించి | బరులు జక్క్మాడి 
కుదురు కరము ధ్రైెంచి । గొరిజలునొంచి 
నఖములు ధ్రెంచి క । ర్జంబులు దునిమి 
ముఖములు చెక్కి కొ। మ్ములు నుగ్గుసేసి 
నడుములు నజకి కం | ఠంబులు ధ్రెంచి 
తొడలు చెండాడి కు | త్తుక లుత్తరించి 
చంపలు చించి భు | జంబులుతజతిగి 
కొప్పరంబులుద్రుంచి । కొంకులు గుచ్చి 
గుండెలు భేదించి । కోరలు నురిమి 
బొండుగ లుచ్చి యా । పొట్టలుచీటి 
వసుధనెత్తుటందోంగి | వనరుంచుబడ్డ 
యసువులంబొరిగొన్న । యా యింద్రజిత్తు 
బిరుసునమృగముల । పీంచంబు లణంచి 
ధరణీతలేశుండ । తటి వేంటమాని 
యల్లనచనుదెంచి | యాసమీపమున 
మొల్లమైవిరియుత । ముల్మకమ్మదావిం 
జదలవసంతంబు । చల్లెడిసరసి 

గదిసి వేడుకనుండి | గగనభాగమున 
నడు గుజ్జిములతే | రెక్కి చరించు 
వేండితేజము గల । వేలుపుం గొలిచి 
పలుందెజింగులంబట్టి | బారు మాంసములు 
వలయువారును దాను | వరుస భుజించి 
చలువలచ్చట సహ । జంబు గాంబొదలి 
విలసిల్లు సహకార । వృక్షము నీడం 
దలిరు పానుపు మీందం । దగ విశ్రమించి 
యలసతం గను మోడ్చి | నంతటం బురిని 


ప్రథమాశ్వాసము 141 


142 


పావురముల పందెము 


జనలోక సుతుండైన | సారంగధరుండు 
తనతోడనాడు రా | తనయులంగూడి 
వేడుక పందెంబు । వేసి తానపుడు 
కూడిచరించు రా । కొమరులతోడం 
బ్రేమంబెంచిన యట్టి । బిరుదు పావురము 
మోముదువ్వుచు లఘు । ముష్టినమర్చి 
వడిమీంద నెగిరిపో | వైచిన నదియు 
నుడు మండలము దాంక । నుప్పర మెగసి 
నృపతనూభవులపా | యిోరముల నెల్ల 
నెపమాత్రమున గెల్చి | నెమకిచూచినను 
మినుకు మినుక్కును । మిన్నులలోనం 
గనుపట్టునంత ది | గ్గనం బెంటింజూపి 
పిలిచిన జక్కలు । బిగిసి యందుండి 
తళుకువెన్నెల గా యం । దన మేనికాంతిం 
జక్కనై దివి దిగ | జారంగందోక 

చుక్క చందంబునం । జువ్వన నిగుడి 
గతితప్పి వచ్చి భూ । కాంతుని భోగ 

సతి పుష్పసాయకు | సామ్రాజ్యలక్ష్మీ 

చిత్ర విభ్రమకళా | శృంగార సీమ 
చిత్రాంగి ముద్దాడు । చిలుకకు టాలె 
వ్రాలిన మోముకై | వ్రాలి కౌతుకము 
చాల జాలింబడి | సారంగధరుండు 
'పెంటిం గన్గోకయా । బిత్తరి పులుంగు 
గెంటి చిత్రాంగిలోం । గిలి కేల వ్రాలె 
వచ్చునే వెస రాణి | వాసంబులోన 
విచ్చలవిడింజొచ్చి | వెడల నన్యులకు 
ధృతి దూల నేంబోక | తీజ దిట్లుండ 


నవనాథ చరిత్ర 


మతముగాదని సంభ | మము దలకొనంగ 
నంతిపురంబున । నరుగు నారూప 
కంతుని చెయిపట్టి | కార్యమూహించి 
మతిమంతుందనియెొడి | మంత్రిపుంగవుని 
సుతుండు సుబుద్ధి రా ।చూలికిట్లనియె 
నెందుంబో గమకించె । దీసాహసంబు 
డెందంబులోన బా । టింపుట దగునె 
భావింప మీందనా । పదనెరియించు 

నీ విచారంబు నీ । కేటికి నొదవె 
నెటువోయెనొక్కొనీ | యెజుక లోకమునం 
గటగటా । నీవెజుం । గని నీతిగలదె 

క యలలకునున్‌ వెల | యాండ్లకు మదిని 
కలకాలములును నె । కృడివి నిల్మడలు 
పతిలేని యెడ నొంటి । పడి *పూవుంబోణు 
లతనుచిత్తంబున | నలయు చున్నెడకుం 
జక్కని వారికిం జనుటుచితంబె 
మొక్కలింపకుము తెం | పుకుంబనిలేదు 
బాగెటుంగక వేగ | పడంబనిలేదు 
బాగెజింగిన వాని 6। బాయు నాపదలు 
ఊరక చొరంబాజ | కూహించుకొనుము 
పారువ వలతొ నీ । ప్రాణంబు వలతొ 
యేకాంతముననున్న । యెడ మగవారి 
నాకాంతమదిం గోరు | ననయంబు వదలి 
యెవ్వని *కడంకైన | నెగెడుబాణ 

మెవ్వని ధృతింగాడు । నెదురుతాంకైన 
నొారపుగావలరాయం । దొడ్డనయురులు 
ఎలమితో మించుల । యింతి వాగురులు 
పొలుచు మన్మథునితీ । పుల వింటిబొమలు 
నెలంతల జిగిమించు | నెలవంకతూపు 


ప్రథమాశ్వాసము 143 


144 


ననవిల్తు వాందిబా | ణంబుల మొనలు 
వనరుహాక్షుల నిడు । వాలుగన్లానలు 
కాయజుసతి చేతి | గజ నిమ్మపండ్లు 
తోయజాక్షులమించు । తొలుకు పాలిండ్లు 
పలుకులు బొంకులు । పసలు వేసాలు 
వలపులు వెడవెడ । వావులు సున్న 
మదిరాక్షులకు మది | మాటలట్లుండె 
విదితంబుగానింక । విను మొక్కమాట 
కన్నులపండువు | గానిందుముఖులు 
చాన్నొంద నిన్నువీ ॥ క్రించిన పిదప 

నల నలునైన జ | యంతుని నైన 
నలకూబరునినైన | ననవిల్లునైన 
చీరకింగొన రన్న । చిత్రాంగి నొకతె 
బేరుకోనేల యా । బింబోష్టి నిన్ను 
వలవంతంజేపట్టి | వదలకరతికి 
బలవంతమునందీసి | పైంబడందివురుం 
బరలోకభీతి నా । పద్యాక్షి సరవి 

జరగక విడనాడి | చనుదెంచితేని 
నృపునితో నొండు రెం । గోడును గాను జెప్పి 
కపట మేర్చడంబెట్టి | కల్లతనంబు 
నీమీద మోపుట । నిక్కంబు వలదు 

నా మాట చేకొని । నన్ను మన్నించి 
తూలగించకోమోర । త్రోపుందనంబు 
చాలించు మనుడు నా । సచివనందనుని 
గనుంగొని నిడువాలు । కన్నులు కెంపు 
సన నిట్టులనియె నా । సారంగధరుండు 
పోపొమ్ము చాలు నీ। బుద్దులు వట్టి 
పాపంబు గట్టక । పలుకులుమాని 

నను నీవు పిన్నటి | నాంటనుండియును 


నవనాథ చరిత్ర 


మనసూందం గొలిచిన | మందెమేలమునం 
బలికితిగాని నా | భావసంశుద్ధి 
తలంపనేరవు రవిం | దజుమునె తమము 
నిప్పోనుజెదలంటు । నే నామనంబు 
గప్పునేకామవి । కారంబు లెందు 
వామాక్షు లెటువంటి । వారైననేమి 
భూమీశ్వరుండువేంటం। బోయిననేమి 

మా తల్లి రత్నాంగి | మాటు చిత్రాంగి 
పాతకంబనక నా । పైం దప్పులెన్ని 
పతితోడనేల కో | పము పుట్టంజెప్పు 

నతం డేల ననుంబుత్రుం | దనక దండించుం 
జాలు నీపని శంక । చయ్యనంబోయి 
వాలాయమునను బా । ర్వముం గొనివత్తు 
విడువిడుమని చేయి । విడంబాబుం దిగిచి 
వెడమతిందనపాలి । విధింద్రిప్పబోవం 
జక్కని వారిలోం | జక్కనివాని 
నిగనిగమనుజాతి | నీలాలరంగు 

సనిగుడు వక్రత గల । నెతివేణివానిం 
గలువల చెలికాని | కలకలనవ్వు 
కళగలయి"టిముఖ | కమలంబువానిం 
దెలిదమ్మిరేకుల । తెలివినొందించి 
తలచుట్టి పాజునే | త్రంబులవానిం 
బసిండి మించిన మంచి । సపిండియువన్నె 
కొసరించుమైచాయం । గొమరారువాని 
చిన్నెలు వాజందీ । ర్చిన పట్టుకాసె 
సన్నపుకటి మీందం । జెన్నొందు వానిం 
జరణపద్మంబుల । రుంకించి మోయ 
బిరుదునూపురమునం । బెంపొందువానిం 


ప్రథమాశ్వాసము 145 


146 


జిలుకజిక్కలకొత్తి | జిగుదువాళించు 
నలరారుపచ్చల । హారంబువానిం 
గడునొప్పు పద్మరా | గముల పతకము 
వెడదయురంబున । విలసిల్లువానిం 
గళకులవజ్రాల । కమ్మగెంటీల 
తళుకుల చెక్కుల | తళుకులవానిం 
పలుచనివన్నీటి । పదనిచ్చి మెదిచి 
తిలకంబు కస్తూరిం । దీర్చినవాని 
శృంగారమలవడ । చెలువొంద మంచి 
చెంగల్వపువ్వులు । చేర్చినవాని 

ఠీవిగా జిగి ముర । డింపంగమయిని 
గోవజవ్వాజి ని । గుద్చినవాని 

భువన సమ్మోహనం 1 బుగ నుదయించం 
దివురు యౌవనలక్ష్మిం । దిలకించువాని 
సారంగధరురూప । కోసంపన్నుం గన్ను 
లారంగజిప్పల । ల్లార్పక చూచె 

నాలోన భావజుం । డలరులవిల్లు 
లీలంగై కొని మంచి । లే వింటినారిం 
జెలువార నెక్కించి | చెంగల్వమొగ్గ 
ములికినారస మేర్చి । “ముంచి (నతే)నె 
పరగించి యాలీఢ । పాదస్థుండగుచుం 
దిరముగా సంధించి । తెగనిండందీసి 
గురుకుచమధ్యంబు । గుతిచేసి లాంచి 
సరిగోలంబడ నేసి । చలముననార్చె 
నప్పుడు పూంబోడి । యంతరంగమునం 
గప్పిన కామవి । కారంబు కతన 
మానంబు పేటెత్తి | మర్శంబు గదలి 
మేనెల్లం బులకించి । మెచ్చులు వొదలి 
తమకంబు నంతంత । దట్టమై నిగుడ 


నవనాథ చరిత్ర 


గమకించి యందెలు | ఘల్లఘల్లనంగ 
మొలనూలురంతుగా । మోయ మాణిక్య 
కలితకంకణర్లుణ । త్మారంబు లసంగ 
నొసపరి బాగుగా । నొదవిననడల 
దుసికిలంబాణి సం । ధులనాభిదోయప 
దిన్నని నూంగారు । తీగె చూపట్టి 

యన్నువ నెన్నడు । మందంద వణంక 
గొబ్బునం బయ్యెద | కొంగుదొలంగ 
గుబ్బచన్నులమించు । గురువులు దాంటి 
ఫోతరళహారంబుల । తళుకులు చెదర 
నెరయు వెన్నెల గాయు । నెజినవ్వు దోంప 
ఘనరత్న తాటంక । కాంతులు మెలయం 
గనుందోయి మెజుంగు ద్రొ । కృనిచోట్లం ద్రౌక్క 
ముద్రుంగ్రుమ్ముడి వీడి । మొనగోర లీల 
దిద్దినకస్తూరి | తిలకంబు గరంగ 

సీమంత మౌక్తిక । శ్రేణి నెమ్మోము 

తామర పువ్వుపై | దకతకలాడం 

గురులు తూంగంగను । గ్రొన్నెల సోగ 
మరువంపు రెమ్మ మ। న్మథుకరవాలు 
చిత్తరురూపును । చెంగల్వి'జోక 

మత్త చకోరంబు | మలయు క్రొమ్మించు 
రతిపువ్వుం బోడి భా। రతి ముద్దు చిలుక 
లత యనం బసిండి స । లాకన నొప్పు 
గరువంబు మురువును । కలికితనంబు 
మురిపెంబు నొయ్యార | మును దడబడంగం 
గలహంస నడకల । కస్తూరి మృగము 
పొలసిన లీల న । పూర్వవాసనలు 

కలసి కదంబింపం । గా నరుంజూచి 

వలచి యేతెంచు నూ । ర్వశి చందమునను 


ప్రథమాశ్వాసము 147 


148 


వచ్చు చిత్రాంగికి । వసుధేశ సుతుండు 
అచ్చుగా నెదురేగి |; యడుగుల కెజంగి 
వినయ మేర్చడ మున్న వికసిల్లు వానిం 
గనుంగొని యల వాలు । గంటి యిట్లనియె 
నీ రూపురేఖలు । నీ జాణతనము 
నీరాజసంబును । నిచ్చలుం బొగడ 
వీనుల విందుగా । వినివిని వేడ్మం 
గానంగ వేడుక | గంటి ని న్నిపుడు 
తలంపులు తలకూడె । దైవంబు దెచ్చె 
గలిగెంగన్నుల విందు । గాంజూడ నిన్ను 
నేపనికైన మా । కింకనీవు గలుగ 
భూపాలునెడ భయం । బులు వొందనేల 
మెచ్చువన్నెలు మాని । మేడలోపలికి 
వచ్చి యొకించుక । వడి విశ్రమించ 
విచ్చేయుమనినం దా । వింతనవ్వాలయు 
నచ్చారు లోచన । కతండు నిట్లనియె 
నేణాక్షి వినుము నా । కెప్పుడు మిగులం 
బ్రాణపదంబైన । పారావతంబు 
పొడవుగాంజని పెంపు | పొడుగాన లేక 
వడివచ్చి యిచ్చోట । వాలుటం జూచి 
దాని వెంబడి వచ్చి । ధరణీశ్వరుండు 
లేనిచోటైనంద । ల్లివి నీవు గాన 
రవిరశ్మికిని జొర । రాని నీవున్న 
భవనాంగణమునకు | భయమింత లేక 
చనుదెంచి నీ పాద । జలజంబు లెలమిం 
గనిమొక్కంగ గంటిసౌ | ఖ్యము లున్నవేళం 
బనివినియెద నింకం | బారావతంబు 
గొనుచు నే ననిన రా । కొమరువీక్షించి 
పోయెదు గాక యీ । పొరపొచ్చె మేల 


నవనాథ చరిత్ర 


నాయెడ ననుచు న । న్నరనాథు సుతుని 
జనవునం జేపట్టి । సౌధంబుమీంద 
ననువొందం గొనిపోయి | చయటం జిత్తమున 
రతులకు నేర్పుగా । రాజీవ ముఖులు 
పతులతోం జౌసీతి | బంధనంబులను 
(గీడించు గతులంజి | (త్రించు మెజుంగు 
గోడల మెచ్చుల । గొసరించు మంచి 
చల్లని ధూపవా | సనలరంధ్రముల 
నొల్లనం జలువడి । నొప్పారుచున్న 
ముత్తెంపు జాలకం । బులను బంగారు 
గుత్తంపుం దలుపులం । గొనియాడ నొప్పు 
గాజులోవరిలోన | గరగరిమీఅ 

రాజిల్లు నవపుష్య | రాగ రత్నముల 
మొగడలు వైడూర్య | ముల మించు పంజు 
పగడంపు వాచూరు । పద్మరాగములం 
గొమరార వెలుగొందు । గోమేధికముల 
నమరుకంభంబులు । హరినీలమణులు 
మలంచిన కీలుబొ |మ్మల పటికంపు 
వెలుగాండ్లు తళతళ | వెలయు దంతముల 
మట్టంపుం దజిగోళ్ళు । మంజి*టి తెరలు 
పట్టుపట్టెడ వన్ని । పరపును గలిగి 
మహింజెప్పందగు తెర | మంచంబు కేవ 
బహురత్న రుచులచే । భాసిల్లుచున్న 
గద్దెపై నా రూప । కందర్చు నుంచి 
తద్దయుం బ్రియమునం । దత్సాదములును 
పసిడి కుంభములతోం । బన్నీటంగడిగి 
పొసంగ వాసించిన | భుగబుగ వగల 
పచ్చడి బాగాలు | బండుటాకులును 
బచ్చకర్పూరంబు । బాటించి యొసంగి 


ప్రథమాశ్వాసము 149 


150 


కలగొని వీణియ । కస్తూరి మెజుంగు 
గులికి గేదంగిరే | కులు తలం జెరివి 
కడంగి వాసించిన | కమ్మజవ్వాది 
కడునొప్పు నుదయభా । స్మరమున మెదిచి 
చిక్కగా మేళవిం । చిన చందనంబు 
మిక్కిలి తనువుగా | మెయినిండ నలంది 
తోరంపు వజ్రాల । దుహిలీల డాలు 
పేరెంపు కెంపుల । పిడిమీందం దిరుగం 
గరపద్మమున మించు | గమకించు గచ్చు 
సురటివట్రువ గాలి | సుడియంగం ద్రిప్పి 
పసిండి హంసావళి । పట్టు పుట్టములు 
నసదృశమణికీలి | తా భరణములు 
కట్టనిచ్చిన నవి | కరపల్లవముల 

ముట్టి కుమారుండా | ముదిత కిట్లనియెం 
దల్లిదండ్రులు గూర్చి | దాంచిన ధనము 
లెల్ల బుత్రులవిగా । కెవ్వరి సొమ్ము 
వలసిన యప్పుడే । వచ్చి కొనిపోదు 
నలినలోచన వీని | నా దాంపరముగ 
నలమి బెట్టెలంబెట్టు | మని ప్రియంబెసంగం 
దలకొని పలుకునా | తని నెమ్మనంబు 
లలిత బిబ్బోక వి | లాస భావములం 
గలిత విభ్రమభావ । గతుల నేమిటను 
బదనుగావింప నో । పకసిగ్గువిడిచి 

కదిసి పట్టంగం జొచ్చు | కదలు వీక్షించి 
తల్లినే జనుదెంచి | తడవాయె ననుచు 
నుల్లమారంగ నన్న । నొదవుం దత్తరము 
మానంబు పేటెత్తి | మజచి చిత్రాంగి 
వానికి నడ్డమై । వాకిట నిలిచి 
కందర్చునకు నన్నుం । గట్టొప్పగించి 


నవనాథ చరిత్ర 


యెందు పోందలంచెద । వింక నీవనుచు 
గుణవంతు రత్నాంగి । కొడుకు బోనీక 
మణిబంధ బంధుర । మాణిక్య ఖచిత 
వలయ కాంతులు పైదు । వాళంబు చేయ 
వలచేత నతనిపై | వలువంటం బట్టి 
కలకల నవ్వుచు | గమలాయతాక్షి 

పలికె నిశ్శంకతో | భావజాకార 
కన్నులకన్నెటి | కముకడుంబాయం 
జెన్నారంగోరి చూ । చినసుఖం బయ్య 
జక్కవకవ రాజ | సము బిసాళించు 

చక్కని నాగుబ్బ | చన్నుల మొనలు 

దాకొని నీయుర । స్థలమున నొత్తి 

తూకొన సౌఖ్యంబు । దొరకదుగాక 
యనిన గాలిన సూదు | లదరంటం జెవులం 
జొనిపిన యటైన । సురసుర స్టుక్కి 
యొదవిన పెనురిమ్మ । నొక్కింతసేపు 
మదిబీరు వోయిక్ర | మ్మజం దెలివొంది 
తలపోసి మంత్రినం | దనుని వాక్యములు 
దలంగూడె ననుచునెం | తయుం జిన్నవోయి 
వణంకుచుం గన్నీరు | వడియు వాతెరను 
దడుపుచు సారంగ । ధరుం డిట్టులనియె 
పినతల్లి వని నిన్ను | బెద్దయు నమ్మి 
చనుదేర నిట్టిమో | సము చాలంగలిగెం 
దలపోయ విన(జెప్ప | దగునె యీ పలుకు 
నిలువక వాక్రువ్వ । నెట్లాడె నోరు 

ఎలనాగ యెదిరియె | త్తెటుంగక వట్టి 
వలవంతంం బొరలెదు । వావి వోవిడిచి 
తల్లియే దైవంబు | దలపోయ ననుచు 
నుల్లమారంగం జెప్పు | చుందురు బుధులు 


ప్రథమాశ్వాసము 151 


152 


కలలోనం బరకాంతం | గదియుట నాకు 
చెలియలి గామించి । చే పట్టుకొనుట 
కులశీలములుమది । గోరిరత్నాంగి 
కలవడ జన్మించి | నట్టి నాకేల 
మదికింపుగాని దు | ర్మార్గవర్తనము 
వదలు మీతల్పు భూ । వల్లభు నాన 
పదివేలు నేలనా | భావ సంశుద్ధి 
మదనాంతకుండు । దక్క మనుజు లెర్గుదురె 
అనుటయు జాలిన । వ్వలమ నాలేమ 
మనుజేశుసుతునకు | మజియు నిట్లనియె 
సారంగధర భూమి । జనులెల్ల కడలం 
గోరి నుతించు నీ | గుణములు నీవు 
తెలుపుకోనేల ప । తివ్రత గన్న 
చెలువుండ వవుదుపు । చిత్తంబు గంటి 
దైవంబు గాను నీ | తల్లిని గాను 
భావింప నృపభోగ । భామినిగాని 
భావజు ోగుతిబారి | బాతిన పిదప 
వావులేటికి ధర్మ । వర్తనం బేల 
రతిరాజునాన నా । రాచిలుక తోడు 
చతురత నీతోడి | సరససంభోగ 
లీలందేలక వద । లిచనిపో లేను 
వాలాయమింక నని । వాకిలి మాయం 
దివురు చిత్రాంగితో । ధీరతం బలికెం 
గువలయాధీశ్వరు | కూరిమికొడుకు 
పరగమాతండ్రిచే | పట్టిన యపుడె 
తరళాయతాక్షి నా । తల్లివి నీవు 
ఎలనాగ రత్నాంగి | యేమి నీవేమి 
తలపోసిచూడు మా | తత్తరముడింగి 


నవనాథ చరిత్ర 


తోయంపు బుగ్గల | తోయంబులైన 
కాయంబు ప్రాయంబు । గట్టిగా నమ్మి 
కావరంబునంగన్నుం | గానవు జముండు 
గావుపట్టక నిన్నుం | గావండు సుమ్ము 
నెమ్మది యట్లుండె | నిమ్మహినీకు 
సమ్మదంబున నెల్ల | చనవులనిచ్చి 
లోలత నజచేతి | లోనిమ్మపండు 
లీలంబోషింప లా । లిత వైభవమున 
సుకసుకంబున నుండి । స్రుక్కకచావం 
గెకరించెదవు విధిం । గెలువ నీ వశమె 
మటుమాయ మదనుని | మాయలయజిక్కి 
కటకటా యేటికిం | గసమసచేసి 

మును నిన్నెటింగియు | మునుమిడి నడువు 
మనుటయుం జిత్రాంగి | యనియె నాతనికి 
నెన్నండు నేరిచి | తీ దిట్టతనము 

లిన్ని విచారింప । నేటికి నీకు 
జమునినెక్కించి దో । సము ోగొండచేసి 
సుమహిత సంసార | సుఖమూలమైన 
కాయంబుచపచప । గా విడనాడి 
ప్రాయంబు నొకతృణ | ప్రాయంబు చేసి 
సురిగిపోంజూచెదు | సుద్దులుమాను 
నరనాథండిం కొక్క । నాండు నాకల్ల 
సాకుసాకులంబట్టి | చంపించు చావు 
మేకొంటి నెక్కడి | మీందటి తగవు 
నెయ్యంబు గల దింక । నీకును నాకు 


లెక్కడి కొడుకులు । ఎక్కడి తల్లి 
యిల వారకామిను । లెవ్వరియాండ్రు 


ప్రథమాశ్వాసము 153 


154 


వలచిపట్టిన రాని | వదలక నడుపు 
వలచుట కష్టమా | వలవదే రంభ 
నలకూబరునకును | నలమహీపతికి 
వలవదె దమయంతి । వలరాజు నకును 
వలవదె రతిదేవి | వలపేమి చేసె 

నించు విల్మాండుమ । హేంద్ర జాలకుండు 
మంచివాడవు నీవు | “మరపు మీవట్టి 
జగజాలి మాటల । జరిపెదు ప్రొద్దు 
సుగుణులు గారొకో | సురలును దొల్లి 
మరంగండె కూంతు దా | మరసాసనుండు 
వలవండే గౌతమ । వనిత కింద్రుండు 
నిలుకడచాలదె । నీకంటె ఘను (లు) 


ఈ వెడమాటలు । ఇవి యేలతల్లి 
క్రమమున జగములు । గల్పింపంబ్రోవ 
సమయింపంగర్త । లై సన్ను (తిగన్ను 


బోవుగాకటు వలె । బోవనన్యులకు 
రమణి నీ వెన్నిన । రంభయు రతియు 
దమయంతి యునుబట్టి ... ... .... 

ఇల ని అపి భావజు కేళి 
కలిచిరే యపకీర్తిం | గలగవు లేచి 
తొలంగవు దురితంబు । త్రోవకుమున్ను 
కలంగవు ... వ 
మెలంగవు నామాట । మెయికొని బుద్ధిం 
జెలంగవు ముకురంబు । "చేతికి నేల 
చాలు పోపొమ్మను | సారంగధరుని 


(పలుకు) చిత్రాంగినాం । పై గృపారసము 


నవనాథ చరిత్ర 


కులుకు నీ చూపుని | గుద్చి కైకొనవు 
కాక వియోగాగ్ని | కాకచేంబూర్ణ 


డాకచేమకరాంకు । డాకచేనిట్లు 
పోకప్రాణంబులు । బొందితో నిలుతుం 
జేకొమ్మని కనుల । చిలుపలు [గ్రమ్మ 
మీటుచు వేడునా । మెజఖుంగారు బోణిం 
బొదవిన కందర్ప | భూతంబు సోకు 
వదలింప మాటల । వరముగా (దంచు) న్నె- 
జిలుగుదుప్పటి దాని । చేతంబో విడిచి 
భయమునం బినతల్లి | భవనంబు వెడలి 
రయమారం జనుచున్న । (రత్నాంగి పుత్రు) కదిపించి 
పలుమారు చిత్రాంగి | పగచాటి పలికె 
నోరిమానము నిల్చ | నోపకనిన్ను 
గోరిపట్టిన నోర (గొలందులుపలికి) 

౨ (విర) హాగ్నిం ద్రోచి 
కడపట తలపువ్వు । కందకనీవు 
వెడలి పోయెద విటు । వినుము నా పూన్న్మి 
పుడమీశు నిచటనె 

నాకల్లనీ మీంద 

విపరీతముగంజెప్పి | విరస మెక్కించి 
తోడమచ్చంబు నీ। దుప్పటింజూపి 
వీడెల్లంగనుంగొన । విజిచి కట్టించి 
పనిచిన పదములుం । బాణిపద్మములు 
గనెలుగాంగోయింతుం. । గత్తుల ననిన 
నటంద్రోచి పోవంగా | జ్లాడక నిలచి 
పటుబుద్ధి పలికె భూ । పాల నందనుడు 
తల్లి నాయెడ నీకు । దగునె కోపంబు 
మల్లడిగొను చున్న । మన్మథు వెతకుం 


ప్రథమాశ్వాసము 155 


156 


గాక నీపలుకు వి । ఘాత మాటలకుం 
జీకాకుపడి ధర్మ । శీలంబువదలి 
తెక్కలిప్రాణంబు । తీపిని గోర్మె 
నిక్కింబుగాందీర్చు | నిమిషార్ధ సుఖము 
కొడంబడ జనులచే । నొగింరట్టు దిట్టు 
గుడిచి యీతనువువీ । డ్మొనిీీ (నంత) జముని 
దూతలచే నొచ్చి । తుదివచ్చి హీన 
జాతింబుట్టుట కంటె | జగములోంగీర్తి 
వెలయ నీకును మహీ । విభునకుం బ్రియము 
దలకొనునంతకుం | దలయొగ్గి మనసు 
గట్టిగా నిలిపి కొం | కకచావుకాస 
గట్టియుండంగదైవ । గతి యటమీంద 
వనజాక్షినేంబోయి । వచ్చెద ననుచుం 
దన నగరికివచ్చి | ధరణీశ సుతుండు 
దొరల లెంకలను భృ | త్యుల వీడుకొలిపి 
వెరవిడి చిత్తంబు । విరవిరంబోవ 

మృదు తల్పమున మేను । మెల్లనంజేర్చి 
కొదుకక తనచేసి । కొన్ననేరమికి 
విన్ననైవగచుచు । వెచ్చనూర్చుచును 
మిన్నుపైం బడ్డట్లు | మిన్నకయుండె 
నచటం జిత్రాంగియు | నంగజు కేళి 
కచలించు తనకోర్కె। కాదని సుతుండు 
సమ్మతించక త్రోచి | చనుటయు నిట్లు 
గ్రమ్ముకోం గోపంబు | గజనిమ్మపండ్ల 
చుట్టంబులైకోరి । చూడనొప్పారు 

మిట్ట చన్నుల వాండి । మిగిలిన గోళ్ళం 
దనుందానె జర్వున్‌రి | తంబుగావ్రచ్చు 
కొని నేలంబడి మైల | కొంగు ముసుంగు 
మునుగంగైకొని బెట్టు | మూల్లుచునుండె 


నవనాథ చరిత్ర 


ఆశ్వాసాంతము 


అని చతుర్దశ భువ । నాశీశుపేర 
వినుతవేదాగమ । వేద్యునిపేర 
సేవకోత్సలషండ । శీతాంశుపేరం 
భావనాతీత (ప్ర । భావుని పేర 
భృంగీశ తాండవ । ప్రీతాత్ముపేర 
గంగాతరంగ సం । గత మౌళిపేర 
నభిమతార్థ ప్రదా । యక దేవుపేర 
శుభమూర్తి మల్లికా । ర్లున దేవుపేర 
ఘనము క్తిశాంతభి । క్షావృత్తి హృదయ 
వనజప్రభాతది । వాకరుపేర 

నారవి తారాశ | శాంకమై వెలయు 
గౌరనామాత్యుపుం | గవ కృతంబగుచు 
ననుపొందనీనవ । నాథ చరిత్ర 

మను కావ్యమునం బ్రథ | మాశ్వాసమయ్యె 


ప్రథమాశ్వాసము సంపూర్ణము 


సూచికలు 


తగశిత 

దురహసేను. 
వాసునగజ. 
శాలిభిదరు. 

సాహత. 

నవీనముద్రణ (న.ము) 


తంబ. 


00౫౩ రాలా జ లు ఫై గో 


ప్రథమాశ్వాసము 


లుప్తభాగము పూర్తిచేసినచోటం గుండలాకారమగుగుర్తుండును. 


157 


10. 


LL 


12. 
13. 
14. 
15, 
16. 
17. 
18. 
19. 
20. 
21: 
22, 
29. 
24. 
25, 
26. 
27. 
28. 
29, 
30. 
Sl 
82. 
39. 


158 


రాంవికాభిమఫల. 

వేల్పు క్‌ గ బుపడిగల ... ... గల సకలామరమకుట భారంబుగల మహా 
స అని వ్రాతప్రతి. ఈ కవియే రచించిన హరిశ్చంద్ర ద్విపదలో 
బైరీతి నుండుటచే నట్లు సవరణ చేయంబడినది. హరిశ్చంద్ర తాళపత్ర 
పుస్తకమునుంగూడం గొంత పాఠభేదము గలదు. 

దిగంబర కోలాహలుండు - (సవరణ) తర్వాత శ్వేతాంబర వచ్చినది కనుక 
(న.ము) 

సరసీకృత. 

శ్వరమా విలాసనుండు. 

గతకదా. 

కాంత తాలలాటమండలుండు. 

ముక్తికాంతభిషా. 

కాంతాంతరధూప. 

బొగడొంద. 

నిగుడి. 

బలర రసాటంక 

భారు. 

పుణ్యవర్తనములు. 

“అనుజాతుండగు నయ్యలమాంబ్బకూర్మి అనివ్రాంతప్రతులు. 

జాతు. 

ని. 

నిర్వర్ణ. 

పరమయ యాద్యంత. 

నే నొనర్చెడి. 

బలబలారి తరనాగ. 

ముఖనిఖీలంపు. 

పురుషవరులు. 

సెలగ. 


గమిపెంట. 


నవనాథ చరిత్ర 


34. “పెంపునవిరిగి”. 

35. ఎచరించు.ఈ కవియే యిందు మూడవ యాశ్వాసమునం బ్రయోగించెను. 

86. నలుకలుకగా కలునప్ప. 

37. పువ్వులు. 

38. పంపులు. 

39. సంమతి. 

40. గురుబసలొనరించువెనుక. 

41. నేలోలతభ. 

42. మరియుషచం. 

43. గనుంగొని భద్రాస్య, పుండరీకంబుల పులకలు సందడించి, నిందివరములకు 
నిదియె మందనుచు. 

44. బోయ. 

45. కేలల. 

46. పూలెమ్మ కొదల చెరిమ్మ; బొరిమ్మ. 

47. “సుకుంభాంతిదాల్చ. 

48. చనుచు కోకిల శుకపిక. 

49. భృంగాంగు లిగురొత్త పృథివగ్రహార 
సంగవిహంగనాసన్న రథాంగ 
మంగళసలిల నిర్మలాంగ మాతాంగ 
గంగప్రియం బెసగంగన వటిచేరి. 

50. బంధము. 

51. సటిత తటిభ్రాం. 

52. వరులుసునయన. మేలిమిమడుగుట. 

53. నరపిండము మదేంట్లు నలతపంక్తి. 

54. డంబరంబు. 

55. ఆవర్తపర్యాయముగాం బ్రయుక్తము. 

56. నరుణారవిందంబులమర. 

57. కట్టి. 

58. నంబుధి మలక్రేవ. 


ప్రథమాశ్వాసము 159 


59. 
60. 
61. 
62. 
69. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
783. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


84. 
85. 


160 


పొందొందవటముల బూజించుతరుల. 

కారణయెక్య. 

“నుండి యొక్కడూ కొనుచున్నాడు యెవండో విచిత్ర 
వోకాలకంధరధన్యుగా నొనర్చి 

దు (పూ.ము.) 

చెనిచెప్ప...బార్వతియు మనసిజాంతక యిక్కు 

“మనము యేతెమ్మనక మత్స్యయుది. 

“'సూనాయు దురితారి సూనుని. 

సామార్ధ్యమునకు దగజడత్వములును. 

నిండి. 

లవి....నం (పూ.ము.) 

నిరవు. 

కలిగట్టు. 

“జోరిగనైన మాను”. 

మెరన. 

చంద్రుండు చెన్నాందు కళలంటబ్రసిద్దుందై. 

కొదమ? (న.ము.) 

పసురు వెన్నెల కుబుస. 

పొలుచు (పూ.ము.) 

నడరు గుర్రలందె లెక్కిచెరియించు. 

పావురము (పూ.ము. ) ఈ పాఠము నంగీకరించినచో యతిదోషము (న.ము) 
లలనలకును మగవాండ్లకు మదను. 

రతింబొణు లతనుచితంబు నలయుచున్నడకు. 

కడకునె నెజుంగుదు. 

'నృపులోని 'నృ' అనుదాని యుచ్చారణము 'న్రు'గా వినంబడుటచేంగాంబోలు 
“ండు” యతిస్థానమున నుపయోగింపంబడినది. ఇట్టివి యింకను గలవు. 
ఇటం రెంటి” యని సవరించినచో యతి సరిపడును. 

మోరు. 

నిప్పునెంజదలంటు. 


నవనాథ చరిత్ర 


86. నిగనిగమని... ... ... నిగిడవాతెర. 

87. యట్టి. (న.ము) ఈకవే 66వ పుటలో అటిసిగ్గు - అని ప్రయోగించటం వల్ల 
అట్టి-కి-అటి రూపాంతరంగా భావించాడనాలి. 

88. సంపదగన్ను 

89. ముంచి... నెపదనిచ్చి. 

90. తార...నెరసి..లేనవ్వు. 

91. జోకైనచెంగల్వ. 

92, మంజిష్టి. 

93. మహి. 

94. కొండంజేసి (పూ.ము.) 

95. తాల్మి. 

96. మరవుమీ. 

97. చెక్కునకేల. 

98. పోయి-అనుట మంచిది. 


ఈమె చుం 


ప్రథమాశ్వాసము 161 


162 


నవనాథచరిత్ర 


ద్వితీయాశ్వాసము 


రాజ పురప్రవేశము 


శ్రీజగన్నుత రూప । చిత్తజుండైన 
రాజమహేంద్ర ధ । రాతలేశ్వరుండు 
నంతలోం జిత్రాంగి | నంతరంగమునం 
జింతించి, చిత్తంబు । చెందలిరాకు 
వాలుతాంకునకును | వలపులకొండ 
గాలిచొక్కునకును | గమకించి మరలి 
పురము సొత్తెంచుచోం | బుణ్యకామినులు 
సరసముత్యాలసే 1 సలుపైని చల్ల 
శృంగారములంజేసి | జీవంబులెసగుం 
బంగారు బొమ్మల | భంగింజెన్నారు 
ధవళేక్షణలు కల । ధౌత పాత్రములం 
బ్రవిమలరత్నదీ । పము లమరించి 
వరుస నివాళింప | వందిమాగధులు 
పొరింబొరి గైవార | ములుచేయనెలమి 
రాజిల్లు తన'కొటా | రమునకు వచ్చి 
రాజమహేంద్రధ । రాతలేశ్వరుండు 
రవుతుల దొరలదీ । ర్పరులను భటులం 
గవుల గాయకులను । గ్రమమున ననిపి 
కలయ వాసించిన | కనక కుంభముల 
జలమున జలకంబు | చతురతం దీర్చి 
మంచావరించిన । మాడ్మిని జిలుగు 


నవనాథ చరిత్ర 


మించిన చీరెలు । మెచ్చుగాం గట్టి 

యగరు దూపించిన | యలరులు దురిమి 
మృగమద పంకంబు | మెయినిండనలంది 
యరసి చూచిన మధు । రాహారములను 
బరితృప్తుందై యడ । పమువానికేలు 
వలచేత నూంది సు | వర్ణపాదుకలు 
మెలుపు మీజింగ మెట్టి । మెల్లనె నడచి 
యరిగి చిత్రాంగియ | భ్యంతర గృహము 
కరమొప్పం జొచ్చియా । కపటాత్మురాలి 
చందంబుచూచి వి | ససయమున మునిగి 
డెందంబ్ర్యులోనంబా | టిల్లిన భీతిం 

బలికె నిదేలయో । పద్మ పత్రాక్షి! 

ఎలమి నల్లంతనా । కెదురుగా వచ్చి 
మొలకనవ్వులు చేసి । ముదమురంజిల్లం 
బొలయు నీమెజుంగు చూ । పుల నివాళించి 
యుపచారములు పెక్కు । లొనరింతు వేమి 
నెపము నా కిదె నేండు । నీవానరుపవు 
ముదిత నాయెడం దొల్లి [మోహంబు లేదు 
మృదుభాషణలు లేవు | మేలంబులేదు 
శృంగార మలవడం | జేయక చెలుల 
సంగడిమొలంగక | చనువుగాంజదువు 
శుకముం గైకొన మిం | చులు దొంగలించు 
ముకురంబుచూడక | మురియుచు నడచు 
రాయంచ నొల్లక । రత్నవిపంచి 

వాయించ సొగయక । వాసన మీటు 
పరువంపుం బూబంతి । పట్టక ప్రోది 
పురినెమ్మియాటయిం । పులును గైకొనక 
జగతీతలంబున | శయనింప నేల 

తగు హంసతూలికా | తల్పంబు గలుగం 


ద్వితీయాశ్వాసము 163 


164 


గడుమైల పుట్టంబు । గట్టనీకేల 

మడంక మాయనితులాం | బరములుం గలుగ 
నెవ్వరు నీదెస । నెగ్గాచరించి 

రెవ్వరు నీతోడ । నెదురు భాషించి 
రేతరితనమున । నింతి నీమీందం 
బోతుటీంగకు నైన । పొలసి పోరాదు 

లోలాక్షి నీదెస | లోంగక “జట్టు 

వ్రేలినెవ్వరుం జూప । వెజతు రెప్పుడును 
అలుకుచు నామంత్రు | లతివ నీయాజ్ఞ 
తలమోచి తీర్తురు | తడయక పనులు 
పోకుండ నీయాన । పొడిచిన భయము 
పైగొని పాటిడు | పామైన నణంగు 

నెలనాగ నీకునే । నేచన వాసంగ 

నెలంత నేం డేమిట । నీకు *వెర్గంద 
నలంగంగారణమేమి | యల పూవుంబోణు 
లలుగుదు రొకవేళ । నాత్మనాయకుల 

వల పొత్తిచూడ భా । వంబునం దలంచి 
కలకంఠి నిను దక్కం | గలనైన నొండు 
వెలంది పొందెజుంగంబూ । విలుతుండు సాక్షి 
పలుకులేటికి నమ్ము । పచరణ గాదు 
దవళాక్షి నీమోము । దామరపువ్వుం 
“గవవారు మదమధు । కరశాబములును 
గురులుం జుట్టంబులు | కొదమ చందురుండు 
దరుణి నీ నుదురును । దగ సందడిల్లు 

నిగిడి వీనుల దాంకు । నీలోచనములు 
మగబేడిసలుం బొత్తు | మను తల్లిప్రజలు 
చిలుకలకొలికి నీ | చిగురువాతెరయు 
నలబింబఫలములు । ననుంగు వియ్యములు 


ప్రసవసుగంధి నీ | బాహువల్లికలు 


నవనాథ చరిత్ర 


బీసకాండములునొక్క । పేగుబందుగులు 
వనిత నీజిగిమించు | వలుదపాలిండ్లు 
నొనర జక్కవలును । నొకగూటి పిల్ల 
5లనువుగం విడికిట | నణంగు నీనడుము 
మనసిజుదేవిదౌ । మధ్య మొకజోక 
కలహంసగమన సై | కతములు మించు 
తొలంకు నీ జఘనంబు । తోడంబుట్టువులు 
సరసిజ గంధినీ | సవరనిం తొడలు 
గరితుండములును ద । గ్గజీినబంధువులు 
బాలకి నీపాద | పల్లవంబులును 

నేల కెందమ్ములు । నెత్తురుం బొత్తు 
సౌందర్యమున నీకు | సరియెన్న 6 గలరె 
చందన గంధులు । జగతిని నెందు 
నలికులవేణినీ | యలుక దీతినను 
దళుకు సుపాణి ము । త్యములపేరిత్తుం 
బద్మాక్షి నీముఖం | పద్మమెత్తినను 
పద్మరాగంబుల । పతకంబు లిత్తు 
'సుదతిరో నాదెస । చూచి నవ్వినను 
ముదమొప్ప పచ్చల । ముద్రిక లిత్తుం 
బడతి నీ వొక తియ్య । పలుకు పల్మినను 
గడునొప్పు వజ్రాల | కడియంబు లిత్తుం 
గలకంరఠి నీవునన్‌ । గౌంగిలించినను 
వలసిన యూళ్ళును । వాహనంబులును 
దొడవులు మాడలు । దోరహత్తుగను 
దడయక నీ యన్న । దమ్ముల కిత్తు 
సుందరి బహువిధ | సురత సౌఖ్యముల 
నొందింప వేడ్మల | నోలలార్చినను 
బ్రాణమిత్తునటంచు | బదశిరోమహిత 
మాణిక్య కాంతులు | మలయుచు దివ్య 


ద్వితీయాశ్వాసము 165 


166 


పదనఖమణిపంక్తి | పయి బిత్తరింపం 
గదిసిమొక్కినం దన | కపటంబు నెరప 
నిది దతి యనుచు నా । యిభరాజగమన 
గొదుకుచుం బొరలి క । న్లాలంకులం జూచి 
యుసురని బిట్టు ని । ట్టూర్పులు నిగుడ 
ముసుగు వాయంగం బుచ్చి | మోమరవాంచి 
యొయ్యెనం గరపద్మ | మూంతగా లేచి 
యయ్యవ'ని పుని తో । నతివయేడ్చుచును 
నరనాథ నీ వర । ణ్యములకు వేంట 
కరిగిన వెనుకనె | య్యంబునం బొంది 
గడపం జొప్పడకనా । కలికి రాచిలుకం 
గడువేడ్మం గైకొని | కరముపై నునిచి 
తేనెలు గులుకు త । దీయవాక్యముల 
వీనుల విందుగా । వినుచు నవ్వేళ 
విసువక మైకందు । విడచిపోనమృత 
రసమున నుమిసిీక । ర్పరమున దొలంచి 
వెలంది ముత్యపుం బోణి | వెలసివజ్రాలు 
తళుకునందొలంచియు | ధళధళ మెలంగు 
ప్రాలేయధామబిం । బము కెలనేల 
వ్రాలెనో యన నభి । రాగంబు మించు 
మీనుమీసము లీల | మిసమిస మించు 
మేని క్రొమ్మించుల । మెజుంగు వెన్నెలల 
వెదచల్లు నొకమంచి । వెల్లపావురము 
ముదము దీపింప నా । ముందట వలె 
వ్రాలిన నెందుండి । వచ్చె నిచ్చటికి 
నాలోకనోత్సవం | బయియుండ నిపుడు 
పొడతోంచె నని తల | పోయం బావురముం 
గడి పట్టునెపమునం । గడువన్నె మెటిసి 
మనమున శం కణు | మాత్రంబులేక 


నవనాథ చరిత్ర 


చనుదెంచె నిచటికి | సారంగధరుండు 
వచ్చిరెప్పార్పక | వాండు నావలనం 
జెచ్చెర వీక్షించి | చిత్త మంతయును 
జడిగొన్న భావజు | సాయకనిహతిం 
దొడరిదొప్పంగందోంగి | ధృతి దుప్పందూలి 
వావి వోవిడిచి కా । వరమునంనగదిసి 
చేపట్టిననువన్నె । చిరునవ్వు నిగుడ 
మత్తచకోరాక్షి | మరువంపు రాక 
క్రొత్తముత్యపు బొమ్మ । కొజనెలసోగ 
చిలుకలకొలికి వా | సించినకలువ 
మెలంగు తొల్మరికారు | మెజుంగ కాముకుల 
డెందంబుగుటులు వీ | టికవాజ నాటు 
కందర్పమోహన । కాండంబుతోడ 
జగడించు నీకటా । క్షంబు నామీంద 
నిగుడించి నన్నుమ । న్నించుట తగదె 

నీ నెరికురులకు । నీ మోహమునకును 
నీ నయనములకు । నీ పల్ములకును 

నీ చేతులకు నొప్పు | నీ చన్నులకును 

నీ చిజుం దొడలకు । నీ పదంబులకు 
సరి సమానము జోడు । నవ తెనసాటి 
సోతర మెనయిక యని | తమ్మును బొగడి 
వానివానికిం బోల్చి | వర్ణింప లజ్జ 

నూని నీకు వెజచి । యూడనింబాడిం 
చిజుతతేంట్లును మాని । చిల్లులుసొచ్చె 
నెజీచంద్రుం డుదయా ది । నెత్తంబు నెక్కె 
గట చెడి బేడిసల్‌ । గలిసె పెన్‌ వజిద 
వటిలు రాచిలుకలు | వదనముల్‌ వ్రాల్బ 
వడిగొనం బాణి తీ । వలు చెట్లంబ్రాంకె 
నడంగెం జకృవలు వ । నంబుల నడుమ 


ద్వితీయాశ్వాసము 167 


168 


విరుల విల్లునుజూడ । వెనుకకు వంగెం 
బరగనేలలు వట్టి! బయలుదామరలు 
నీ చక్కదనమును । నీ జవ్వనంబు 

నీ చతురతకు । నీవిలాసముకు 

నీకు నేక్రియం దగు | నృపుం డిదె మొదలు 
నాకు నీకునుగాక । నలినాక్షి 
పలికినవడిని దు । ర్భాషలు చెవుల 
జిలికిన నులికి నా । సి గ్గుటు గావం 
గలవారి నెవ్వరిం | గానక వగచి 
తలకొన్న 6 గినుక నా । దర్పాంధుం జూచి 
పలికితి నోరి! నా । పతిలేని వెనుక 
నలుకక కనుంబెట్టి | యంతఃపురంబు 
వన్నెలు పచరించి । వడిం జొచ్చి వచ్చి 
నన్నుం జేపట్టి మ । న్మథ వికారమున 
వెడమాట లాడెదు । విభుని కేంగూర్తు 
నొడలు ప్రాణంబులు । నుర్వీశుసొమ్ము 
లెక్కడ నీవేడ | యేను నీ కేడ 

చక్కంగ వచ్చిన | జాడగాం జనుము 
పాపాత్మ! పినతల్లి | బట్టి యీరీతిని 
నేపినకష్టులే । యెడనై నం గలరె? 

అని విడనాడిన । నలుక దీపించ 

ననుం బల్మి నాలింగ । నంబు గావించి 
కొంజక కొనగోళ్ల | గుబ్బల వ్రచ్చె 
ముంజేతి కంకణం । బున కద్ద మేల? 
కన్నులారంగ నిదె | కనుగొను మనుచు 
నన్నీలవేణి ప। య్యద వాయం దివిసి 
యుబ్బీ క్రొన్నెత్తురు | లొలుకుచు నున్న 
నబ్బికమైనట్టి । యంకుశ ఘాత 

జనిత రేఖాంకిత । సమదద్విపేంద్ర 


నవనాథ చరిత్ర 


ఘనకుంభముల లీల | గసుగంది కుందు 
కుచములుసూపి డ । గ్గుత్తిక బెట్టి 
పచరించి వేగుచుం । బ్రాణేశ ! నీకు 
నీవిధం బంతయు । నెటింగింపం గోరి 
నీవు వచ్చినదాంక । నిలిచితింగాని 

చావం బంతము నాకు | సారంగధరుండు 
వావిరిం జయింబట్ట | వచ్చిన యపుడె 
నాకు మామవునీవు | నాయంబు దప్పి 
నీకుం గోడలి ముట్ట । నింద వాటిల్లు 
నరుగుము నీవు ర । త్నాంగి సంగడికి 
సురత సౌఖ్యంబుల । సొక్కింప నేర్చు 
ననుచు నంతటం బోక | యా మాయలాండి 
జననాథు చే నున్న । చాయల పిడెము 
కజికటి మీటి ది । గ్గన నెజం బెటికి 
మెజుంగులు గితికొన | మెడం జేర్చుకొన్నం 
గని సంభ్రమంబునం । గదిసి చే వట్టి 
'పెనంగి యాచురి విడి | పించి భూధవుండు 
దానికిట్లనియె జం | దన గంధి నిన్ను 
మానంబు గొనిన దు । ర్మార్గవర్తనునిC 
గరుణమై సుతుండని | కాచి “పోనియక 
పొరిగొలిపించి నీ | పొగులు వారింతు 

నని యూరడిలం బలి | యచ్చోటు వాసి 
మనమునం గోపంబు । మల్లడిగొనంగం 
గొలువున కేతెంచి | కోలల వారి 

నలుగడం బంపి స । న్మం(త్రుల బంధు 
జనుల నాప్తల "మహా । జనులను దొరల 
నొనరంగం బిలిపించి । యుచితాసనముల 


జడిగొని కార్యని | శృయబుద్ది దొరంగి 
థి 


ద్వితీయాశ్వాసము 169 


170 


చెలువేది బయలు వా | సిన చిత్రరూప 
ములలీలం బలుకక | మోములు వంచి 
కొని యున్న యప్పుడ । క్కువల యేశ్వరుని 
కనియె నయార్జితుం | డను మంత్రివరుండు 
ఇది మమా పాతకం । బిచ్చం జింతింపం 
గొదుకక వాక్రువ్వం । గూడ దెవ్వరికి 
నెందు నేకథలందు । నే జాతివారి 
యందును నిట్టి య । న్యాయ వర్తనము 
మునుచెప్ప వింటిమే | మోర త్రోపునను 
దనవన్నె మెబిసి యం | ఈపురంబునకు 
నలకక తాం బోవు । టది తప్పు తొలుత 
దలంచి చూచిన దొడ్డ । తప్పానొ కాదొ 
సవతి యీసునంబట్టి | జంపింపందలంచి 
సవరగా నన్ఫత భా। షలు దొంతిచేసి 
చెప్పెం బొమ్మనరాదు । చిత్రాంగి మరుగు 
దప్పించి సారంగ | ధరు చేంత నీకుం 
జూపిన స్వయము పోం | జూపినమీంద 
నీపాపమున రాజ్య | మేమి గాంగలదొ 
జగములో నపకీర్తి । సమకొను జయము 
దిగుంబ్రతాపము దప్పు । దేజంబు మాయుం 
గులము గుద్దిలి గాంగం । గొన్న యానీచు 
వలదు పుత్రుం డను । వాత్సల్యమునకుం 
గృపంజేసి వెళ్ళ" పోం | గొట్టిన నైనం 
జపచపనై యాజ్ఞ । సాగదు మీంద 
దుర్శార్లుం డై తల్లి । దొరలిన పాప 

కర్ము నిప్పుడె పట్టి । కట్టి తెప్పించి 

వెసం బాము గజిచిన । వ్రేలును బోలె 
మసలక ఖండించి | మనుట కార్యంబు 
అనవిని మతిమంతుం | డనుమంకత్రి పలికె 


నవనాథ చరిత్ర 


మనుజేశ నయశాస్త్ర । మత మిది గాదు 
ధనము వోయిన మన । స్తాప మొందినను 
దనయింట దుశ్చరి | త్రము పుట్టెనేని 
వెలవెల్లనై వెల్లి | విరివి గావింప 

వల దనియెడి నీతి | వాక్యంబు గలదు 
తనయులు తమ పిన । తల్లు లిండ్లకును 
జనవున నొకవేళం | జనుట త ప్పేమి 
తరుణులు తమచేయు । తప్పు లన్నియును 
బురుషులపై (జూపి । బొంకు సేయుదురు 
కుసుమసౌరభములు । గుది గ్రువ్వవచ్చు 
నిసుక బొమ్మల నీట | నీందింపవచ్చు 
ోవానగండ్లు గుడుల్‌గ । వడి గట్టవచ్చు 
గాని యింతుల మనో । గతి గానరాదు 
తన సహోదరునైన | దనయుని నైన 
జనకు నైనను గడు । జక్కనివాని 
మనమారం గనుంగొన్న । మదిరనేత్రులకుం 
దనుపెక్కులజ్ఞాప | దం బని మున్ను 
పాండుతనూజుల । పత్ని నిక్కంబు 
పుండరీకాక్ష స। మ్ముఖమునం బలికె 
నాకుంజూడంగ నర । నాథ చిత్రాంగి 
నీకుమారుని రూప । నిర్దిత మదనుం 
జూచి తాలిమి దూలి । స్రుక్కక పట్టి 
లోంచిన వాండటు । లోను గాకున్న 

నలిగి యీరీతిమా | యలువన్నెంగాని 
తలపోయ సారంగ | ధరుండటువంటి 
దోషంబునకు నేల । తొడరు నాగేంద్ర 
భూషణు వరమునం | బుట్టినయతండు 
ఆలిమాటకు రాము | నడవులం బనిచి 
*జ్లాలిం బొరలిన ద । మ శరథునిపగిది 


171 


172 


తొడింబడం బుత్రునిం | దునిమించి పిదప 
బొడము శోకాగ్నులం । బొరలుదు నీవు 
ననుటయుం గొలువెల్ల | నా మతిమంతుం 
గొనియాడ నరనాయ । కుడు నట్లమంత్రి 
యొరసి వీద్వడనాడు । చున్న వాక్యముల 
నురువడి నుయ్యాల | లూంగు మనమున 
నిది కార్య మనినిర్ణ | యింపంజొప్పడక 
కదిసిన మోహసా | గరమున మునింగి 
యిటుచూడవచ్చిన । నింతిపై నేర 
మటుచూడవచ్చిన | నాత్మజుతప్పు 

కప్పి పుచ్చంగరాదు । కాదనరాదు 

తప్పు గావంగ రాదు । దండింప రాదు 
ఏమిచేసెడి దింక | నిటమీంద ననుచు 
భూమీశ్వరుండు తన బుద్ధి 1 నందంద 
పలుమాజు వగచి టి । ప్పలు వాలవైచి 
తల యూంచి చూపులు । ధరణిపైంజేర్చి 
వేలు ముక్కున నిడి | వెజింగంది యున్న 
నాలోన నీతిజ్ఞుం । డను మంత్రి వలికె 
మతిమంతుచెప్పిన | మాటలన్నియును 
హితములై మితములై | యింపొందవించు 
నలఘుమత్తేభక | ర్లాగ్రంబుకంటెం 
జలదళ పల్లవాం | చలములకంటిెం 
బొడవు సౌధధ్వజ । స్ఫురణం కంటె 
గదు జంచలము కల । కంఠరుల మనసు 
చిత్రాంగి తనకల్ల । చెప్పునే యిపుడు 
ధాత్రీశ సారంగ । ధరుని నెంతయును 
మెత్తనిమాటల । మెయికొల్పి యింక 

నొత్తి చూడంగంబంపు | మొక బుద్ధిమంతు 
ననుటయు భూపాలుం । డట్ల కా కనుచుం 


నవనాథ చరిత్ర 


దన కూర్చుబంధులం । దగునాప్తజనుల 
హితులను సత్‌పురో | హితులను బంధు 
మతిమంతులను దగు । మాన్యులంగూర్చి 
చనుండన్న వారును | జయ్యన నేగి 
ఘనవజతోరణ | కలితదీధితుల 

గితిగొను దినకర । కిరణ జాలమునం 
సదఅచగు టెక్కెముల్‌ | దళతళబొలయ 
మిసమిసమనవింత । మెజుంగులు నిగుడు 
పసిండి మేడలయందు । భాసిల్లుచున్న 
నంగజాలలచేత | నవసరం బడిగి 
సంగతిగాం జొచ్చి | సారంగధరునిం 

గని మొక్కి నిలిచినం | గనువేడ్మవారిం 
దనగద్దె చేరువ । దపనీయరత్న 
రచితంబులై చాల । రంజిల్లుచున్న 
యుచితాసనంబుల । నునిచి మన్నించి 
యేమి కార్యంబు మీ। రిట వచ్చుటకును 
భూమీశ్వరుండు పిల్వం । బుత్తెంచె నొక్కొ 
చెప్పుం దేర్చడ నన్నం । జెప్ప శంకించి 
చెప్పుదు మని యోలిం । జేతులు మొగిచి 
యోకుమారక సద్దు । శోదయ మమ్ము 
భూకాంతుం డిచటికిం । బుత్తెంచె మాకు 
భావించి చూడ నే | పట్టుననైన 
నీవురాజును జూడ । నెలీ నొక్కరూప 
యొక విన్నపము చేయ । నొగి *వెజిచుంటి 
మకలంకబుద్ధి నీ। యానతి లేక 
సన్నుతంబగు మహీ । శ్వరుండు వేంటాడం 
జన్నపిమ్మట నంగ । జాలలం దటిమి 
తమకించి పారావ | తముచొప్పు వట్టి 
నెమకు నెపంబున । నీతి వోవిడచి 


173 


174 


రాణివాసముంజొచ్చి | రాజుకు మిగుల 
బ్రాణపదంబైన | పణంతి చిత్రాంగి 
గనుగొని మోహించి । కనుం గానలేక 
మనసునం బిరిగొన్న | మదనాతురమునం 
జేవట్టి కబికటిC । జేసితి వనుచు 
నావిద్రుమాధరి । యలయుచుం డనకుం 
జెప్పిన గోపంబు । చిత్తంబులోన 

నుప్పొంగి కొలువున । నుండి భూవిభుండు 
నిను నంతవట్టును । నిజముగా నడుగుం 
డనిన నాతండు భీతి । నాత్మలోం గలంగి 
యెక్కడనుండి నేం । డిటు సంభవించె 
నక్కట యిట్టి మ । హాపరాధంబు 

బాపురే మాయలు । పన్ని చిత్రాంగి 
రూపించెనే యిట్టి | రోంత నామీద 
నాయమ్మ నామీంద । నాగ్రహంబునను 
ఈయుపాయము గడి । యించిననైనం 
జేకొని తనకింత । చెవి నాన నేల 
భూకాంతుం డిదె పోలు । బోలదు అనక 
జనని నాపై లేని | సడి మోప నట్టి 
జనకుండు నదియె ని | శయమునుం జేయ 
నెల్లవిధంబుల । నిట్టి చోనింకం 

గల్లరినేం గాక । కలరె తక్కొరులు 

ధరణీశు నాపాలి । దైవంబు గాంగం 
బరమసమ్మదమున | భావింతు నాత్మ 
వినుం డింక నొక్కటి | వేండెద మిమ్ము 
జననాయకుని మోలం । జను లెల్ల వినంగ 
పాటించి నావిన్న । పముగాంగ మీరు 
మాటలు విన్న విం | పంగవలెం గొన్ని 
నిర్మలమతిం బూని । నీతిమార్గమున 


నవనాథ చరిత్ర 


ధర్మంబు 'పెంపొంద । ధర నేలురాజు 
తప్పు విచారించి । దానికిం దగిన 

చొప్పున దండించి | శుభమునం బొందుం 
గావున నీ కళం | కము నాం బాయ 
దేవతాముఖమైన । దిబ్బం బట్టించి 
మన్నింపు మనుండుఎపి | మ్మట మాటలేల 
తన్నుం జిత్రాంగిముం | దటం బెట్టి నిలిపి 
తెలియ నాడించిన । దెస నిట్టి కల్ల 

కలిదిన శిక్షగా | గావింపు మనుండు 
అటమీందం బరమేశు । నాజ్ఞ యెట్లుండె 
నటు గాకపోనేరం । దని వారి కెలమిం 
బసిండి కోజలనుంచి | బహుమాన మొదవం 
బొసంగం గర్పూర తాం | బూలమ్ము లొసంగి 
పొండన్న వారును । బోయి యారాజు 
దండ ప్రణామంబు । తగ నాచరింప 
వలనొప్పం గాంబోయి | వచ్చిన సేతెట్రంగు 
వెలందిగా నంతయు । వినిపింపం గోరి 
అవధారు! విన్నపం । బవనీశ తిలక 

తివిరి దేవరియాన । తిక్రమంబునను 
జని యథోచితగతి | సారంగధరునిం 
గనుంగొని మానేర్చు | క్రమముల నెల్ల 
నడుగం గలంతయు । నడిగితి మేము 
కడుంబుణ్యుండాం గాని | కల్లరి గాండు 
తిరముగా దేవ భూ । దేవ సన్నిధిని 

"బరి సెనంబున దిబ్బం | బట్టించి గాని 
యొండు విచారంబు | లూహింపం గాదు 
మండలాధీ శ్వర । మటతియు నే మతనిం 
దటిమి నే మింకం ద । థ్యము చెప్పుమనిన 
నబమరలేక చి । త్రాంగి నీమాట 


ద్వితీయాశ్వాసము 175 


176 


ధట్టించి యడిగిన । ధరణీశు తోడం 
గట్టిగా జెప్పెడి । గాన పొం డనియె 
నావుడు వారి నం । దజం దోడుకొనుచు 
భూవరుం డపు డంతి । పురమున కేగి 
కనుగొని శయ్య డి। గ్గన డిగ్గి యచట 
నొనర హేమస్తంభ । మూంతగా నిలిచి 
ముసుంగు డగ్గజం దిగ్బి | ముగుద చందమున 
వసివాళ్ళు వాడుచు | వదనంబు వంచి 
కాటుక కన్నీరు | కడగోర దిద్ది 

మీటుచు నున్న యా । మెలంతుకం గదిసి 
యవనీశు ననుమతి । నాదొరల్‌ చేరి 
ధవళాక్షి సారంగ | ధరుండు నేం డిటకుం 
బారావతంబు నె । పంబున వచ్చి 

కోరిన రూపు క । న్గాని తాల్మి వదలి 

చేరి దర్వాంధుండై | చెయివట్టె ననుచు 
మీరు చెప్పితి రని । మేదినీ నాథుం 
డెల్లవారును విన । నేర్పడం బలికెం 
దెల్లంబుగాం దన । తెజింగెల్ల నడుగ 
ననిపినం బోయి మే | మాకుమారకుని 
గని చాల దూటి ని। కృము చెప్పు మనిన 
గటకటా ! తనమీంది | కల్ల నామీంద 
నిటు మోపి రాజున । కెడలుగాంజెప్పి 
నట్టి దేవులనె మీ | రడుగుం డీమాటు 
గట్టిగా ననియె నే । గతి దీని కనిన 
నెలుంగెత్తి యొకరీతి । నేడ్చుచు బిట్టు 
చలపట్టి నన్నేల ॥ చంపెదో రాజ 

రచ్చల కెక్కించి । రట్టు చేసెదవు 
చచ్చినచా వయ్య । సరివారిలోనం 

దెగి చావంబోయినం । దివిరి పట్టెదవు 


నవనాథ చరిత్ర 


నగుబాటు చేసితి | నాలజ్జం గొంటి 

నీకు లే *ిదటిసిగ్గు । నేండునా కేల 
నీకార్యవాదులు । నీవు గన్నార 

నిటు జూడుండని వారి | యెదుటికింవచ్చి 
కుటిలాత్ము రాలు పై | కొంగు వోందివిసి 
కలయంగం బురినీళ్ళు | (గ్రమ్ముచు నున్న 
వలుద చన్నుల మీంది | వ్రప్పులు చూపి 
యివియెల్ల నాతప్పు । లీ దుప్పటియును 
అవునా గాదోయని | యది చూడ విభుంని 
ముందట నిడెం *ోగింక | ముప్పిరి గొనంగ 
నిందు సందేహంబు । లేటికి ననుచు 
గ్రచ్చర పేరోల | గమునకు వచ్చె 

వచ్చి భూవిభుండు వి । ద్వాంసుల నెల్ల 
ధర్మాసనము గూర్చి । తల్లిం గామించి 
దుర్మదంబునం బట్టి । దోషంబుం బెట్టి 
నటువంటి పాపాత్ము | నడరెల్ల నణంగ 
నెటువలె దండింప । నిపుడు గర్తవ్య 
మనుటయు సభవారు | నట్టి దురాత్ముం 
గొనిపోయి నడురేయి | ఘోరాటవందు 
గనెలుగాం జేతులుం | గాళ్ళు గోయింపం 
జను నని ధర్మశా । స్త్రములు శోధించి 
పలికిన నృపుడు న । ప్పని సేయుం దనుచుం 
దలవరులకుం జెప్పి | తగువారిం బంచిం 
చయ్యన లోనికిం | జని పాన్సుమీంద 
నొయ్యన మెయింజేర్చి । యొదవు నెవ్వగల 
మునుంగెడు నంతలో | జోమునుంగంగ నెంచి 
ఘనతరగోపురా । గ్రంబుననుండి 

యారవి మండలం । బనుజూజువన్నె 
పారావతము వ్రాలె | ంబశ్చిమాద్రికిని 


177 


178 


వనరుహలక్ష్మి క। ల్వలకును గాపు 

చనం బూనుటయు మును | సరసులునడప 
నెడయాడువిధమున । నిందును నందు 
దడంబడ మదషట్స | దము చరియించి 
బగివాయంగాంబడె | భయమునంబ్రియుల 
మొగములు మోహంబు । ముప్పిరి గొనంగం 
బలుమాటు సూచుచుం । బద్మగంధములు 
సెలవుల జాజంగం । జేష్టలు మజచి 
వెలయంజిత్రించిన | విధముననుండె 
జలజషండంబున । జక్నవకవలు 
అలమహానటుందడు సం । ధ్యాతాండవంబు 
లలి నటియించి క । ళాసించుగతిని 

కీ లెత్తి కంకణా । కృతి భుజగేంద్ర 

లోల ఫణామణు । ల్మొగిచి పైందోంచు 
మురువుక్రొమ్మించుల | మొలకలు నిగుడం 
బొరింబొరి నక్షత్ర | ములు పొడసూపెం 
దివిరి భూతము కేలం । ద్రెప్పెడికొబివి 
నవియు స్ఫులింగంబు 1 లదరుచందమున 
నెడనెడ మెజయుచు । నెల్ల దిక్కులను 
మిణుంగురుంబురువులు । మెఅిసె నత్తటిని 
*మిత్తివాకోజల | మీటి లోవంక 

కత్తులు తళతళ । గ్రాలం ద్రిప్పుచును 
గింకింబేర్చిన కాల | కింకరులట్ల 
రుంకించి అంకెలు । చటులహుంకృతులు 
నదరంగం దలవరు । లార్భటం బెసంగ 
వడిం గోలదివియల । వారిం దో కొనుచు 
బలువిడిం జనుదెంచి | పాపని నగరు 
కలయంటబ్రవేశించు । క్రందు సందడిని 
సురిగియాసుద్ది యే। ద్బుచు వచ్చితనకుం 


నవనాథ చరిత్ర 


బరిచారు లెటింగింపం | బర్వినభీతి 
వెలువడిపోలేక । వెసం దప్పివడ్డ 
పులుంగుకైవడి బీరు | వోయి చిత్తమున 
దలపోయం దొడంగె రా | తనయుం డోతల్లి 
చలపట్టి లేని దో | షమును నామీందం 
బచరించి మాయలు । పన్ని భూపాలు 
నెచరించి కోయింప । నెట్లాడె మనసు 
నీమన స్పాడెంబో । నృపుండు వివేక 
మేమియు లేక యి । ట్లేలకో నన్ను 
నలవొందం గట్టు మ । న్నాండు నా తప్పు 
కలరూ పెజుంగక । కనికరం బుడిగి 
యురకయ తెగి చంప । నొప్పనంజేసెం 
బొరయక నే మున్ను । వోవలెనైతిం 
గర్మపాశంబులు । కాళ్ళం బెనంగ 
నిర్మూలమై పోయె | నేంటితో ధర్మ 

మేల యీజాలి నా । కిటిమీంద దిక్కు 
కాలకంఠుండుగాక । కలరె తక్కొరులు 
అని ధీరుండై యున్న । యా శుభాకారు 
వినుతయశోధారు । విమలవిచారు 
సారంగధరుని స । జ్ఞనదృక్చకోరు 
సారంగధరుంజేరి | సారమేయములు 
చిబుపులి నరికట్టి । చీకాకుపజుచు 
తెబింగున నదలించి । *దీనునింజేసి 
ఘనతరకాలోర । గము చుట్టిపట్టు 

కొను గారుడికుని లా । గునజుట్టువట్టి 
గుదియించ జడముడి । క్రావ్విరులెల్లం 
జెదర నల్లడలందుం । జెవులం డూంగాడు 
లలితమౌక్తికకుండ | లంబులసోగ 
తళుకుల తళతళ | తలచుట్టు పాణం 


ద్వితీయాశ్వాసము 


180 


బిడవడం దిగిచి శో । భిల్లుహారములు 
జడిగొని (గుదులుగా) । సందులుగట్ట 
నడిరేయింగొనిపోయి | నఖుకుద మనుచు 
గడుభయంకరలీలం । గావలియుండ 
నావార్త వినియుల్ల | మగల రత్నాంగి 
చావుతో సరింజేయం । జనుమూర్చనొంది 
ధరణి పైంబడికొంత | తడవుకుందెలిసి 
పరిచారకులు దాను | భయమునలేచి 
యడుగులు దొట్రిల్ల । నందియల్‌ మోయ 
ముడివిడి క్రుమ్ముడి । మూపుపై (జాజి 
బగడంపువాతెర । పద నింక లీల 
జిగిందప్పి పాపట । చీకాకుపడంగ 
ఘనకుచంబులమీంద | గమనవేగమునం 
బెనంగొని ముత్యాల । పేరులుదూల 
నీలాలకంబులు । నెరిందప్పి చెదర 
వాలుగన్నుల నీరు | వరదలైపాజ 
నేలబంయ్యెదచేర | నెమ్మేను దీగె 
*న్రలును నసియాడ । సొంపులుజాజ 
వదనంబుచెమరింప । వసుధేశుం డున్న 
సదనంబునకునేగి | జననాథ నేండు 

నా పుత్రరత్నంబు । నటికింప నీకు 
నేపాప మొనరించె | నింతిమాటలకుం 
గొడుకు గోయించిన । క్రూరాత్ముడనుచు 
వడినొవ్వం దిట్టరే | వసుధలో జనులు 
కావరంబు నీవు । గానవు నీతి 

త్రోవం జిత్రాంగిమం । దులు తలకెక్కె 
భూమిలో రాజులు । భోగభామినుల 

పై మోహ మెసంగిన । పదివేల నిచ్చి 
పుచ్చిరి కాదేని | పుత్రుం గోయింప 


నవనాథ చరిత్ర 


నిచ్చిరే యెందైన | నిటు దయమాలి 
గురుభక్తినిరతుండు | కోమలాంగుండు 
దూరితదూరుండు బం । ధురమానఘనుండు 
వినయభూషణుం డతి | విమల మానసుండు 
గొనబులప్రోడనా । కొడు కిట్టికాంత 
కేమిటి కొడంబడె । నిది కపటంబు 
కామాంధుండవు కన్ను । గానవుగాక 
యింతనైనను బుత్రు । నీ తప్పుగాచి 
రుంకించివిడువుము । చాలు నొండేని 
పురమువెల్వడంగొట్టి | పొమ్మన్ననైన 
నరిగి తాపసవృత్తి | నడవులలోన 
నాకులు భక్షించి । నర్ధి నుండెదము 
నాకోడలును నేను । నా కూర్మిసుతుండు 
దూరభూములకైనం | దొలంగిపోయెదము 
ఈరాజ్యభోగంబు । లింతియే చాలు 
ననుకా రత్నాంగి దుః । ఖావేశమునను 
తను దూజునప్పు డా | ధరణివల్లభుండు 
తెలిసియుందెలియని | తెజగుంన నుజక 
తలవంచి చిత్రాంగిం | దలంచుచునుండె 
నప్పుడు రత్నాంగి | యంతరంగమున 
ముప్పిరిగొను శోక | మును నోర్వలేక 
దాసీజనంబులు । తగిలి యేతేర 
నాసూనుం జూపరే | నయనాఖిరాము 
నని ప్రలాపించుచు । నాత్మజునగరు 

చని చొచ్చిపోవ నా । సమయంబునందు 
నలి నింద్రజిత్తుండు | నాగపాశముల 
బలిమి6 గట్టిన రామ । భద్రుని పగిది 
నలంగుచుం దలంచుచు | నాత్మదైవంబు 
సొలయుచునలయుచు । సొంపేదియున్న 


ద్వితీయాశ్వాసము 181 


182 


పుత్రర్నతము జూచి | పురపురంబొక్కి 
చిత్రాంగియింతగాం । జేసెనే యనుచు 
జెందమ్మిరేకులం । జెనకు హస్తముల 
ముందలయును మొగం । బును మోదుకొనుచుం 
గొడుకుపైం బడియేద్చి | కొంత దడవునకుం 
గడలేనిశోకాగ్ని | గ్రాలుచుం బలిక 

నిది యేమి చేసితి । వే తండ్రి యనుచు 
మదిమదినుండి యీ । మరు లేన పుట్టెం 
గనిపెంపదే తల్లి । గాదె చిత్రాంగి 

ననుం జూచినట్లు మ । న్ననం జూడవలదె 
తొల్లినీయెడలేని | దుష్టవర్తనము 
చెల్లంబోనేం డేల । చేకురెనిట్లు 

పరభామపైం జూపు | పరపనివారు 
పరులమర్శము లెత్తి | పలుకనివారు 
తలపోయంగా దేవ | తాసము లనుచుం 
బలుకువాక్యస్థితిం । బాటింపవలదె 

కొడుకు నిన్నెప్పుడు | గుణవంతుం డనుచు 
నుడుగుచు నుందు నా । నోరు నేం దణంగె 
దండినోములు నోచి | తగ గొద్దువీంగి 
కడపటనీయట్టి | కల్యాణశీలుం 

గొడుకుగాం గని ప్రాపు | గుడవలేనైతిం 
జన్నిచ్చి యింతగా । సవరించి పిదప 
నిన్నుం జిత్రాంగికై । నేండు గొంపోయి 
యెజుక మాలిన వసు । ధేశుని బారి 
గొజియంగా నొప్పించి | కోయింప వలసెం 
బసిబిడ్డనాండు నీ। పాద పద్మముల 
నెసంగు వ్రాంతలం జూచి | యెటింగినవాదు 
ఎన్నిక మీజ న । నేక కాలంబు 


నవనాథ చరిత్ర 


చెన్నొంద మను నని । చెప్పిరి గాని 

నడు రేయి కరచర । ణంబులకోంత 

వడి చత్తు వని యేరుం | బలుకరు తనయ 
చావులు లేవొకో | “చనద యీ రీతి 
దేవతలకు నైనం । *దీరదె వగవ 

విధి దిట్టు గుడువంగా । *వెదక నిన్నిట్లు 
వధకు నీ వర్షుండ । వా? గుణాధార! 
ఎవ్వరి దొల్లి । నే నేమి చేసితినా 
యివ్విధంబున వేంగ | నిప్పుడు వలసె 

నని యిట్లు శోకాగ్ని | నలయుచు నున్న 
తన తల్లి వదనంబు । తప్పక చూచి 
యమ్మనేం జిత్రాంగి |! నంత రంగమున 
నెమ్మితో భావింతు । నీ మాజుగాను 
మాయమ్మ నన్నుగా | మాతురంబునను 
డాయ వచ్చిన బొందం । దగదు పొమ్మనుచుం 
బలుదెజింగుల వేడం | బడినం గైకొనక 
తొలంగి వచ్చితిం గాని | దోష మే నెజుంగం 
బోలు పొందెటుంగక । భూవల్లభుండు 
ఆలిమాటలె నిక్క। మని మది నమ్మి 
యొప్పగించక నన్ను । నూరక చంప 
నొప్పించెసభవారు । నున్నట్లు చంప 
నరిమురిం దోంచిన | యప్పటి కొలంది 
నొరగ నాడిరి శివుం । డొక్కండే యొజుంగుం 
గన్న మోహంబునం । గ్రాంగుచు నీకు 
నిన్నీచదుర్దశ | నిటకు రావలసె 
మేదినీవిభు నాజ్ఞ । మీటి పోరాదు 

రాదువో యిట్లుండ । రత్నాంగి నీకుం 
గలనైన నవనీశుం । గల్లరి యనకు 
చెలిమిం దప్పకు మమ్మ । చిత్రాంగిదేవి 


ద్వితీయాశ్వాసము 


183 


184 


నాకూర్మి లంకల | నాయిష్టసఖుల 
నాకయువదిం జూడు । న న్నింక మజవు 
మడలక విచ్చేయు । మని బుద్ధిచెప్పి 
యడుగులం బడియున్న । యక్కుమారకుని 
గ్రుచ్చి కౌంగిటంజేర్చి | కోరి దీవించి 
“*్పన్చిహాయని యేద్చె | పోవుచు బిట్టు 
ఇంత పాపము సేసె । నే మహీనాథుం 
డింతటితోంబాసి । తే పట్టి యనుచుం 
దలయూంచి సుతుమోము । తప్పక చూచి 
తలవరులకు నెల్లం | దగ నప్పగించు 
నక్కజం బచరించు । నక్కునం జేర్చుం 
జెక్కిలి నొక్కుచుం | జెరంపలు దీర్చుం 
బోయెద నని లేచుం । బోలేక మగుడుం 
బోయె బ్రాణము లని । పొగిలి మూర్చిల్లుం 
(గమ్మజం దెలివొందుం । గన్నీరు నించు 
ముమ్మడి గొనుపుత్ర | మోహంబుకతన 
నట చనంగా లేక | హాయని నిలుచు 
గటకటయని వగ । గతుల రత్నాంగి 
పొడగన్న వారెల్లం | బురంబురంబొక్క 
నడలుచు మగుది గృ । హంబున కరిగి 
పుడమిపై బలుమాజు । పొరలుచు బిట్టు 
కొడుకు (బ్రలాపించు । కొనుచుండె నంత 
నడురేయి యగుటయు । నగరరక్షకులు 
తడయక సారంగ | ధరుని బంధములు 
సడలించి వీడిన | జడం జక్క నల్లి 
మొగలిటేకులు మీంద | మురువుగాం జెరివి 
మృగనాభితిలకంబు | మెచ్చుగాం దీర్చి 
పలుచగాం గుంకుమ । పంకంబు నలంది 


చెలువారు నెటిపట్టు । చీరం గట్టించి 


నవనాథ చరిత్ర 


పొలుపొంద భూషణం । బులు చక్కదిద్ది 
కలువపువ్వులదండ | గళమున వేసి 
వలయం గప్పురముతో । వీడెంబు లొసంగి 
పటుఖద్గఖేటక | పాణులై యతని 

నటు తోడుకొనుచును । నరుగు నవ్వేళ 


అరణ్య వర్ణన 


తబిచుగా శవముల | తజచుం జెండాడి 
35 త్రార్రంగు రేచులును క్రం । దుగ గుంపుగూడి 
యజచు నక్కలు నిట్టు | నట్టుగ బిట్టు 
పజచు తోడేళ్ళును | బటుోకుశాగ్రములం 
గజచుదుప్పులవేగం । గజచి బొండుగలు 
విజిచి నెత్తురుద్రావు | వేంులగములు 
మెజుంగుంగోఅలుదోంప । మెడనెత్తి నోళ్లు 
దెజచి పైనుతీకిన | దిసదప్పందాంట 
మజచి మల్లడిగొను | మన్ను బోతులను 
గఅచి గర్జించెడి | కడిదిబెబ్బులులు 
వాంగువంతల నూరి | వజలునీరంబు 
కేంగునేందులం బట్ట । నెడనెడ వెదకి 
మాంగుదుప్పులం బట్ట | మార్శొనలేక 
తూంగుకాకులమెడ | తునుమ నొండొండ 
మూంగునులూక స | మూహభారమున 
వీంగుబంధురవట । వృక్షశాఖలను 
దూంగునుయ్యలంబట్ట । *తూంగుటుయ్యాల 
లూంగునెలుంగుల । నోర్చుమృగములు 
జిజుకులుగొనిపాథఠి | చీలు చిమ్మటలు 
నతిముతి వాపోవు । నట్టి కాజడవి 
నలుగక వడిం జొచ్చి । యానట్టనడుమం 


ద్వితీయాశ్వాసము 


186 


గులపర్వతముంబోలు | కొండ చేరువను 
నిలిపి కొందు వోయి । నృపుని ముమ్మాజు 
సెలవులు గొని వధ । శిలమీంద నునిచి 
కడునొప్పు తొడవులు । గ్రమమునందిగిచి 
పొడవైన యతనిమూం । పులు జానువులను 
గడచుచేతులు నలి | కము గల నడుము 
వెదంద యురంబును । వీనులం దాంకు 
నిడువాలుం గన్నుల । నీలంపుంగురులు 
నుడురాజబింబంబు । నొరపైన మోము 
తప్పక వీక్షించి | తల లూంచి మతుల 
ముప్పిరిగొనుశోక | మన ను లొలుక 
యా తలారులు చేతు | లాడక వికల 
చేతస్ములై కొంత । సే పూరకున్న 
వారలం గనుంగొని | వసుధేశసూనుం 
డీరీతి నెడసేయ । నేల భూవిభుండు 
సెలవులు మూండు ని । చ్చినమీంద మీరు 
నలినాసనుండు మున్ను । నా నిటలమున 
వలనొప్ప నిట్లుగా | వ్రాసి పుట్టించెం 
దొలంగునె తొల్లింటి | దుష్మర్మఫలము 
మీరు నాకునే నేను । మీకు నెన్నండును 
వైరంబు చేసిన । వారము గాము 

మీరు నాబిడ్డలు | మీకుం బాపంబు 

చేర దేలికపంపు | చేయంగం బూని 
కొలిచినవారికిం | గొంకక తండ్రిం 
బొలియింపు మన్నను । బొరిగొనవలయు 
అలుకక చేయుం డే | మైనను జేయం 
గలచేంత నావుడు । గలంక పోవిడిచి 
తలవరు లప్పు డా । తనయుని తోడం 
దలపుము నీ యిష్ట । దైవంబు నన్నం 


నవనాథ చరిత్ర 


దల్లిదండ్రుల నాత్మం | దలంతునా మున్ను 
పల్లదంబునం గో యం । బంపినవారు 
ధర్మదేవత నేను | దలంచెద నన్న 
నిర్మలమై నది | నేంటితో నణంగెం 
దల్లియుం దండ్రియు । దైవంబునాకు 
నెల్లభంగుల జగ । దీశ్వరుండైన 

యా *మహాదేవుందే | యని మనం బనెడి 
తామరపువ్వులోం । దరుణేందు ధరుని 
శంకరుం బార్వతి | స్తనకుంభలిప్త 
కుంకుమాంకితపక్షుం | గొమరార నునిచి 
తరలక యుండె న । త్రటి వాండి మీజం 
కుుచకత్తులు నూటు । కొని కుమారుకునిం 
గటికవారలు చేరి | కాళ్ళుం జేతులును 
బటువుగా నొక్కటం । బట్టి గుత్తులకు 
వజదలై నెత్తురు । పడియ నందంద 
గజిగబిం దటింగినం | గప్పైన నెగులు 
నుప్పతిల్లిన వెత | నుర్విని గీళ్ళు 
తప్పినబొమ్మచం । దంబున వ్రాలి 
వడిమూర్చ మునింగిన । పాపనిం జూచి 
యడరుచు తలవరు । లాచావుచేటు 

కని పోద మనుచు న । క్కడం జేరువందు 
మునుమైన పొదలలో । మునిం గుండి రంత 
నొదవిన మూర్చదా | నొయ్యనందెలిసి 
వెదకి నల్దెసలును । వీక్షించి యచట 
నెవ్వరింబొడగాన । కిచ్చలో భీతి 
నివ్వటిల్లంగ నా । నృపకుమారుండు 
భోరున గన్నుల । బొడమిన బాష్ప 
ధారలు వదనప । దృంబుపై 6 జాబు 
దొరంగునెత్తుటం దొప్పం । దోంగిసన్నంపు 


187 


188 


విరిసిన నెటివేణి | వీపుపైనంట 

నుదుట దట్టంబుగా । నూల్మొన్న చెమటం 
జెదరికుంతలములు । చీకాకుపడంగ 

నా తీవ్రవేదన | నసువు లూంటాడ 

హా తాత హా మాత । యనుచు నందంద 
భూతలంబునం బడి | పొరలు బల్మారు 
వాత లాలలు గ్రమ్మ | వాపోవు మిగుల 
నాతురంబున బొందు | నవయవంబులును 
బడిబడి పంక్తులై | పాజు చీమలను 
దుడువంగోసిన గండ్లం | దోంగి జుమ్మనుచు 
నేంపికాట్లాడిన | యీంగలం బోవం 
జోంపం జేతులులేక । సుజ్టున స్రుక్కి 
పొరింబొరి రక్తంబు | పొలుసు కంపునకు 
నరుదెంచు మృగముల । నలిగి యదల్చం 
ద్రాణయు లేకుండి | తలవరులార! 
ప్రాణంబు లుండ వీ । పాటి మీరైన 
నేతెంచి తలదైంపుం । డే నొప్పి కోర్వ 
భూతసంఘములార! । పొరిపుచ్చుం డింక 
నీనొప్పికేనోర్వ । నెడపక వచ్చి 

పూని చంపరె మృగ 1 పుంజంబులార! 
చాల నే దుఃఖంబు | మసైరింపం జాలం 
గాలువారే తన్నుం । గార్చిచ్చులార! 
అనియని విలపించు | నలమరి వగచుం 
దనమది నొక్కింత । ధైర్యంబు నిలిపి 
పాయునే తనకర్శ । ఫల మని వగచు 
మాయురే చిత్రాంగి | మాయని పొగడు 
గటగట! దైవమా! । కరుణింపు మనుచు 
నిటు చేయం దప్పు నే । నేమి చేసితిని 


నవనాథ చరిత్ర 


మరులువెట్టినవారి | మాయలుగాక 
పరికింప దైవ మే । పట్టునం గలండు 
అనుచు దైవము దూటు | చగ్రభాగమునం 
దునకలైపడిన చే । తులం బదంబులను 
నలిం జూచి మంత్రినం | దనునివాక్యములు 
తలపోసి తలయూంచి । తార్మాణ మిచ్చి 
యొకమరి నవ్వు వే | జొకమరి యేడ్చు 
నొకపరి పాడు వే । జొకపరి మూల్లు 
నొకపరి గిరిశ! మ | హోరగాభరణ! 
సకల లోకేశ్వర! | శశికళాకల్ప! 

పురహర సితికంఠ! । భూతేశ! నీవె 
శరణని యీరీతి | సంతాప మందు 
నవనీశు సుతుతోడ | *ననుకంప మీటి 
దివినుండి యా ధర్మ । దేవత వలికె 

నో కుమారక! వల । దుడుగుమీ వగపు 
నీకు నీ విధి తప్ప । నేర దెట్లనిన 


చౌరంగి పూర్వజన్మ వృత్తాంతము 


వినుము నీ తొల్లింటి | వృతాంత మెల్ల 
వినిపింతు నని పల్కె। విసయం బొదవ 
నవనిపైం గౌశాంబి | యను పట్టణమున 
ధవళచంద్రుండను । ధరణీశుం డేలు 
ననుపమ మతులు జ | యంత సుమంతు 
లను మంత్రివరు లిద్ద | అతనికిం గలరు 

ఆ యిరువురలోన | ననఘు సుమంతుం 
బాయక మన్నించు । బార్జివేశ్వరుండు 
దానికి ననిశంబు | దనరు సుమంతుం 
బూని జయంతుండె । ప్పుడుం జంప నలుగు 


ద్వితీయాశ్వాసము 


190 


నటు గొంతకాలంబు । నరిగినపిదపం 
గుటిలవిచారోద । క్షుండు జయంతుండు 
కువలయేశ్వరుకూర్మిం । గొనసాగం గూర్చు 
భువనసుందరియను । భోగిని వరవుం 
గాకినియనుదానిం | గడుబ్రియం బొదవ 
నేకాంతమునం దన | యెడకు రప్పించి 
మాడలు బహువిధ |; మణి భూషణములు 
వీడంచు వన్నెల । వెలయుపుట్టములు 
నుల్లమారంగం గట్ట । నునిచి యా యింతి 
పల్లవకోమల । పాణిపద్మములు 

తన హస్తమునం బట్టి | దగ్గణం దిగిచి 
వినుమని పలికె నో | విమలేందువదన 

పతి నన్ను నెప్పుడు బలుచగాం జూచు 
మతిమంతుండనుచు సు । మంతు మన్నించు 
దాన వాం డెంతయు । దర్శించి కన్ను 
గానకయున్నాండు । గావున నతనిం 
బెబుచు నుపాయంబుం । జింతించి నీకు 
నెటిగింపం బిలిచితి । నేరీతి నైన 

నుడుగక కనుపెట్టి । యుండి యేమరిన 
యెడ సుమంతుని చెప్పు | తెసంగ లాగించి 
కొనిపోయి పరులు గ । న్గొనకుండ మొజంగి 
తనరారు భువన సుం । దరి పాన్నుక్రిందం 
గలంగక యునిచి నా । కంటిలో నెరసు 
తొలంగించి నీవు నా । తుందుడు కార్చు 
మని వేండుకొనుటయు । నటుచేయం బూని 
తన కెడరైన న । త్తజి నొక్కనాండు 

వంచన మీజ భూ | వల్లభుదేవి 

మంచంబు క్రింద సు । మంతు పాదుకలు 
నించి యున్నంత వ । న్నెలు పచరించి 


నవనాథ చరిత్ర 


యంచితలీలన । య్యబ్దాక్షికడకు 

వచ్చి పాంచాలుని | వడుపున నపుడు 
పచ్చవిల్తునికేళి | బ్రమద మొనర్చి 
యొయ్యన తమ్మలం | బుమియ మస్తకము 
సయ్యన వంచి మం | చముక్రింద మిగుల 
నొప్పారు వన్నెల । యుద్దంబు గాంచి 
చెప్పు లెవ్వరి వివి । చెప్పు లె మ్మనిన 
నుల్లంబు ర్సుల్లని । యులికి యా యబల 
వెల్లనై కన్నీరు | వెడల నయ్యువిద 
వడగాలిం గంపించు । వనలతం బోలి 
నొడలు వడంక దా । నొండాడ లేక 
పుడమి నంగుష్టాగ్ర | మున వ్రాయుచుండె 
నడరుకోపంబున । నటం బాసి విభుండు 
చనుదెంచి కొలువుండు | సచివముఖ్యులను 
బనిముఖంబులవారి | బంధుల బుధుల 
రప్పించి యా పాద । రక్షలు వేగం 
దెప్పించి వారల । దిక్కు వీక్షించి 
యెటిగింపు డీ చెప్పు | లెవ్వరి వనిన 
వెజంగు సంశయములు । వెజపును గదుర 
ముడింగి యొండొరుల మో | ముల చూచుకొనుచు 
బుడుబుళ్లం బోవున । ప్పుడు వోలం జూచి 
కాలకేతుం డను । కడిందితలారి 

కే లడంగించి యా । క్రితితలేశ్వరుని 

చెవి డాసి తెలియం జూ । చితిం బొంకనేల 
యివి సుమంతునిచెప్పు । లిది దప్ప దనినం 
గనుంగవకంపులు | గదుర సుమంతుం 
గనుంగొని వసుమతీ । కాంతుండు పలికె 
నో దురాత్మక! మది | నొరుల నమ్మంగం 
గా దని విశ్వాసి | గా నిన్ను నమ్మి 


191 


192 


సారమైనట్టి యా । సకల సామ్రాజ్య 
భారంబు నీయందె । పాటించి నిలిపి 
చంపం బెంపను నీకుం | జన విచ్చి భాగ్య 
సంపన్నుగ్రాం జేసి | సమ్మదం బొదవ 
నన్నివేళల నీకు | నవసరం బిచ్చి 
మన్నించుటకు ఫల | మా యిది యనుచు 
నీతిజ్ఞులను ధర్మ । నిర్మలమతుల 
భూతలపతి చూచి । బుద్ధి మీరితని 
కర్మంబునకు గతి | గావింపుం దనిన 
ధర్మశాస్త్రము జూచి | ధరణీశు కనిరి 
మొదల వీనికిం గల । మొల్ల మంతయును 
వదలక కొనిపోయి | వడినడురేయి 

విజిచి కట్టుకపోయి | విపినంబులోన 
నజకం బంపుము చర । ణములం జేతులను 
అనిన మీ రటు సేయు । డని తలవరులం 
గనుంగొని సెల విచ్చి | కాంతం గూపమున 
నూకించి పిదపం దా । నును గొల్వు విడిచె 
నా కమలాప్తుండు | నపరాట్టిం గ్రుంకె 
నత్తజిం దలవరు | లామంత్రిముఖ్యు 
నొత్తిబంధించి మ । హో[గ్రతం బొంది 
తనయులు నాలును । దల్లి బంధువులు 
జనులును ఘనశోక । జలధిలో మునుంగ 
నా పూతవర్తను | నపరాధహీను 

వాపోవ నా ఘోర | వనభూమిలోనం 
గడంగి చేతులుం గాళ్ళు | గనెలుగాం గోసి 
విడిచిన నడలుచు । విశ్వేశ! గిరిజ! 
నగరాజ కోదండ! । నన్నకారణము 
పగగొని కృపమాలి । పట్టి కోయింప 

నీ కపటోపాయ । మెవ్వండు వన్నె 


నవనాథ చరిత్ర 


నా *కుటిలాత్మున | ట్టడివిలో నిట్లు 
గోంతలంబడి గోడు । కుదువ నిమ్మనుచు 
నా తీవ్రవేదనం । బ్రాణముల్‌ విడిచె 

నా జయంతుండ వీవు | నా సుమంతుండు 
రాజమహేంద్ర భూ | రమణుం డీరీతి 

నే కాలమున నెవ్వం । డేది గావించు 

నా కాలమున వారి । కటు కాక పోదు 
కావునం దొల్లి దు । ష్మర్మంబుకతన 

నీ విధి పాటిల్లె | నింతియె కాని 

యా జన్మమందు నీ । యెడం గల్లలేదు 
రాజనందన మేలు । రాయగల దింక 
జేరువ నున్నది | సిద్ధపదంబు 
శారీరసిద్ధియు | సమకూరు ననుచు 
జెప్పి యా యశరీరి । చెచ్చెర నణంగె 
నప్పుడు తలవరు । లా విధం బెల్లం 
జొప్పడ విని రాజు | సుదతిమాటలకుం 
(తప్పక చెవియిచ్చి | తల్లడ పదక) 
జెల్లంబో పాపంబు । చేసి కోయించెం 
గల్లరిగాని యీ | ఘనపుణ్యు నకట 
కలదె వివేకంబు | కామాంధున కని 
సొలయుచుం జని పురిం । జొచ్చి యుండంగను 
జేగురుగా మేనం । జెందిన కెంపు 
ప్రోగిడి దిగ్వధూ | ముఖదర్పణములం 
దళతళమని తెల్పు | దలకొన వెలచి 
వలరాజు శరములు । వాండిగా దిద్ది 
యుదధికి మిన్నంద । నుబ్బు గావించి 
పొదలు జక్కవల గ । బ్బులు దొట్రుచేసి 
మరి చకోరములకు | మరులు పుట్టించి 


193 


194 


తోయజంబులనేంచి | తొగల నిక్కించి 
యా యిట్టి కందు మే। నందు చెన్నాంద 
వెలంది మించులకుప్ప । వెన్నెల లప్ప 
కలువల యొప్పు చీం। కటి మూంకవిప్పు 
రమణుల కను మించు । రసికుల పొంచు 
అమృతంబు ముద్ద తి । యంబుల లొద్ద 
విరహుల బలుమంట । విబుధుల పంట 
సురతంబులకు నింట । సొబగుల పెంట 
హరు తలపువ్వు సౌ । ఖ్యంబులక్రొవ్వు 
చిరయశోధార రా । జీవా ప మేర 
గడలిరాయని పట్టి | గగనంబు ముట్టి 
పొడిచెం జల్లనివేల్పు | బువనముల్‌ పొగడ 
నప్పుడు మత్స్యేంద్రుం । డాకొండనుండి 
యొప్పారు గుహలలో । నుండి దా వెడలి 
రాకుమారుని యార్త | రవము కర్ణముల 
సోంకిన నాలించి । సోద్దెంబు నొంది 

యి మ్మహాటవిలోన | నీ నడురేయి 
నిమ్మహి వినవచ్చె । నీ యొంటియేడ్చు 
కరుణ వాటిల్ల న । క్కడకేగి చూచి 
తిరిగివచ్చెదంగాక । దీనికేమనుచుం 
గుజుచ కెంజడల లోం । గొప్పుగా నివిరి 
చిజుకొమ్ము లలవడం । జెరివి వెన్నెలలు 
మునుముగా ననలొత్తు । భూతి మైనెల్ల 
నునుపుగా నలంది వీ । నులం గ్రొత్తమించు 
దళుకొత్తు చంద్రకాం | తంపుంగామాక్షు 
లలవడ నించి క । ట్టాణి ముత్యములం 
ఉచ్లోలంజాలెడు శంఖు | పూసలమాల 
మాలికగాం బూని | మతి సమానంబు 
గౌళరు ద్రాక్షలు | గరుడపచ్చలును 


నవనాథ చరిత్ర 


జాలంగూర్చిన పేరు | జాతిగాం బూని 
కడునొప్పు పద్మరా | గంబులడాలు 
కడలొత్తు నెరిపట్టు । గంత వహించి 
యలఘు విచిత్ర ది | వ్యాషధమణులు 
గల కక్షపాలయుం | గరపంకజమున 
లాగైన పటికంపు | లాతంబు వింత 
బాగుగాం గైకొని | పచ్చవన్నియలం 
బసను మించిన యోగ । పట్టె బిగించి 
మిసమిసమని జిగి | మీజిడు పొడల 
నొజపైన యొడ్డాణ | మొనర బిగించి 
మెజుంగులు గితికొని | మెజయు దంతముల 
పోగుల రవము గొ । బ్బున మోయ మెట్టి 
యా గిరి డిగ్గి య । ల్లల్లన వచ్చి 
యొడలినెత్తుటం దోంగి | యొదవిననొప్పిం 
బుడమితో నిజముకాం । భోజంబు మోపి 
పనవుచునున్న భూ | పాలకుమారుం 
గనుంగొని వీనులం | గరపంకజములం 
జేరిచి గురునాథ! । శివ! శివా! వీని 
మారుసన్నిభు సుకు | మారు గుమారు 
నీ విధంబునం గోయ । నెంతటి తప్పు 
గావించెనో చెప్పం । గా వింద మనుచుం 
గదిసి యోవత్స। యె । కడి వాడం వాంటి 
విది యేల వచ్చె నీ | కీ దురవస్థ 
చెప్పుమా యనపుడుం । జెవులలో నమృత 
ముప్పతిల్లెడు వేడ్మ । నొయ్యన లేవ 
ముంజేతు లూంతగా | ముఖ మెత్తి నేత్ర 
కంజాతములు విచ్చి | కమలాప్తతేజు 

నా నాథముఖ్యుని | నతులప్రభావు 
భూనాథసూనుండు । పొడగాంచి మొక్కి 


195 


196 


తన కరదండముల్‌ । దలమీందం జేర్చి 
వినయ మేర్చడం బల్కె। వినుమ యోతండ్రి 
“(కనులకు వెన్నెలై | కన్పించుచుంటె) 
యనఘ రాజేంద్ర మ । హేంద్రభూపాలు 
తనయుండ సారంగ | ధరుండనువాండ 
నని తన వృత్తాంత | మంతయు జెప్పి 
వెకలినై నాపాలి | “విధి ద్రిప్పుకొలుప 
నొక పావురము వెంట । నొంటిమై నున్న 
పినతల్లి యింటికి | బ్రీతి నేగుటయుం 
గనుంగొని యా యమ్మ | కామాతురమునం 
దనుంబట్టుటయు నీవు । తల్లివేం గొడుకం 
జనునె నీకీ దుర్వి | చారము మీంద 
నేమిటం బెడబాయు । నీ పాతకంబు 
భూమీశుం డెతింగిననం । బొరిగొలిపించు 
వలదు పొమ్మని తన । “్‌వంకకురాక 
తొలంగివచ్చినం దన । దోష మంతయును 
నాకల్లగా నర । నాథుతోంజెప్పి 

యీ క్రియంగోయించె । నింతియకాని 
పరికింప నాయెడం । బాపంబులేదు 
పరమేశునాన నీ | పాదంబులాన 

సుతుం డని దయలేక | సుదతిమాటలకు 
మతి దప్పి కోయించె | మనుజ నాయకుడు 
నరములు దివియం బ్రా । ణము పట్టరాదు 
పురువులు దొలువంగం । బొరిపోరిం దుడువం 
జోంపంబేతులు లేవు | చూడుమా మొంద్లు 
భూపాలసుతుని కీ | పోండిమి వచ్చెం 
“ోదతిసి పాదములు హ । స్తంబులుం బట్టి 
తజుంగు వారలందన | తలయును దుంప 
వేండుకోనైతి నే | వెజచుచు నిన్ను 


నవనాథ చరిత్ర 


వేందెద జీవంబు । వెళ్ళిపోయ దనకు 
మందుగల్లిన నిచ్చి | మన్నించు నిన్ను 
జెందదు పాపంబు । సిద్ధయోగీంద్ర! 

అని తెలివొంది మ । హాత్మ నీ పెంపు 
మనమున దలపోయ । మజచి యీ రీతి 
నుడివితి నా తప్పు | లోంగొని నన్నుం 
గదు గృపమీటి నీ । కడగంటం జూచి 
నా తప్పు సైరింపు | నా తల్లిందండ్రి 
“వెతివి నీవె నా । యార్లానురక్ష 
నీవెవ్వరయ్య మ । న్నించి యీవేళ 

నా వగపార్ప మ । నంబునం జూచి 
విచ్చేసినట్టి శ్రీ | విశ్వనాథుండవా 
నిచ్చలుం బ్రియమార । నీ గిరిగుహలం 
జెలంగుచు వసియించు | సిద్ధముఖ్యుందవా 
తలపోసి తెలియ నా । తరమె నీ మహిమ 
చూడుమా నీ గాలి | సోంకి నా మేన 
నూడదుగాం బర్వుచు । నున్న యీ నొప్పి 
నడంగించె నిచ్చోట | నయ్య యొక్కింత 
తడ వుండవేయని । దైన్యంబు దోంపం 
బలుకు రాకొమరుని । పలుకుల కాత్మ 
నలయుచుం గదిసి మే | నల్లన నిమిరి 
యడలకు మన్న నీ | కకట ప్రాణములు 
విడువ నేమిటి కిటు | విను మున్ను వాలి 
బొంచివేసిన దోష । మున వేటువడండె 
చెంచుచేం గృష్టుడు | చేసిన కర్మ 

ఫల మేరినైనం గు | డృక దైవమేల 
తొలంగిపోనిచ్చు నెం । దును శరీరికిని 
బరువడి ననుభవిం । పక పోవరాదు 
నురుంగక నొకవేళ | సుఖదుఃఖములను 


197 


198 


ఉక్కాంవ్పన శౌర్యంబు | గలిగి శంకరుని 
భవునిం బార్వతిపతి | భక్తవత్సలునిం 
గృత్తివాసుని సుధా । కిరణకలాపుం 
జిత్తంబులోన సు । స్థిరముగానిలిపి 
పటుబుద్ధినుండు మా । పదలెల్ల నణంగు 
నిటుగాన నినుం జెందు । నిష్టసౌఖ్యములు 
అని బుజ్జగించుచు | నను వొంద నెత్తి 
కొనిపోయి యల్లనం | గువలయకుముద 
జనితసారభముల । చలు వగ్గలించి 
తనదునీరున యిగ । తాళించుచున్న 
దొనం జేర్చి మేను । నెత్తురు వోవంగడిగి 
తనివివో నుదకంబు । ద్రావించి పిదప 
గనుదోయిం దడిపి యం । గములకు నుసురు 
దనుపున రప్పించి | త గ్రుచ్చియెత్తి 
కొనిపోయి తా నుండు | గుహలోన నునిచి 
మునుగ్రోలం జిక్కిన ।; మొదవులపాలం 
బరితృప్తుం జేసి యా | పార్థివపుత్రు 
కరచరణోత్పత్తి । గలిగించు వెరవు 
ననిచినకృప మీన । నాథుం డుల్లమున 
నొనరి విచారింపు | చుండ నావేళ 


ప్రభాత వర్ణన 


నంతకంతకు వెలుగ ....... లలు 
వింతగా జంద్రుండు । వెలవెలంబాటి 
గంతులుదక్కాం జ | కని చకోరములు 
కంతుపూ విల్లును । గవిసెన నించెం 
దజచుగాం జుక్కలు | తలచూప కణంగె 
దజంగె వెలుంగు గృహాం | తరదీపములను 


నవనాథ చరిత్ర 


గలయం గుక్కుటకంఠ । కాహళుల్‌ మొజసెం 
బులుంగులెల్లను బొరి | పొరి నెలుంగించెం 
బరిమళంబులు గ్రోల | భమయించు మధుప 
గరుదంచలంబులం | గడలెత్తి సన్న 
గరువలి వీవంగ । ఘనదీర్ణికలను 
దరంగలన్‌ తూలికా | తల్పముల్‌గ్రాల 
మెలంగ జల్లనిగాలి | మేడలమీంద 

నిలువున నొప్పు వె | న్నెలల బయళ్లం 
దగుహంస తూలికా । తల్పంబునందుం 
జిగురాకు బోణుల । జిగిమించుచున్న 
యురములు దాంకొని | యొత్తి యొండొరుల 
కరదండములు దల । గడల నమర్చి 
ధమ్మల్లబంధంబు | తగ వీడుపడంగం 
దమ్మలంబులచొక్కు | తడంబడం గలసి 
విలసిల్లు నెరజాణ । విటుల గుండియలు 
ర్సుళుకక్కం దూరుపుం | జాయ గెంపెక్కి 
లాగుగాం దీర్చిన | లత్తుకరేఖ 

బాగున జిగిమించు | పవడంపుం దీగె 

జోక జేగురుపట్టై | “సొబగున రాగి 
రేకుచందమున చెం | ద్రికనింపుబరణి 
మూంకుడు విధమున | .................. 


గండగొడ్డలి లీల । (గమమున నాత్మ 
మండలం బెసంగంగ । మర్యు లింద్రునకుం 
జారువైభవలీల | సమకొనం జేరి 

కోరి పట్టిన తోంపు | గొడుగనం మటియు, 
శ్రీ సొంపుమీజ శ । చీదేవి చెవిని 

భాసిల్లు కెంపుల । పసిడి యాకనంగ 
నలిగి యసురులపై । *నదిమిపట్టియును 


199 


200 


జలశాయి వేసిన | చక్రమో యనంగ 
మలహరు కుడికన్ను | మహిమలచెన్ను 
కలువలపెంపు జ । కృవలకు సొంపు 
వ్రతముల చేవ కై । వల్యంబు త్రోవ 
క్రతువులయొప్పు చీ। కటిమూంకవిప్పు 
తమ్ములపెచ్చు నె । త్రమ్ములమెచ్చు 
తమ్మివిభుండు పూర్వ । ధర మెక్కె నంత 
రాజమహేంద్ర ధ । రాతలేశ్వరుండు 
భూజన నుతుండైన । పుత్రు నారీతిం 
దప్పు శోధింపక । దండింపం బంపి 
రెప్పం బొందించి ని । ద్రింపం జొప్పడక 
యూరక నిట్టూర్పు | లొదవం దల్పమున 
నారాటమున వేంగు | నంతకుం బొరలి 
వెలయ మేల్మొనివచ్చు | విధమున వచ్చి 
వలను మీజంగరేపు । వరుసగసల్ప 
వలయు కృత్యము నొక । వగగాంను నలిపి 
కొలువున కేతెంచి । కొండ పైంబడిన 
పరువడి నేదియు | బలుకక యున్న 
సరగున నగరి ర । క్షకు లేగుదెంచి 
తోరంపు మణుల దీ । పులు సందడింప 
సారంగధరుని భూ | షణములు తెచ్చి 
ముందట నిడి పాద । ములమీంద వ్రాలి 
యందంద యేడ్చుచు । నాకాశవాణి 
పలవించు రత్నాంగి । పట్టి నూరార్చి 
పలికిన యాకాశ । పద్దతిం జెప్ప 

విని విసయంబున । వెజంగు చిత్తమున 
52(క్రన్సులలో నెత్తురుల్‌ | కన్నీటి జాలు) 
తట్టుముట్టాడంగం | దనమంత్రివరులం 
జుట్టంబులను మహీ । సురులను దొరలం 


నవనాథ చరిత్ర 


దనవెంటం గొంచు నం | తపురంబునకుం 
జనుదెంచి యా పాప । జాతి రప్పించి 
భూమీశ్వరుండు దీని । బుద్ధి ఖేదింప 
సామవాక్యంబులం । జన దని పెలుచ 
నదలించి కాదులే । దనుచు నీ కల్ల 
పొదలిపుచ్చగ నింకం । బోలదు నీకు 
నాకాశవాణి నీ ।; యటమటం బెల్ల 
దాంకొని చెప్పంగం | దలవరుల్‌ దెలియ 
విని వచ్చికొలువెల్ల | విస్మయం బందం 
దనకు జెప్పిరి చెప్పు । తథ్య మింకన్న 
నొక్కక స్రుక్కక | నుసలకభీతి 

దక్కక తన దిట్ట | తనము దీపింప 
బలికెం జిత్రాంగి తాం | బన్నినమాయ 
తెలియ నీరాత్రి | ౨౨౨౨౨౨౨౨౨౨ ౨౦౦౦ల 
తల ర। త్నాంగి దేవియును 
దలవరులకునెల్లం | దగులంచ మిచ్చి 
తన తనూభవుబారి | తలంగంగంజేసె 
ననిప్రియుం గనుంబ్రామి | యాకాశవాణి 
నొకటి గల్పించి దు । రుక్తులు గొన్ని 
ప్రకటించి తనుం జంపం । బన్నినయట్టి 
నాటకం బనుట మా । నవనాథ నీకుం 
దేట తెల్లంబు సం । దేహంబులేదు 
కాకున్న రాత్రి యీ । గతిం బల్మినట్టి 
యాకాశవాణి యెం । దరిగె నేం డనుచు 
ధాత్రీశుతో నెదుర్‌ । తాటించి నిలిచి 
చిత్రాంగి పలుకునా । చిత్రంబులోన 
నాకాశవాణి యి । ట్లనియె నరేంద్ర 

నీ కుమారుని రూప । నిర్జితకంతు 
నతిమోహమున జిప్పు | లార్పక చూచి 


201 


202 


బతిమాలి చిత్రాంగి | భావసంభవుండు 
గడు వాండిచిగురాకుం । గత్తిచేందాల్మి 
గడిబాలుం గావింపం | గ్రమ్మజి రతికిం 
జిత్తంబు లోపలం । జీకాకుపజచు 
తత్తరంబునం బట్టం | దమకించుటయును 
రతిబోణినీవు మా । రత్నాంగి మాజు 
మతిదప్పి యిట్లభీ | మానంబు విడిచి 
పాపంబుోగట్టుక । పైంబడం జాలుం 
బోపొమ్మనుచుంద్రోచి । పోయిన నలిగి 
కొనగోళ్లతోం జను । గుబ్బలు వ్రచ్చి 

కొని నీకు గణంక నె । క్కొనం గుమారకుని 
చేంతగాం జూపి చే | సిన బూమె లెల్ల 

నీ తలంపునం జాల । నిజముగ నమ్మి 
కృపమాలి పగవాని । క్రియం దప్పు చేసి 
యపరాధహీను ర । త్నాంగి తనూజు 
విమల భూషణు నీతి | విమలచారిత్రు 
వినుత గుణాధారు । వీతకళంకుం 

బట్టి కోయించి యీ । పాపంబు వెంటం 
గట్టుకొంటివి పల్మం । గాదు నీతోడ 

నని యూరకుండిన । నధింపుం డుల్లమున 
మునుంగం గప్పిన శోక | మున మూర్చనొంది 
తెలిసి గొబ్బున నుప్ప | తిల్లెడు బాష్ప 
జలములు కన్నుల | జరజరందొరుంగ 

నా పాపజాతి చి । త్రాంగి వీక్షించి 
కోపాగ్ని మది దరి । కొనంగ నిట్లనియె 
నినుం బట్టి నా పట్టి । నిర్మలచరితు 
వనధిగంభీరుని | వంశ విస్తారుం 
గులనగధీరుని | గురుభక్తినిరతు 
నలఘుతేజోధనుం । డగు భాగ్యవంతుం 


నవనాథ చరిత్ర 


బరమేశువరమునం । బడసినయట్టి 
పురుషరత్నముం దగం । బోనాడు కొంటి 
నాలిమాటలు చెవి । నాలించి జగతి 
నాలీలంగోయించె | ననుచు భూజనులు 
తనుం బ్రువ్వం దిట్టరే | ధరణీశవరులు 
*(తనయునిం జంపిన । దర్శరాజనుచు) 
పాపంగ రానట్టి | పాపంబు దన్నుం 
(బ్రాపించె నారక | పంకానంగూలం 
బాలైతి నని పల్కు | పార్ధివేంద్రునకుం 
బోలుపొందుగ మదిం । బొంక నోరార్చ 
నే యుపాయములేక | నిలం గాలివ్రేల 
బాయుచుండిన నెజ । వాది చిత్రాంగి 
బాతాళవివరంబు । పగిది నెంతయును 
లోంతు మీటిన నూతి । లోనం ద్రోయించి 
నిగుడ శోకాగ్నులు | నిండుమనమున 
జగతిపైం బొరలుచు | సారంగధరుని 
తెలివియు రూపంబు | దేజంబు గుణముం 
బలుమాటు పేర్కొని ॥ పలవింపుచున్న 
క్షితినాథునకు మతి | జితసురమంత్రి 
మతిమంతుం డనుమంత్రి | మణియు ని ట్లనియె 
మనుజేశ యిట్లుండ | మానంబుం దొరంగి 
చనునె నీ వీగతి | సంతాపమొందం 
బాయక చేసిన । పనికి రోదనము 
సేయుట గతజల । సేతుబంధనము 

నీకు లోకములోన । నింద రావలసి 
చేకొనవైతివి | చెప్పినబుద్ధి 
పరమేశువరమునం । బడసినయట్టి 
పరమపుణ్యుం డగు । భక్తవత్సలుండు 
ధరణీశ సారంగ | ధరుం డేల హానిం 


ద్వితీయాశ్వాసము 203 


204 


బొరయు శుభంబులు । విందు నయ్యనఘు 
ననవుండు భూపాలుం । డా మతిమంతుం 
గనుంగొని నీ వన్ని। గతులం గార్యంబు 
పుట్టం జెప్పగం బాప | మును బోల్పనైతిం 
బట్టి నూరక వెసం | బట్టి కోయించి 

తింక నా నేరమి । కింకనిజ్థింకు 
లింకనేటికిం బర । మేశ్వరుకృపను 
జావకుండినం జాలు | సారంగధరుని 
వేవేగం గొనివచ్చి । వెజ్జ్డులం బెట్టి 
ముదమార నిచ్చలు । మోళ్ళు గాపించి 
బ్రదికించుకొని వానిం | బట్టంబుగట్టి 
నెట్టన నేగుదు । నేం దపంబునకు 

ననుచు భూవిభుండు ర । త్నాంగియుం దాను 
దన బంధుజనులతోం | దదయక కదలి 
నగర రక్షకులు ముం । దరం ద్రోవం జూపం 
బొగులుచుందానటు । వోయి కట్టెదుర 
దళముగా నెత్తుటం | దడిసిన వధ్య 
శిలమీందం ద్రెంచివే 1 సి మునున్నయట్టె 
పడియున్నపదములుం । బాణిపద్మములుం 
బొడగాంచి నందనుం | బొడగానలేక 
కడుపు భుగల్లనం | గడంగు శోకాగ్ని 
నడలుచు హా పుత్ర | హా పుత్ర యనుచు 
నా మహీశుండును ర | త్నాంగిదేవియును 
భూమిపైంబది మూర్చం । బొంది యొక్కింత 
తడవుకుందెలిసి సుం | దరియును దాను 
నడుగులు తడంబడ । న(శులు రాల 

నా పొంత పొదరిండ్ల |నచ్చటితరుల 

నేపార గిరులను । నెలమిం గొలంకులం 


నవనాథ చరిత్ర 


బొదల నెలుంగెత్తి | పుతక్రునిం జీరి 
వెదకుచు నో లతా । బృందంబులార! 
కరులార! గిరులార! | ఖగపంక్తులార! 
తరులార! హరులార! । తాపసులార! 
కానరే మా పుత్రుం గమలాప్తతేజుం 
గానరే మా పట్టిం | గాంతామనోజుం 
గానరే మా సుతు | గల్మషదూరుం 
గానరే మా సూనుం । గనకాద్రి ధీరు 
ననియని విభ్రాంతు । లై నోళ్ళునొవ్వం 
దనువులు చెమరింపం । దనరు వారలకు 
శోగుటిపట్టు లెగయంగం | గుత్తుకలెండ 
మరలుచుం గ్రుమ్మరి | మగువయుం దాను 
జనుదెంచి యా కర | చరణఖందములు 
తన యురంబునం జేర్చి | ధరణీశ్వరుండు 
వివిధభంగులం బలా । పించుచు నుండె 
అవి దాను గైకొని | యా రాజుదేవి 
మక్కువనెక్కొన | మాటిమాటికిని 

(గ్రక్కున నక్కున | గదియించుకొనుచుం 
గొడుకుం జిట్టాడింపం । గోరి ని న్నెలమి 
నడుగిడు మనెడి నీ । యడుగు లివయ్య 
తటుకున రమ్మ నా । తండ్రి నీ వనుచుం 
జిటికెలు వెట్టు నీ । చేతు లి వయ్య 

ఒత్తి నా చన్నిచ్చి । యోమినమేని 

నెత్తురా యీ క్రొత్త | నెత్తు రోయన్న 
తావిమించిన పుష్ప । తైలంబు లంటు 

నీ వెంట్రుకలు నేండు । నేలపైం గలసెం 
బేద కైనను బుట్టి | పెక్కేండ్లు మనక 
మేదినీశునకు జ । న్మించి ప్రాయమున 
మహితసామ్రాజ్య సంప । దలకుం బాసి 


ద్వితీయాశ్వాసము 205 


206 


గహనంబులోన నీ | గతిం జావవలసె 
మునుపు నిక్కము జెప్ప । ముడింగి తాోోనుండి 
వెనుకందా నశరీరి । వినువీథినుండి 
పలుకకుండిన నేమి । పలికిన నేమి 
చలమున నినుం గోసి | చంపినమీందం 
బలుకుపంతము చెల్లు । బడిగం జిత్రాంగి 
కులభూషణుని నిన్నుం । గోసివేయించెం 
జావకుండిన నేమి । చచ్చిన నేమి 

వావిరి తన కూర్మి | వనితమాటలకుం 
దటింగించి నట్టి నీ। తండ్రి నీవెంటం 
దటీమి వచ్చుట యని । దాంగితో కాక 
కడిమి వాల్మెకములు | గబిచి యొండెడకు 
వడిం గొనిపోయెనో | వనభూమిలోనం 
గడుభయంకరలీలం । గాలుభూతములు 
మిడుకకుండగం బట్టి । మింగెనో కాక 
తక్కక పనిం దీర్చి । తలవరుల్‌ నిన్ను 
నొక్కని డించిపో | పుటయు భీతిల్లి 
వాపోవం గరుణించి । వచ్చి ని న్నాలమిం 
జేపట్టి బ్రతుకం బో | షించెద ననుచు 
ఘనపుణ్యుందెవ్వండు । గైకొని చనెనొ 
తనయ ని న్నెటువలెం । దడయక మజతు 
నీ యొప్పు నీరూపు। నీ విలాసంబు 

నీ యొప్పు న్‌ చొప్పు | నీ రాజసంబు 
నీదు నెయ్యంబును । నీ వినయంబు 

నీదు చారిత్రంబు ।నెటువలె మజతు 
ననుచు రత్నాంగి బి । ట్టడల భూవిభుండు 
వినువారి కేడ్పురా । విలపింపం దొడంగె 
నేమని పుత్రక | యేడ్డురా పాప 

మే మని తలపోతు । నెక్కడం బోయి 


నవనాథ చరిత్ర 


తే మని ననుందూతి । తెం దున్నవాండ 

వే మాడి నిటువత్తు | వెన్నండు చూతు 

నా మహాదేవుని । నమృతాంశుధరుని 
రామావిలాసాభి | రామవామాంగు 
సేవించి శ్రీ విల | సిల్లం గన్నట్టి 
దేవతాసము నిన్ను । దెలివి పోకాడి 
నిందించి మతిమంతు । నీతిమార్గంబు 
పొందునం బోక దుర్‌ । బుద్ధిని నట్టి 
కొజగామిచేసి లో । కులు నవ్వనైనం 
గొబివి గడ్పున నుంచు । కొనంగం బాలైతిం 
దప్పును నొప్పును । దరువాతం దెలిసి 
చెప్పుదమని యొక్క । చెజి నుంచనై తిం 
బట్టి కట్టింపక । పారిపో బెదరు 
పుట్టించుగతిం దల | పోయలేనైతిం 

బాదు చాలక వేగ । పడి పనిం దీర్పు 

నా దురాత్ముని జెందు | నాపద లన్న 

నీతి వాక్యము మది । నిలుపలే నైతి 

నా తాల్మి తెగటాటి । నా తెల్పియణంగె 
నిందును నందు న । నేక సౌఖ్యములు 
పొందించు సుతు లెందుం । బుట్టరుగాక 
జగమున నిమిషార్ధ । సౌఖ్యంబు లొసంగు 
మగువ లెందుం గలరు | మదిం దలపోయ 
నని విచారింప లే । నైతి నా కింకం 
జనునె ముందటం గూడు । చవి యని కుడువ 
నీరజహితతేజ । నీవు లేనట్టి 

యీ రాజ్య మేటికి । నీ తనువేల 

విడుతు బ్రాణము లని । వైగైన గుండు 
మెడంగట్టుకొని లోంతు । మీటిన నదికి 
మకరభోజనముగా | మనుజేశుం డరుగ 


ద్వితీయాశ్వాసము 207 


208 


నకలంకగతిం బల్మె | నాకాశవాణి 

ఓహో నరేంద్ర నీ । కుచితమే యిట్టి 
సాహసం బొనరింపం | జంద్రశేఖరుని 
నందనుం డగు మీన । నాథుని యొద్దం 
బొందొంద నిపుడు మీ । పుత్రుం డున్నాండు 
చిరతరంబుగ దేహ । సిద్దియు మున్ను 
కరచరణోత్పత్తి । గలుగు నాతనికిం 
బరితాప ముడింగి నీ । పట్టణంబునకు 
నరుగు భూవర యను | నందటు వినంగం 
బలికిన శోకంబు । పాసి రారాజు 
తిలకంబు రత్నాంగి | దేవియు నంత 
వారుం బురమునకు । వచ్చి రావిభుండు 
కోరి నగరమేలు । కొనుచుండె నంత 

నట మీననాథుండు । నా కుమారకునిం 
బటువుగా నొక మంచె । పైందగ నుంచి 
గోపాలకుండు భక్తిం | గొనియిచ్చుచున్న 
యా పాలు పోయుచు । నతని కధ్యాత్మ 
విద్యోపదేశంబు । వెలయం గావింప 
నుద్యుక్తుం డౌచు రా । జోన్నతసుతుని 
నను వొంద సిద్దాస | నాసీనుం జేసి 
యనుతుర్యయోగంబు | లం దంగములును 
నందలి దేవత | లాగణంబులును 

బొంద నా స్పర్శముల్‌ । పొసంగ నెర్గింప 
నా గురునాథు వా । క్యములం జిత్తమున 
బాగుగా నిలిపి యా । పగిదిం బ్రవీణుం 

డై యోగసౌఖ్యంబు | లందుచు నుండె 

నా యోగిముఖ్యుండు । నట్ల యుండంగను 
గొనకొని యా లీలం । గొంతకాలంబు 
పనిచిన మంచెపై । పట్టి సారమున 


నవనాథ చరిత్ర 


యోగసమాధిం దా । నాయ్యనం దెలిసి 
వేగంబె ధారుణీ | విభూతనూజునకుం 
గరచరణోత్పత్తిం | గలిగింపంజేయ 
స్థిరముగా నూర్ధ్వద్భ | ష్టియు నిలిపింపం 
జక్కగా నిలిచినం | జయ్యన మీంద 
నొక్కగుం డెగయంగ । నువ్వున వైచి 
యదియె చూడుము నీవు | నందలిచూపు 
వదలిన శిరముపై । వడింబడు ననుడు 

నా చూపు మరలింప । నాత్మలో వెజచి 
రాచూలి యోగ మా । ర్లమున నుండంగను 
బదపడి యాతని । భాగ్యంబుకతన 
ముదమార నాలుగు | మొండ్లులయందుం 
లలరి క్రొమ్మోనులు । నల్లనే వచ్చి 
లలితాంఘ్రికరయుగ | ళంబులవైేళ్ల 
బరగగోళ్లును రెంటం । బది విస్తరించి 
నాండునాటికిం జాల | నయమెక్కి వచ్చు 
పోండిమి కానాథ | ముఖ్యుం డుల్లమున 
ముదమంది యతనికి | ముక్కంటి కరుణం 
బద కరాంబుజము లు । దృవమంది మించి 
కడిందిమై దొల్లిటి | కంటెను మంచి 
యొడికమై వ్యవహార | యోగ్యమై యుండ 
జేయుదు నని మీంది | శిలం బాయం దీసి 
కాయజారాతికిం | గడుభక్తి మొక్కి 
యాతని నిలమీంద । నల్లన దించి 

చేతులు చంకలం । జెలువొంద గ్రుచ్చి 
పట్టి మెల్లనె యెత్తి పాదము లుర్వి 
మెట్టింప ధైర్యంబు | మిగుల రాసుతుండు 
లాగుగా నూంది మె । ల్లనె నడుపాడ 


నాగతిం బూన హ । స్తాంబుజంబునకుం 


ద్వితీయాశ్వాసము 209 


210 


దనచేతి దండ మూం । తగ నిచ్చి నడువ 
బనుపుచు నిజగుహా | భవనంబులోనం 
బనుపడ నడిపించి | పదపడి వెడలి 

చని కొంతదవ్వు దాం । జరియింపంజేసి 
కరుణించి యతనికిం | గల సిద్దులెల్ల 
నరుదుగా నొసంగి కృ | తార్జునిం జేసె 
నయమెక్కి మొండ్లను । నాల్గింటియందు 
నయముగ రంగ వ । రంబులై మొలచెం 


చౌరంగి వృత్తాంతము 


గరములు బదములుం గమనీయలీల 
నెరుపులో యున్న జా । డెటింగి యాతనికి 
నరుదారం జౌరంగి | యను నామ మొసంగి 
మరి వానికిట్లనె ।; మత్స్యేంద్రుం డెలమిం 
దనయ నేమాల్యవం | తంబున కింక 
జనియెద నా మహా । శైలంబునందు 
దీపించు నతిచిత్ర | దివ్యాషధములు 
చేపడు మాకుం జె | చ్చెరం నింక వినుము 
గరుభక్తి నిరతుండు । గోపాలుం డతని 
వెరవార శిష్యుం గా | వింపు చిత్తమునం 
దలపోసి నీకు ని । త్యంబునుం బాలు 

వలె నెడచేయక । వలసి యిన్నాళ్లు 

పాలు నిచ్చలుం బోసి । పాటించె నింత 
కాలంబు మనల న । కృజ నెక్కొనంగ 
యోగిత్వ మతనికి | నానరింపవలయు 

నా గుణోన్నతునకు । నాలస్య ముడింగి 
నిడివిగా నుండక । నేమించినట్ల 
కడులెస్సగా నుండు । గతియయ్యె నేని 


నవనాథ చరిత్ర 


యిమ్ము నీ యుపదేశ | మెలయ నాతనికి 
సమ్మదం బొదవ మా । శాసనంబునను 
అనుచుండం జనుదెంచి | యావులపాలు 
గొనుచు నచ్చోటికి | గోపాలకుండు 

వచ్చి దుగ్గము లిచ్చి | వరుస సద్భక్తి 
చచ్చెరభక్తిని । ల్చిన వానిమీందం 
గరుణామృతము నిండ । కడకంటిచూపు 
పరగించి పలికెనా । పరమయోగీంద్రుం 
డామహితాత్ముపెం 1 పంద నౌషధము 
లామాల్యవంతంబు । నందు సిద్ధించుం 
గాన మా కచటికిం | గదలంగవలయు 
మానక నీ వింక | మాకిట తెచ్చు 

పాలు నిచ్చలుంబోసి | పరితృప్తింజేసి 
మేలుగా సవరింపు | మీ మమ్ముంబోలి 
యనుచు జౌరంగిని | నప్పనసేసి 
మనమార మేము క్ర । మృజి వచ్చి నీకు 
వినుత యోగాభ్యాస । విధమెల్లం దెలిపి 
తనుసిద్ధియును నిచ్చి । ధన్యుం జేసెదము 
మసలక చనుదేర | మా కబ్బకున్న 

నెసంగ నీ కుపదేశ । మిచ్చుం జౌరంగి 
సేవింపు మితని సు । స్థిరభక్తి ననుచు 
వేవేగం బశుపాలు । వీడ్కొల్సి యంత 
పొలుచులాతపుం గోల । బుటికయుం బూని 
తలంపునెత్తము లోనం । దరుణేందుమౌళి 
నిలిపి యొక్కుచు గుహా | నిలయంబు వెడలి 
చని పురంబులు నూళ్లు | శబరుల యిండ్లు 
వనములు నదులును | వరశైలములును 
బొలుచు తీర్థములును । బుణ్యాశ్రమములు 


ద్వితీయాశ్వాసము 211 


212 


నెలమితోం జూచుచు । నేగి ముందటను 
గనియె మత్స్యేంద్రుండు |! ఘనరత్నశ్చంగ 
జనితవజ్రాళలీల | నద్దిగంతరముం 
గమనీయకందర్చ | కన్యకాకేళి 

సముచిత నిర్మల | చంద్రకాంతమును 
ఘనదంతిహతిసింహ । ఖరనభోత్సాత 
వినుతముక్తావళీ | విశద దంతమును 
అమితశాకామృగ | వ్యాధూతవృక్ష 
సుమహిత శిఖర వి । శుత లతాంతమును 
సన్ముఖకిన్నర | జన దార రచిత 
మన్మథోదంతంబు | మాల్యవంతంబు 

కని డాయం జని కౌతు । కంబు చిత్తమున 
నెనయంగ నన్నగ । మెక్కుచోనందు 

మును దపమున్న స । న్మునులు మోదంబు 
మనమునం బెనంగొన | మనసిజాంతకుని 
నందనుండగు మీన । నాథుండు వచ్చె 
నిందుల కాయోగి । కెదురుగా నేగి 
పొడగందు మనుచు గుం । పులుగూడి వచ్చి 
తడయక దర్శించి | తగ సన్నుతించి 
ముకుళితహస్తులై । ముందట నున్న 

సకల మునీర్రదులం । జల్లంగాం జూచి 
పొందొందం గౌంగిటం | బొందించి వారి 
నందజం గుశలంబు | లడిగి యా శైల 
మెలమి వారును దాను । నెక్కి యా మీంద 
వెలయు హోమాగ్నులు । వేద నాదములు 
పరుపుగాం దీర్చిన | పర్ణశాలలును 

సరస కిన్నరవధూ | చతురగానములు 
కలకంఠ శారికా | కలపిక కీర 


కలకలంబుల గల్లి | కాయలంబువుల 


నవనాథ చరిత్ర 


బాగుగాం బరిపక్వ | ఫలములచేత 
వీంగు వృక్షంబులు । విలసిల్లుచున్న 
వనముల నభినవ । వనజమనోజ్ఞ 
వనజాకరంబులు । వరుసగ గనుచు 
వినతులై తాపసుల్‌ | వెలయంగం దెచ్చి 
తనకిచ్చు నర్థ్య పా । ద్యములు గైకొనుచు 
నాయాయిఠావుల । నతిభక్తిం దనకు 
బోయు దుగ్ధాహార | ములందృప్తుండగుచు 
వారి వీడ్మొని చని | వలసిన మందు 
లారంగైకొని యమ్మ । హాద్రిపై నొక్క 
గుహ నివాసము చేసి । కొని వసియించి 
మహితయోగానంద | మగ్నుండైయుండె 
నంతలో నచ్చట । నా చవురంగి 
సంతసంబున నిజ | చరణహస్తములు 
ఒడికమై వ్యవహార । యోగ్యంబులై నం 
దడయక గుహ వెళ్లి | తత్సమీపమునం 
దెరువరుల్‌ వచ్చెడి । తెరువున నొక్క 
పరపైన జాతిపై | బరగం గూర్చున్న 
తటి నొక్క వైశ్యుడు | త్తముండు మిర్యముల 
పెతికలు త్రోవగాం । బెక్కుగొంపోవం 
గని యివి యేటి వె । క్కడి కేగుచున్న 
వనుచుం జౌరంగి త । న్నడిగిన వాండు 
సుంకరియనుభీతి । స్రుక్కి నేర్చునను 
బొంకి తప్పించుక | పోద మటంచు 

నవి జొన్న లనుటయు । నట్లుగా నాత్మం 
దవిలి తలంపంజి | త్రముగ నా పెతిక 
లందలి మిరియంబు । లవి జొన్నలై నం 
బొందుగాం జని యొక్క । పురమును జొచ్చి 
వచ్చి యా మూటలు । వడి విద్చి చూచి 


ద్వితీయాశ్వాసము 213 


214 


యచ్చెరువడి బొంకు । నాత్మ నూహించి 
యూటక పుణ్యుని | నొగి సుంక రనుచు 
మొగి పల్మిన మాకు | మోసంబుకతన 
నీ చేటు పుట్టెను । నింక నీ పెటిక 
లాచకృటికి గొంచు । నరిగి యా ఘనుని 
దగంగాంచి యాతప్పు | దయ మీజం గావ 
దిగదిగ నొగిని బ్రా | ర్థించెద ననుచు 
బెజిక లెత్తించి యా । బేహారి చనిన 
మథియుం జౌరంగియు । మతి యివి యేటి 
వనిన వాండును మిరి | యమ్ముల పెటిక 
లని నిజమాడిన | నా సిద్ధముఖ్యుం 
డప్పుడు తనమది । నట్లుగాం దలంపం 
జెప్ప నచ్చెరువుగాం । జెచ్చెరం జొన్న 
లన్నియు మిరియంబు । లైతొల్లియట్ల 
యున్న వర్తకులును । నొగిం దమలోనం 
బెజికల మూటలు । పెడవైచి చూచి 
వెజిగంది వచ్చియా । విమలాత్మునకును 
ముదమునం జాంగిలి | (మొక్కి నీ వాక్య 
మది దేవతావాక్య । మనుచు నత్తెజంగు 
వివరంబుగాం జెప్పి । వీడ్కొని చనిన 
సవరనై వాక్సిద్ధి । చౌరంగి తనకుం 

గల్లుట యెటింగి త | కృటి సిద్ధులెల్లం 
గలిగె నటంచుం దా । క్షత్రియుం డగుచుం 
జేసినపంతముం । జెజచి గర్వమున 

నా సమీపంబున । నరుదుగా నిత్య 
తీపుమించినపాలం | దృప్తనింజేసి 

చేపట్టి తన్ను బో । షించిన యట్టి 
గోపాలకునిం దన । గురునివాక్యమును 
ద్రోపునూకుడుజేసి । తొల్లి మత్స్యేంద్రుం 


నవనాథ చరిత్ర 


దరిగినత్రోవం దా । నద్రులు నదులుం 
బురములు దేశముల్‌ । పుణ్యతీర్థములుం 
జూచుచులి బోవనా । సుద్దెటుంగమిని 
డాచేత దుగ్ధ భాం | డంబు ధరించి 
గోపాలకుండు వచ్చి | గుహవాత నిలిచి 
యా పాలకుండగు | హాంతరమ్మునకుం 
జాపినం దొల్లిటి | జాడం గైకొంట 
దోంపకయున్న నం । దుకుం జనం జొచ్చి 
యాందటం జౌరంగి | నరసి లేకున్న 
వేదనం బొందుచు । వెలికి నెతెంచి 

నా గుహ కవ్వల । నా గుండ్లమీంద 
లాంగలం బడలెం బ | ల్లముల లోయలను 
గలయంగ వెతకుచుం । గడు నెలుంగెత్తి 
పలుమాఖజుం బీలుచుచుం | బర్విన వగలం 
దనలోన నిట్లని | తలపోయం దొడంగెం 
గొనకొని ననుం బిల్చి | గరుం డొప్పగించి 
చనినది మొదలుని | చ్చలు దుగ్ధములను 
మునుపటివలెం దెచ్చి । ముదమున నొసంగం 
గైకొన కిప్పు డె | కృడి కేగెనొక్కొ 

పైకొని మృగములు । పట్టి ప్రాణములు 
గొనియెనా కొనిపోయి । క్రూరదానవులు 
దునుమభూతంబులు । తొడింబడం దినెనొ 
తెరువు దప్పెనొ పెక్క। దిక్కుల నిట్లు 
పరికించి చూచి యే । పట్టున నైనం 
జౌరంగి గాన నీ | చంద మెట్టిదియొ 
ధారుణి తోయంబు | దహన వాయువులు 
దివియును జంధ్రుండు | దిననాయకుండు 
శివుండు వాగ్ధవుండురా | జీవలోచనుండు 
సాక్షిగా గురు వని । చౌరంగిం గొలుతు 


ద్వితీయాశ్వాసము 215 


216 


దక్షతనిన్నెకా। తలం చెద ననుచు 
నొదవు శోకము నిల్చ | నోపక మతియు 
నద్రవదపడుచు ని । ట్లనియెం జౌరంగి 
మటువక గురునాథు | మాటుగా నిన్ను 
నజలేక తలంపుదు | ననవరతంబు 

లేదు నాయెడందప్పు । లేశమాత్రంబు 
మోదంబు మీఅనే। మును చేసినట్టి 
పొరపేమి యని చిన్నం | బోయిన మోముం 
దొరంగు బాష్పములుపైం | దొరంగ గోపకుండు 
విసింగి చౌరంగిని | వెదకుట మాని 
మసలక చనియుం దా | మందలోపలికి 
గోపాలకులం బిల్చి | గోవులమందం 

జూపి యప్పనంజేసి । ్రుక్కక చావ 
సమకట్టియుం గడు వి । సర్జించి జాలిం 
గుములుచుం దానుండు । గుడిసెలోపలను 
నించుక కనుమూయు । నెడ మీననాథు 
దడంచితంబుగం గల । నరుదెంచి పలికం 
“జావ నేటికిం బుత్ర । చౌరంగి వచ్చె 

మా వసించిన యట్టి | మాల్యవంతమున” 
కనిన మేల్మని గురుం | గని వెజంగంది 
తన మది నిల్పి స । దృక్తితో మొక్కి 
మటునాండు తాం జని । మత్స్యనాథుండు 
గుటుకొని వసియించు । గుహవాత నిండ 
బెనురాళ్లం దెట్టెగాం | బెట్టి చాలించి 

చనక నిశ్చలభక్తిం | జనుదెంచి యరసి 
పోవుచు నిహపరం । బుల శ్రీ గురుండు 
దైవంబు భావింపం । దన కనుచుండె 


నవనాథ చరిత్ర 


కాసార వర్ణన 


నంతం జౌరంగియు | *నమ్మాల్యవంత 
చెంతను వడ యెండ । చే దప్పి గదిసి 
వెరవార జలములు । వెదకుచు బోయి 
సరసిజ కుముద వి । స్తారంబు చక్ర 
సారస హంస ప్ర । చారంబు పంక 
దూరంబు వాసనా । తులితపానీయ 
పూరంబు పుప్పిత | భూరుహోదార 
తీరంబు నుల్లస । ద్వీచి వితాన 
సారంబునైన కా । సారంబుం గనియెం 
6%4ని మనంబునం గౌతు | కంబు సిద్ధింపం 
జనంజొచ్చి చయ్యనం । జౌరంగి పాణి 
కమలపుటంబునం | గమలముల్‌ నించి 
తిమిరికొన్నను దప్పి | తీటకయున్నం 
దనుం బొడగాంచిన । దవ్వలం దొలంగి 
చను మృగపక్షి సం | చయము వీక్షించి 
యరుగుచు నంత స | హోకరభూజంబు 
చలిత శాఖాచ్చాయ । జదిగొనుచున్న 
సైకతస్థలిం బథి | శ్రమ మెల్ల దీం 
జేకొని శయనించి । చిత్తంబు నలర 
నంచితలీల శా । ఖాగ్రంబు లందు 
సంచరించెడి శుక । శారికా బర్హి 
కలపిక కలకంఠ | కలకలధ్వనులు 
పలుమాటు వీనుల । పండువై పొలయ 
వినుచు సుఖంబున్న । వేళ నహీంద్రుం 
డొనర నచ్చటి కొక్కం | డొయ్యన వచ్చి 
తీరపాదప మెక్కి । తిరముగా దాని 
తోరంపు గొమ్మలం । దోంకందాం జుట్టి 


ద్వితీయాశ్వాసము 217 


218 


జలపానతృష్ణ నా । నరసిలోపలికిం 

దల చాచి తోయంబు । త్రాగునయ్యెడను 
నెగ డందులోనుండి ।నిగిడి యా పాము 
దగులంబట్టిన నది | తల్లడపడంగ 
సుదగొమ్ముతోనంటం | జుట్టినతోంక 
వదలక తివుపాము । వడిమీంద నెగడు 
కడిమిమైం దివియ వృ । క్షము వేళ్లతోడం 
దొడింబడం బెకలి త | తోయంబులందు 
భోరున బుగ్గలు | వొడమంగ మునింగె 
నారీతి సిద్దుండు । నా జలగ్రహము 
బలిమికి నాశ్చర్య | పడు నంతలోనం 
గలుషించి నక్రముం | గంపింపం గబచి 
విడుపించుకొని పాము । వృక్షంబుతోను 
వడిం దేలి మీందికి | వచ్చ నత్తరువు 
వదలి చయ్యనంజని | వదలని యలంత 
నొదుంగుచు నొక కాష్ట్ర। మొయ్యనం గబచి 
కొనివచ్చునాండు న । కుజము మూలంబు 
దప్పికిం జనుదెంచి | తగుజలం బాను 
నప్పుడు మిగుల దా । నాం కొన్నదగుట 
నొదుంగుచు దానిని | నాయ్యనం గదిసి 
యదరంటంబట్టె న | ల్లప్పుడు పాముం 
గదిసియుం జౌరంగి | కరుణ దీపింప 
మొదల వృక్షము నిల్చ్ప । మోపిన కాష్ట 
మక్కజంబునం దెచ్చి । యా పాముపొట్ట 
పక్కలమోపిన । వడింగూడి పొదలి 
సైకమై మెజుంగారు । సంది గొందెజుంగ 
రాకుండె నప్పు డా । రట మెల్ల మాని 
ఫణినాథుం డొయ్యనం । బడగెత్తి నిక్కి 


నవనాథ చరిత్ర 


ఖణి మీఅ చౌరంగిం | గనుంగొని పలికె 
“ననఘాత్మ! మీ రెవ్వ । రయ్య నేండేమొ 
పనికింగా నిచటికే । పగిది వచ్చితిరి 
ననుంజావకుండం (బ్రా | ణములు గాచితిరి 
మనిపిన తెజంగు స । సమ్మతి జెప్పవలయు” 
ననిన జౌరంగి య । య్యహికులోత్తముకు 
విను మని పలికె న । వ్విధమెల్లందెలియ 
“సరసిజాసన పాక । శాసన ప్రముఖ 
సురగణమకుట భా | సురమణి కిరణ 
బృ:దరంజితపాద । పీఠోడై మెజయు 
కందర్పసంహరు । గారాపుంబట్టి 
మీననాథుం డను । మేటి సిద్దునకు 

నేను శిష్యుండ ధర । ణీపతి సుతుండ 
నహినాథ చౌరంగి । యనెడి సిద్దుండను 
మహిమం బెంపొందిన | మద్దురుదేవుం 
డీమాల్యవంత మ । హీధరమందు 
క్షేమంబుమీజ వ। సించి యున్నాండు 
వారల దివ్యాంఘ్రి | వనజంబు లర్థి 

చేరి కొల్చెదనను । చింత నున్నాండం 

గడు దప్పిగొని యుద । కంబులు గోల 
నెడపక మడుంగున । కేతెంచి జలము 
నిమ్ములంద్రావి నే । నీ చెట్టునీడ 

నెమ్మది వసియించి ।నీ విధం బెల్లం 
గనుచుంటి” నని తన । కథ లొప్ప జెప్పి 
కొనుమిదెనీవు గై । కోం దెచ్చినట్టి 

మందు చక్కనిదని | మసలక యిచ్చి 
డెందంబునందుం బా । టిల్లు మోదమున 
నతనితో నురగ మి । ట్లనియె “భూతేశు 
సుతుండైన మత్స్యేంద్ర | సూనుండ వగుటం 


ద్వితీయాశ్వాసము 219 


220 


జనంగొను మిత్తు నీ | సంధానకరణి” 
ననుచుం జౌరంగికి | నౌషధం బొసంగి 
మతియు నిట్లనియెను | మత్స్యేంద్రుం జూడ 
నతిమెడు ముదము నా [యంతరంగమునం 
దెలుపుమ యది యేమి | తెజం గన్నం దొల్లి 
తలపోయనొక్క గం | ధ్వరుండ నేను 
శాపకారణమున । సర్పవేషంబు 

నేపారం గైకొని | యిట్లున్నవాండ 
నమ్మహాత్మునిం జూచి । నప్పుడే తనకు 
ముమ్మరంబగు శాప । మోక్షంబు గలుగు 
(గచ్చర సంధాన । కరణి నీ కిప్పు 

డిచ్చితి నిచ్చెద | నింకదీనితోడ 

మందులు మీ రిందు | మరలియేతేరం 
బొందుగా నట వేగం । బోయి రమ్మనుచుం 
వినయమొప్పంగం బాము । వీడ్శొని వేగం 
జనియె నచ్చటు వాసి | చౌరంగినాథుం 
డరిగి ముందటం గాంచె | నామూల్యవంత 
ధరణీధరమును నం । తట దుగ్గవంత 
వరసరోవరపుల్ల | వనజాతజాత 
పరిమళంబులు మును । పడం గానుకిచ్చి 
తవిలిసేవింప మో | దము మీఅంజూపి 
చవురంగిపై వీచెం । జల్లనిగాలి 

యతం డప్పుడాశైల | మల్లన నెక్కి 
నుతికెక్కుచున్న స । న్ముని నివాసముల 
కరిగి జగత్పూజ్యుం । డగు మీననాథు 
చరణపద్మంబులు । సద్భక్తిం గొలిచి 
బ్రదుకుసిద్దుండం జౌ। రంగి నే ననుచు 
నొదవుసంప్రీతి వా । రొసపు దుగ్ధములు 
గొని తృప్తి నొందుచు । గురునాథుండున్నం 


నవనాథ చరిత్ర 


గని గుహాభవనంబు | గదియంగ నేగి 
యాలోనం బరమ యో । గానందవార్ధి 
నోలలాడుచునున్న । యోగివరేణ్యుం 
బొడగాంచి యందంద । భువిం జాంగి మొక్కి 
కడుభక్తితోం గర | కమలంబు మొగిచి 
శ్రీగురునాథ యా । శ్రితపారిజాత 

యోగి గోచరవంద్య । యోగి ప్రభావ 
యోగిచూడామణి | యోగవిజ్ఞాన 
సాగరపూర్ణిమా | సంపూర్ణచంద్ర 
భోగిభూషణ పుత్ర | భువనైకవినుత 
రాగవిరోధాది | రహిత సంసార 

దూర దుస్తరమహా । దురితాంధకార 
వారిజమిత్ర | గీర్వాణపారీణ 
విజితారిషద్వర్గ | విమలాంతరంగ 
సుజనానుకూల వి । శ్రుతదయాలోల 

యని వినుతింపంగ । నతి సంతసించి 
కవని యాత్మ యోగంబు । కర మర్ధితోను 
దెలిసి శంకరు మమా । దేవుం బరేశుం 
దలంచి చేతులు మోడ్చి | తలంజేర్చి మొక్కి 
క్రితిం జాంగి (మొక్కిన I శిష్యు లె మ్మనుచు 
నతికృపామతిం బల్క । నాతండు భక్తి 
సంధిల్లం దనకుంద । క్షకుం డిచ్చినట్టి 
సంధానకరణి ని | జంబుగాం జూపం 
బ్రమదంబుతోడం జౌ । రంగి! నీ కెచట 
సమకూరి నిప్పుడు | సంధానకరణి 
నావుడు నామీన । నాథుతో నతండు 

తా వచ్చినట్టి వి । ధంబును ద్రోవం 
బొడగాంచినట్టి యా । భుజగంబు కథయుం 
దడయక చెప్పి మీం। దట నయినట్టి 


ద్వితీయాశ్వాసము 291 


222 


లలితదివ్వౌషధ | లాభంబు దెలియ 

బలికి మి మృ్మటకు రాం । బ్రార్ధనంజేసె 

నా పన్నగాధిపుం | డనుటయు ముదము 
దీపింపం బలికె సు । స్థిరమతిం బూని 
యోగవిద్యాభ్యాస | ోమొనరిస్తి నీకు 
బాగుగా గరపద । పాటవం బెసంగ 
నున్నదె! మమ్ము ని । ట్లూందిన భక్తిం 
బన్నుగాం గొలుచు గో। పాలముఖ్యునకు 
క్షేమమే యనుటయు । శ్రీ గురునాథ 

మీ మహామహిమను । మించు తత్పాణి 
పదయుగములంబొల్చి । ప్రతిదివసంబు 
విదితయోగాభ్యాస । విధము నేమరక 
పూని యనుష్టింతుC | బుణ్యాత్ముందైన 
ధేనుపాలకుండు సు । స్థితి నున్నవాండు 
నావుడు విని మీన | నాథుం డిట్లనియె 

నీ విందు వచ్చుట । నిజముగాం జెప్పి 
వినుతికెక్కిన యోగ । విద్యోపదేశ 
మొనరంగం బశుపాలు । కొసంగితే ? యనిన 
వడంకుచుం జౌరంగి । వాతెబ భీతి 
దడుపుచు విన్ననై । తలవంచి పలికె 
గురునాథ! వేగ మ । గ్నుడనైతిం జెప్ప 

వెర వేది మొజంగి యా | విమలాత్ముతోడం 
జెప్పక యిందు వ । చ్చితి నింక నిట్టి 
తప్పు సహించి చి । త్తంబునం గరుణ 
చిప్పిల నన్‌ గటా । క్షించి రక్షింపు 

మని వేండుకొనుమాట । మతి బిట్టు చెవుల 
గనలు శూలము నాటి । కసిగినట్లయిన 
నుల్లంబు గలంగి బి । ట్టులికి భాప్పములు 


నవనాథ చరిత్ర 


పెల్లగాం దొరంగంగం | బేర్చుదుంఖమున 
నలంగుచు మత్స్యేంద్రుం । దనియెం జౌరంగిం 
దలపోయ నా యాజ్ఞం । దలమీతి నీవు 
ఒక గొల్లవానిగా | నూహించి తట్టి 
సుకృతాత్ము ననిశంబు । శుద్ధచారిత్రు 
గురుభక్తి నిరతు స । ద్దుణ విభూషణునిం 
బరహిత వ్రతలోలుం । బరమకల్యాణు 
వంచించి రాం గాళ్లు | వచ్చెనే నీకు 
నించుక మనమున । నీతియు లేదు 

నాత ... ... నైన । నమ్మించి చెజుచు 
పాతకంబున కొడం । బడదె నీ మనసు 
తిట్టురట్టుల కోర్చి | తెజవమాటలకు 
నట్టక నడురేయి | నందనుందనెడి 
యక్కజలేక నీ । యంఘ్రిహస్తములు 
చక్కు చేయించిన । జగపతిపట్టి 

వగు నీకుం గనికర | మదియేల కలుగు 
జగతిపై నింబ వీ । జము నించియుండ 
మొలుచునే వింతగా | ముదము దీపింప 
సలలిత మధుర ర | సాలభూరుహము 
కప్పురంబునం బాదు । గావించి పసిండి 
కొప్పెరం బన్నీరు | కొనితెచ్చి పోసి 
తనరం బెంచినం దొల్లి | తన కంపు మాని 
వనరుహంబులతావి | వలచునే యుల్లి 
క్షత్రియుల్‌ దమ పని | సమకూరుదనుక 
మిత్రులం బోలి న । మ్మిక పుట్టనుండి 
యచ్చి వచ్చినవేళ | నభియాతులట్లు 
చెచ్చెర నొక కీడు | చేసి పోవుదురు 
నీచాత్మ ప్రొద్దున | నీకు క్షీరముల 

నేచిన సద్భక్తి | నిచ్చి పోషింపం 


ద్వితీయాశ్వాసము 223 


224 


గరచరణోత్పత్తి | గలిగె నీ కనుచుం 
బరిణామ మందు న । ప్పశుపాలతిలకు 
నే మని మొజంగితి | వే మని చూతు 

నీ మోము పోపొమ్ము । ని న్నో మినట్టి 
ఫలమెల్లం గలిగె నా । పాల వసింప 

వల దని గోపాల । వ(రునింజి) త్తమునం 
దలంచి యో సజ్జన । స్తవనీయచరిత 
తలకొన్న గురుభక్తి । దము మీబరాని 
యలఘుపుణ్యాధికు | లవనిం బెక్కండ్రు 
గలరు లే రనరాదు । గాని నీ వంటి 
వారలం గాలన మె । వ్వలనను నిన్ను 
గారవంబున శిష్యుం | గావించుకొనెడి 
యా పుణ్య మేటికి । నబ్బుం జౌరంగి 

క్రీ పాపకర్మున । కిచ్చలో నమ్మ 

(నుల్ల) మారంగనమ్మి । యుపదేశ మీక 
కక్షల్ల చేసెనె యూర । కయె కన్ను మొజంగి 
చౌరంగి వచ్చిన | జాడ నీ వెబుంగ 
నేరక గుహలోన । నెమక విభ్రాంతి 
నెచ్చటం బరికించి । తెచ్చటం బిలిచి 
తెచ్చట వగచితి | వెచ్చటం దిరిగి 
తయ్యయో శిష్యుండ । నడకించిపోయె 
నెయ్యెడం బొడగాంతు । నింక నే ననుచు 
జూమర్లు గుడుచుచు । సొలయుచు నాత్మ 
నేమని దూటితి । వింకనీకిట్టి 

యోగ మేనునువచ్చి | యొసంగుదు నీకు 
వేగంబె ఘనయోగ । విద్యోపదేశ 
మనుచు దిగ్గున లేవ | నమ్మీననాథు 
కనియెను జౌరంగి | హస్తముల్‌ మొగిచి 
గురునాథ భవదీయ । కోమలపాద 


నవనాథ చరిత్ర 


సరసిజంబులు గొల్వం | జయ్యననాత్మ 
గరకొనుతమకంబు । కతన నీ పంపు 
మజచి వచ్చిన తప్పు | మన్నన మీజం 
గోపంబు తక్కి లోం । గొని తొల్లిటట్ల 
చేపట్టి కరుణ వీ । క్షింపవే నన్ను 
సకలజగత్పూజ్య | జనకుం డారీతి 

నొక విచారముచేయ ।కూరక పంపి 
యజఅవంగం గోయించె | నంఘ్రిహస్తములు 
నజకించుటయును (బ్రా । ణములు నూటాడ 
వనరుచు నున్న జీ । వన్ఫృతు నన్ను 
మనిచితి వింక నీదు । మహిమ వర్ణింప 
నల శేషుండును జాలం । డనిన నాబోటి 
కలవియే నా తండ్రి | కలవియె తల్లి 
వైనను నీవె మా । స్వామివి నీవె 

అనియని పలుమాటు । నందంద వేండు 
కొనుచు జాగిలియు మొ । క్ముచునున్నవానిం 
గలంగిన చిత్తంబు | గల మీననాథుం 
డలుకంచాలింప కి । ట్లనియెం జౌరంగిం 
జెదరక నీవొన । ర్చిన కల్లతనము 

పదివేలు చెప్పిన । పాయ దుల్లమునం 
బాపాత్మ నీవు నా । పంపినపంపుం 
ద్రోపునంగూటమి । దొలంగి వచ్చితివి 

గాన నేరమికి నీ । కతన సంతాన 
హీనుండవైయుండు । మింకని ఘోర 
శాపమిచ్చిన తటి । సామర్థ్య మడంగెం 
దాపంబు దీపింపం । దన గురునాథు 
పదముల వ్రాలి బా । ష్పాంబు సంకలిన 
వదనుడై మగుడ లే । వక గురునాథ! 


ద్వితీయాశ్వాసము 225 


226 


బడుగుపిచ్చుక మీందం । బాశుపతాస్త్ర 
బడరించు గతి మది | ననుకంపలేక 
దీనుని నీ యాజ్ఞ । దీకొనలేని 

వాని నెంతటి వానిం । గాం దలంచితివి 
శాపమిచ్చితి వని | చాల దుఃఖించు 
నాపన్నుం జౌరంగి । నాత్మ నొక్కింత 
కనికరం బొదవంగం । గనుంగొని భర్లు 
తనయుం డిట్లనియెం “బు | త్రక! నేము నీకు 
వెలయనిచ్చిన యోగ । విద్యయు నెన్నం 
గల సిద్ధియును మతి । గాయసిద్ధియును 
దప్పదు సిద్ద సం। తతి లేదు గాని 
చొప్పడ నజకి యె । చ్చోనైనం బాత 
నిగిడించి మించియు | నీ మహీరుహము 
జగతిపైం బరుగు నీ । సంతాన మనంగ” 
ననుచుం జౌరంగి నూ । రార్చి సమ్మదము 
నొనరించి కదలిన | యోగివరేణ్యుం 
దరుదుగా మును వచ్చి । నట్టి మార్గమున 
నరిగి నరేంద్రు మ । హా మహీధరముం 
గని తన తొల్లింటి | ఘనగుహాద్వార 
మున నున్న సిలలెల్లం । బుచ్చిపోవైచి 
పట్టుబుద్ధింజొచ్చి లో। పల నిజకక్ష 
పుటదండములు నిల్పి । భూతేశుతనయుం 
డగ్గుహాంగణమున । నచ్చ వెన్నెలల 
నిగ్గులు దులకించు | నిర్మలస్ఫటిక 
భాసురోపలముపైం । బ్రమదంబు మీ 
నాసీనుండై యొప్పు | డరుదెంచు నిటకు 
గోపాలతిలకుం డా । గురుభక్తినిరతు 
నేపార వీక్షింప | నెప్పుడు గలుగు 
హృదయంబు విలసిల్ల । నింక నా కనుచు 


నవనాథ చరిత్ర 


నెదురు చూచుచునుండె | నింతట నతండు 
గురు నాత్మం గానక । కుందుచు నపుడు 


గోరక్షసిద్ధుని కథ 
పొరిం 67జిన్నవోయిన | మోముతోడుతను 
ముదుకుగొంగడి నిండ | ముసుంగిడి పసుల 
నదరించు కోలయు । నావులపాల 
కుండయుం గేలంగ । కొని తలవంచి 
యొండుదిక్కులం జూపు | లొలయంగ నీక 
దగుదాయ మొదవంద । ద్దురుగుహ డాసి 
మొగమెత్తి యానాథ | ముఖ్యు నీక్షించి 
సయ్యన ముదము నా । శృర్యముం బొదవ 
నయ్య వచ్చెనటంచు | నందంద వసుధం 
జాంగిలి మొక్కి త । చ్చరణముల్‌ ఫాల 
భాగంబు గదియించి । భక్తి నుతింప 
నా పశుపాలుని | నత్యాదరంబు 
దీపింపం బిలిచి త | దీయమస్తమున 
వక్షస్థ్రలంబు మో । వంగం గౌంగిలించి 
పక్షమేర్పడను గృ | పాదృష్టిం జూచి 
సేమమే గురునాథ । సేవానురక్త 
సేమమే సుజనభూ । షిత గుణోదార 
సేమమే పావన । శీలసంపన్న 
సేమమే గోపాల । శేఖర నీకు 
నీ మహీశులకును । నీ బంధువులకు 
నీ మందపసికిని । నీ గొల్లలకును 
మేలె నెమ్మదె భద్ర । మే కుశలంబె 
చాల నేరమిచేసెం । జౌరంగి నీకు 
నుపదేశమీక ని । న్నూరక మొజంగి 


ద్వితీయాశ్వాసము 227 


228 


చపలుండై మాయున్న । శైలంబునకును 
జనుదెంచుటయు నాత్మ | సంతాపమంది 
నిను సిద్దుంగావింప । నేనె వచ్చితిని 

నీ గురుభక్తికి | నీ నడవడికి 

నీ గోలతనముకు । నీ ధర్మరతికి 

నిచ్చలో మెచ్చితి । నింక నిక్క్మముగ 
నిచ్చెద నాకు భూ । తేశుండు గణక 
నిచ్చిన సామర్ధ్య | మింక నీ కనుచుం 
(జెచ్చెరం) జౌరంగి । జేరి నీ వతనిం 
గొనిపోయి నర్మదం । గ్రుంకువెట్టించి 
కొనిరమ్మునావుడు । గురునకు (మొక్కి 
గోపాలవరునిందో । డ్మొని యటపోయి 
యా పుణ్యనదిలోన | నవగాహ మొనరం 
జేయించి తెచ్చిన | జిత్తమేర్చడను 

నా యోగిపుంగవుం । డా పశుపాలు 
ననువొంద సిద్ధాస | నమునం గూర్చుండ 
నునిచి మహాదేవు | నురగభూషణునిం 
దలంపులోపల నిల్పి | తన దివ్యపాణి 
జలరుహం బతని మ । స్తకమున నిలిపి 
మసలక యొక్కొక । మంత్రోపదేశ 
మొసంగి తదీయ పూ । ర్వోత్తరాంగంబు 
లెజింగించియును నియ । (మించెడి) క్రమము 
నెరయంగ నెతింగించి | నెరి నటమీందం 
బూర్వయోగాఢ్యూంగా । బోధించి పిదప 
వేర్వేజ గుణములు । వేధలు తెలిపి 
కడమ సంకల్ప వి | కల్ప వంక... 
sarap వైచిని । షృల్మషుం జేసి 


® 
సిద్ధులన్నియు నెడ | సేయక యొసంగి 


నవనాథ చరిత్ర 


సిద్దులలోనం బ్ర! సిద్ధుంగాం జేసి 
బుద్ధిలోపలం దల । పోసియు నెప్పు 
డెదిగెడి గోవుల । నింద్రియంబులను 
వదలక రక్షించు । వాండు గావునను 
అచ్చుగా గోరక్షుం । డనియెడి నామ 
మిచ్చితి ననుటయు । నిలంజాంగి మొక్కి 
(పదభక్తి) చౌరంగి | పదముల కెజంగి 
చెదరక వచ్చిని। ల్చిన శిష్యునకును 
నీరువట్టు దొలంగ । నిద్రహారములు 


మట్టుపడంగను । మజఖువంగాబేయం 
జాలినయట్టి యౌ | షధముల నిచ్చి 
కాలపంచకశక్తి | కారణంబైన 
ప్రకటసమాధిం జౌ | రంగియుం దాను 
సకలంకమతి నుండె । నమ్మీననాథుం 
డింతట రాజ మ | హేంద్రభూపాలుం 
డంతరంగంబున । నంతకుం దనరు 
సుతు నాజ్ఞ పెట్టించ్చి | సుఠసురవెచ్చి 
మతితప్పి తేజంబు | (మాలి యావెన్మ 
నంతకగోచరుం | డయినందదీయ 
సంతతియందు రా । జ్యము విస్తరించం 
గలవార లెవ్వరు | గలుగమిం జేసి 
యలకక సామంతు | లగు బలవంతు 
లొక్కొక దుర్గంబు । (నొగి నాక్రమించి) 
పెక్కు భంగులంబ్రజా | పీడ యొనర్చం 
గనుకని వారు నల్‌ । గడ విచ్చి పజవ 
జనశూన్య మయ్యెం ద । జ్ఞనపదం బెల్ల 
నతని భాండారము । నాలమందలును 


ద్వితీయాశ్వాసము 220 


230 


బ్రతిలేని గజములు | బహుతురంగములుం 
గణంజంబు లాదిగాం | గలుగు సంపదలు 
గణుతింపంజోద్యంబు | గాంగ నెచ్చోటి 
వచ్చోట నణంగె ము । న్నటం బశుపాలుం 
జెచ్చెరంగానన | సీమయందెల్ల 

వెదకి కానక తోడి | “వ్రేలును వగల 
నదవదం బొందుచు । నంత నత్యుగ్ర 
మృగములు మెసంగి చం | పెనకాం దలంచి 
మగిడి యేగిరి తమ । మందల కచట 
గదలక మరికొంత । కాలంబు చనంగం 
దుది మును మీన నా । థుండు సమాధి 
దెలిసి తాం జౌరంగిం । దెలిపి గోరక్షుం 
గదెలుపు నీవనంగ సు । స్థితి నాతందట్ల 
గావించె నిద్ర మే । ల్మనిన చందమున 
నావల్లవోత్తముం | డల్లనకన్ను 

గవవిచ్చి పెద్దయుం | గాలంబు కణంక 


వికసింపం జేసి వా । విరి గురుస్వామిం 
గనుంగొని నేవచ్చి | కడుతడ వయ్యెం 
బనివినియెద నన్ను | బనుపు మందలకుం 
జేరంబ్రొద్దుటికన్నం | జిజునవ్వు నవ్వి 

యా రాజయోగి యి । ట్లనియె నోమాట 
పసులును మీ భూమి । పతులుం దదీయ 
వసురత్న ధ్యానాది । వస్తుసంతతులుం 
బొలుపథటి తడవయ్యెం | బురమును నేల 
గలసెం దొల్లిటివారు । గారు భూజనులు 
నని వారి విభ్రాంతి | యడంగింప6 దలంచి 
పెనుపొందం జౌరంగిం । బిలిచి మీ రేగి 


నవనాథ చరిత్ర 


మీ పురంబును రాజు । మీ గోకులంబు 
నేపార వీక్షించి । యేగి రం డనుచు 
ననిపిన సుముఖులై । యాగిరి డిగ్గి 

చన జనశూన్యమై | చాల రూపడంగు 
తమ భూమిం గాంచి త । ద్దయు విసయంబు 
సమకొని గోరక్షుం । జౌరంగి సూచి 
రాజసంబున సుర । రాజును బోలు 
రాజనరేంద్ర భూ | రమణుం డెం దేగెం 
దిరముగా నమరావ । తీ పట్టణంబుం 
బురణించు మాంధాత । పుర మెం దణంగె 
నా పురజనులును । నట్టి సంపదలు 
నాపురపాలురు । నా గోవ్రజంబు 
నెటంబోయె నేమయ్యె । నెందేగె నెచట 
మటుమాయమయ్య శ్రీ । మాంధాత ప్రోలు 
పోలంగా నలనీరు । బుగ్గలకంటెం 

జాల నిస్సార మీ । సంసార సుఖము 

అని మదిరోయుచు । నచ్చట నచట 
మునుమైన పట్టణం । బులను వీక్షించం 
జని యొకకొంత దే | శమునం జరించి 
మనము (గ్రమ్మటనేగి | మత్స్యేంద్రు చరణ 
సరసిజాతములు ని । శ్చల భక్తింగొలిచి 
పరమయోగానంద । పదవి నుందుదము 
పద మని వచ్చి యా । పర్వతం బెక్కి 
ముదమార గురునికి । మొక్కి వీక్షించి 

దేవ మీరప్పుడు । దివ్యచిత్తమున 

భావించి యే ఫక్కిం । బలికితి రట్ల 
లేకపోయినవి తొ । ల్లిటివి యేమియును 
మాకు దుర్మోహంబు । ముదమును బోలె 
ననుటయు మత్స్యేంద్రుం । డల్లననవ్వి 


ద్వితీయాశ్వాసము 


232 


వినుము గోరక్షక । వెలయ శరీర 
సిద్దులాదిగంగల | సిద్దులన్నియును 
సిద్ధించె మును మీకు । శీతాంశుధరుండు 
మన్నన నొసంగిన | మహనీయమహిమ 
లన్నియు నొసంగెద | మవి నీవు దాల్చు 
(ప్రథమ శిష్యుండు చౌ। రంగి మా కయిన 
బుధగుణంబులను ని | పుణుందవు గానం 
(బ్రఖ్యాత రాజ్యభా | రముందాల్చి సిద్ద 
ముఖ్యుండవై నీవు | ముదమున శిష్య 
జనబోధకర యోగ । శాస్త్రంబు లెలమి 
నొనరింపు మనుటయు । యోగిశేఖరుని 
చరణంబులకువాలి | చౌరంగినాథుం 
డరయ మాకంటెను । నగ్రశిష్యుండు 
మైకొనం బంపుం డే । మరక యయ్యనఘుం 
జేకొని మిముంబోలె | సేవింతుననిన 

నగు నది చెప్పిన | యట్ల మా యాజ్ఞ 
మిగిలి యాతండు తెంపు | మెయి నిన్ను మొజంగి 
మమ్ము సందర్భ్శింప | మాల్యవంతముకుం 
(గమ్మతి వచ్చిన | కతమునం జాలం 
గోపంబు వొదవిన । గురుపదంబునకుం 
బాపినారము గాన । పాత్రుండ వీవె 
నావుడు శ్రీ గురు । నాథ నీ వలుగ 
నేవెంటం దలంప నే । నెంతటి వాయడం 
దప్పులన్నియు భవ । త్సదపద్మ సేవ 
నొప్పులైనవి మున్ను । నున్న వేమిటికి 
నేరకున్నను రక్ష । ణీయుల మమ్ము 
గారుణ్యమునం ట్రోవం | గా మీకుం బోలు 
మన్నింపు మనుటయు । మా మాట దప్ప 
నిన్ని "చెప్పకు మన్న । నీకొనకున్న 


నవనాథ చరిత్ర 


గోరక్షు గరుండు గ । న్లాని యిట్టులనియెం 
జౌరంగి గురుని ప। క్షస్టితి దలంపం 
బరమార్థ మెందురా । బనిలేదు మాకుం 
బరిణామ మియ్యది । పని కియ్యకొనుము 
అని బుద్ధిచెప్పిన | నంగీకరించి 

వినతుండై హస్తార | విందముల్‌ మొగిచి 
యున్న గోరక్షుని | నున్నతంబైన 
సన్నుతంబగు యోగ । సామ్రాజ్యమునకు 
మొదలం బట్టముగట్టి | ముదమొప్పం దనకు 
మదనారి యొసంగిన | మహిమ లన్నియును 
దప్పక కృపచేసి | ధన్యుంగావించె 


సర్పరూపమొందిన గంధర్వుని కథ 


నప్పుడు చౌరంగి | హస్తముల్‌ మొగిచి 
గురునాథ! నాతోడం | గుంభీనసంబు 
పరగంజెప్పిన వాక్య | పద్ధతి మీకు 
విన్నవించితి నందు । విచ్చేయుచిత్త 
మున్న దేనియుం జను । టొప్పు నిం కనిన 
ఫలము సేకురునట్టి । పని మేలుచేసి 
తలంపించి తని గుహ । ద్వారంబునొద్ద 
చాటుగా గప్పించి 1చౌరంగి త్రోవ 
పాటిగాం జూప నా । పథమున నెలమి 
నరిగి కబంధ ర | త్నాకరం బనంగం 
బరగెదు మదువును । బద్మ పుష్పములు 
గని చేరంజని ముఖ | కమలంబునందుం 
గనుపట్టు "ఘనఘర్మ | కణము లాదివ్య 
జలములం గడిగి యా । షండాంబుజాత 
కులశీతలచ్చాయం । గొనియాడం దగిన 


ద్వితీయాశ్వాసము 233 


234 


విమల సైకత భద్ర | వేదిం గూర్చుండు 
సమయంబునను గురు । స్వామికిం నెజంగి 
ఘనభుజంగము దప్పి | గదిసి యచ్చటికిం 
జనుదెంచినట్టి యా | జాడయు దాని 
పెనుపున వైేళ్లతోం | బెకలి తోయముల 
మునిగి క్రమ్మజందేలి । మున్నున్నయట్టి 
కుదురునంబడిన యా | కుజముం జౌరంగి 
ముదమారం జూపి చె । ప్పుచు నున్నవేళ 
విచ్చిన పడగలు । వెలికి లోపలికి 
వచ్చుజిహ్వలు విష । వహ్నిధూమములు 
నిగుడు హుంకృతులును । నిడుదవాలమును 
జిగిమించు పొడలును । జిజునిప్పు లురులు 
గన్నులుం గెంపారు | కంఠముల్‌ తలల 
నన్నిటమొజయు క । ట్టాణిమణులును 
గలిగి గరంటక । ఘర్థరధ్వాన 

మొలయ నయ్యురగేంద్రుం । డొయ్యన వచ్చి 
మడుంగు డగ్గతి విని | ర్మల సలిలంబు 
కడుపారంగ్రోలి ము । ఖంబు నిక్కించి 

చేరి యా”పైన నా । సీనులై యున్న 
వారలలోనం బూ | ర్వము గనుంగొన్న 
చౌరంగి వీక్షించి | చయ్యన నేగి 

కోరి తా మును సమ । కూర్చినయట్టి 
భవ్యప్రభావ సం। పదం జెప్పమీటు 
దివ్యాషధంబులం । దెచ్చి సద్భక్తి 

మెజయం గానుక లిచ్చి | మీననాథునకు 
నెజింగి త్రిలోకైక | హితపుణ్యచరిత 
పరమకృపాలోల । భక్తానుపాల 
దురితవిదూర బం | ధుర శుభాకార 
పరమేశవరపుత్ర | భవలతాదాకత్ర 


నవనాథ చరిత్ర 


“నిరుపమశాంతాత్మ | నిర్మలచ్చాత్ర 
వారక నీ మహ । త్వము మున్నువినియు 
భూరితేజః స్పూర్తిం | బొలయు నిన్నిపుడు 
కనియు నా కన్నులు । గల ఫలంబెల్ల 
నొనరం గాంచిన బాసె । నురుశాపదుఃఖ 
మనుచు నప్పుడు భుజం । గాకృతి మాని 
తన పూర్వ గంధర్వు | తనము వహించి 
వినయంబుతోం ధన । వృత్తాంతమెల్ల 
మనమార నిట్లనె | మత్స్యేంద్రుతోడ 
వినుపింతు మీకు నో | విమలప్రభావ 
యనిషాధపుకడ । నాదికుండలిక 
నామంబు గలుగు గం | ధర్వుండ నేను 
పామునైయున్న నె । పం విది వినుము 
ద్వాపరమునం బాండు | వంశంబునందు 
నా పరీోోక్షి తుండను । నట్టి భూవిభుండు 
వేటకై చని మహా । విపిని మధ్యమున 
మాటలాడని నియ | మంబునం దపము 
మేకొనిచేయు శ । మీకు కంఠమున 
భీకరంబగు పాము । పీనుంగు వైచి 
పోయిన నమ్ముని | పుంగవు శిష్యుం 
డాయతప్రళయా కా । లాగ్ని కల్పుండు 
శృంగినామకుండు చె | చ్చెర వచ్చి కంఠ 
(సంగతమైను భు । జంగ శవంబు 
తలంపక యచలుండై | తప మాచరించు 
నలఘుతేజుని గురు । నప్పుడు చూచి 
యీ మహాత్ముని మెడ | నీ సర్పశవము 
నే మూరు వైచెవాం । డేడు ప్రొద్దులకుం 
దక్షక విషవహ్ని | దారుణశిఖలం 

గో బక్షీణచేష్టుండై | భస్మమై పోవు 


ద్వితీయాశ్వాసము 235 


236 


నని శాప మిచ్చిన । నది యా శమీక 
ముని శిష్యవరులచే | మున్వడ నెటింగి 
యడరిన ప్రాణభ | యంబున రాజు 
కడుంబొడువగు నొంటి | కంబంబు మేడ 
లోనుండ నంతటి | లోం దక్షకుండు 

నా నృపుం జంపుట । కై విప్రవేష 
మలవడం దాల్సి తా । నరుదెంచుత్రోవ 
విలసిల్లునొక వట । వృక్షంబునీడ 
శయనించియుండ నీ | జగతీశు నురగ 
భయవిముక్తునింజేసి | బ్రతికింతు ననుచు 
దా వృద్ధవిప్రండై | ధన్వంతరియును 
వేవేగ వచ్చి యా । విటపిమూలమునం 
జేరిన నతని వీ । క్షించి తక్షకుండు 
””ఈరెవ్వ రిచటికి | నేల వచ్చితిరి 
నావుడు తక్షక | నాగేంద్రుచేతం 
జావకయుండ నా । “*సంజీవశక్తిం 
జూపి యా భద్రాత్మ | జునిం గావంజనెద 
నా పేరు వినుము ధ । న్వంతరి యనిన 
నేనె తక్షకుండ నీ । వెట్లు రక్షింపం 
బూనెదు మద్విష । ేపూర్ణదంట్టలను 
గబచెద భస్మంబు । గాను నీ వటము 
నుజక ము న్నున్నట్టు | లుండం జేసెదవె 
చూచెదంగాక నీ । చోద్యంబు ననుచు 
నేచి నిజాకార | మేర్చడం బెరింగి 
విలయకాలానల । విషఫణిజ్వాల 
చలదుగ్రజిహ్వావి | శాలఫణంబు 
సోకుటుచగా నోరకు । గోడించి యొడిసి 
కబిచిన గొబ్బునం । గ్రమ్ము విషాగ్ని 
పటలంబుచే భగ | భగం గాలి పడిన 


నవనాథ చరిత్ర 


పటుతర వటతరు । భస్మపుంజంబుం 

జేరి సంజీవని । సిద్ధమంత్రముల 

నీర మాక్షణమె మం । త్రించి చల్లినను 
బసిడాలు నాకు జొం | పములతో నొప్పి 
యొసంగుకొమ్మలతోడ | నింద్రగోపముల 
బాగునంబెంపారు | ఫలములతోడం 
దూంగుశాఖలలోనం । దొలంకులయందు 
నెలకొను బహుపక్షి । నివహంబుతోడ 
నలంగకదానిపై | నటనున్నయంత 
యున్నతితోంగూడ । నుప్పరంబెగసి 
పన్నుగంబాదునం । బడి విలసిల్లు 
వృక్షంబుగనుగొని | వెజంగంది నిలిచి 
తక్షకుం డిట్లనె | ధన్వంతరికిని 

మహితాత్మ నీ దివ్య | మంత్రంబు మహిమ 
మహింజిత్రమగు నైన | మనంజేయరాదు 
మునిశాపదగ్గుందై । ముడింగిన నృపుని 
ననఘ నీ కతం డిచ్చు | నర్ధ మెనిత్తు 
మిన్నకపొమ్మని | మితిచేయరాని 
పెన్నిధింజూపినం | బ్రియమంది మరలి 
యరిగె ధన్వంతరి | యప్పుడు నేను 
తరువుతోం డొడంబడ । దగ్గమైనట్టి 
పరితాపమునంజేసి | పాపంపు జీవు 
లురగంబు లనుచు వా । యోడక తమ్ము 
దూషించటయు నల్మ। తోం దక్షకుండు 
భీషణదృష్టిం గం । పింప వీక్షించి 
జాతీయమైన మా। చ... .... .... =... 
ఈ తెజంగున మున్ను । నెజింగియు నెటింగి 
చెడ నాడితివిం గానం । జెచ్చెర నీవు 
కడుక్రూర మగు భుజం | గమవు గమ్మనుచు 


ద్వితీయాశ్వాసము 237 


238 


శాపమిచ్చుటయు నా । క్షణమె నే నురగ 
రూపంబు పూని యే । రూపున నింక 
నగు శాపముక్తి నా । కని వేండుకొన్న 
నగజేశునకుం గూర్చి | నదదనుండైన 
ఘను మీననాథునిం । గాంచి భాషింపం 
గనియెదె శాపమో । క్షం బని పలికి 
చనియెం దక్షకుండు నీ। సందర్శనంబు 
మనమునం గోరుచు | మగిడియు మునింగి 
యీ భంగి నుండుదు | నీ మండుగందు 
నా భాగ్యవశమున । నాథవరేణ్య 

నెమ్మి విచ్చేసితి | నీ ప్రసాదమునం 
(గమ్మజి నాకంబు | గనుగొనం గంటి 
నని విన్నవించి వి । యద్వీథి కెగసి 
చనియె గంధర్వుండు । సమ్మదంబెసంగ 


అశ్వాసాంతము 


నని చతుర్దశ భువ । నాధీశుపేర 
వినుతవేదాగమ । వేద్యుని పేర 
భావనాతీత ప్ర । భావుని పేర 
సేవకోత్సలషండ । శీతాంశు పేర 
గంగాతరంగ సం | గతమౌళి పేర 
భృంగీశతాండవ । ప్రీతాత్ము పేర 
ఘనముక్తిశాంత భీ । క్షావృత్తిహృదయ 
వనజ(ప్రభాత ది । వాకరు పేర 
నభిమతార్థప్రదా । యకుపేర నిత్య 
శుభమూర్తి మల్లికా । ర్టునదేవు పేర 
నా రవి తార శ। శాంకమై వెలయు 
గౌరనామాత్య పుం । గవ కృతంబగుచు 


నవనాథ చరిత్ర 


తా = 
౧౨౭౪ ౨౦౫౩ ౯ాలా జఉ లి ఫై. గై ౯ 


21. 


౨ ౦ ౯రాల జ లు ఫై గ 


ననువొంద నవసిద్ధ । నాథచరిత్ర 
మను కావ్యమున ద్వితీ | యాశ్వాస మయ్యె 


తన పోటరము 

'జుట్టనవైల' - కావచ్చు 

నీకు నెరగంద్ద 

గలవారుమధుకర కీరసోరములు. 

లణువన 

సుందరినాదెస 

నీ నాథుతో 

కర్పూర 

ఉచ్చారణ వశంబున 'ధ్రుతి” యని భ్రాంతిపడి యిట్టియతి కవియే ప్రయోగించి 
యుండును. చూ. పుట 41. నృపు...రెండు. 

తరమెన్న 

పోనీక - అనవచ్చు. కాని కవి ప్రయోగమదేనేమో? వ్రాయసకాని దోసమో! 
ల విద్వాంసుల. 

ల్లి (పూ.ము) 

వనగండ్లు గుళ్ళుగా. 

జాలింబడి పొరలిన. 

తరిమిడక్కటమున. 

వెజిచియున్న. 

యనక. 

తెజంగెల్ల. 

“ఆనతి” శబ్బము సంస్కృత మను భ్రాంతిచేంగవి ప్రయోగించియుండును. 
ఇది శైక కవుల సంప్రదాయంగా (గ్రహించవచ్చు. (న.ము.) 


బరిసెనంబుగ. 


ద్వితీయాశ్వాసము 239 


22, 
28. 
24. 
25, 


26. 
217: 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 
44. 
45. 
46. 
47. 
48. 


49. 
50. 


240 


దటె - సవరణ. (చూ. 42 పుట). 

యింక. 

ముదమున సూర్యు. 

మాికిని (పూ.ము.) అపుడు పారావతోపమానం పోతుంది. కనుక పూ.ము.లో 
చూపిన పాఠాంతరమే శ్రేయమన్న తలంపున చేసిన మార్చు. 
మృత్యువుకో. 

దిదిపుజేసి. 

సోలపున. 

సొంపెడలియున్న. 

చనదు యీరీతి. 

దీనికి. 

విధికి నీవిట్లు. 

మాయనియేడ్సివా పోవంగబిట్టు. 

ఇటనన్వయము సరిపడుచున్నను నొక పాదము పోయినట్లున్చది. 
నుటుకు. 

నభాగ్రముల. 

తూరినుయ్యలల లూగునెలుగుగల లొప్పుమిగములు. 

దేవుని ననుదినంబేను. 

అనిశంబుమీర. 

ర” - (పూ.ము.) 

కులాత్మకుడు. 

ముత్యములు పొలింపజాలు శంక్కుపూసల వనమాల. 

(న.ము) 

దిట్టుకొలుప. 

వంతునకు. 

దజంగి. 

యాతత. 

మొదటి పాదం 'భగణంితో - ద్వితీయ పాదం 'నగముితో ప్రారంభమవు 
చున్నది ద్విపద. దిద్దవచ్చు. కాని కవి పొరపాటునకు చిహ్నంగా ఇలాగే 
ఉంచబడ్డది. (న.ము) 

సొబగునపరంజి. 


చం[ద్రంపుబరణి. 


నవనాథ చరిత్ర 


51. 
52. 
58. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
69. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72, 
783. 
74. 
75. 
76. 
77. 
18: 
79. 
80. 


మీదలిమినట్టియును. 

(న.ము.) 

పాపంబుగట్టక. 

(న.ము.) 

గురుపెట్టు 

నెందొ. 

చౌ-రంగి-నామకరణ హేతువైనవర్ణన. (న.ము.) 
యున్న చౌరంగి. 

వానిదా. 

నెదవడి : - నిట్లని. 

గియుమాల్యవంతంబు చేరువ యొండవడబే. 

ఇట నన్వయము రిగానె యున్నది. కాని యొకపాదము లుప్తమైనట్లున్నది. 
సహకార భూజంబు జరిత... జెతి. 

పిండుందై. 

ఇది వ్యాకరణ విరుద్ధముగా నున్నను గవిప్రయుక్తమనియే తోంచెడిని. 
కల్లచేసితివూర. 

బొరి బొరి చిన్నపోయిన మోముతోడ. 
యునుజాలవెచ్చి. 

పెయ్యలు. 

దెలుపునీ వని సుస్థితిని మీననాథుడెల్ల. 

చెప్పక మన్ననీయు మీయన్న 

ఘనకర్మ కన్నులా. 

పైన నాసీనులైయున్న అనియు వ్రాత ప్రతి పాఠము. 
నిరుపమశాంత నిర్మల శితచ్చ్భత్ర. 
క్రిత్తుండుయనెడి. 

భక్షణ 

మీ రెవ్వ. 

స్మరమంత్రశక్తి. 

పూరనీదడ్డు. 

కుటుచగానొర యొగ్గాణించి యొడసి. 


ద్వితీయాశ్వాసము 241 


242 


నవనాథ చరిత్ర 
తృతీయాశ్వాసము 


నిదానదర్శనుని కథ 


శ్రీ మీననాథుం డం | చితభక్తిం దనకు 
నామేరుగంధర్వుం । దర్చించి నట్టి 
సారంబులైన యౌ | షధము లన్నియును 
గోరక్షుచేతికిం । గొనురొప్ప నిచ్చి 

కదల నల్లంతం జొ । కృపుమొల్లవిరుల 
నొదవినకొప్పును । నొకవంక చెంప 
నడంచిన యేదుకొ । య్యయును జేగురను 
బెడంగుగాం దీర్చిన | పెడవంకబొట్టు 
వింతగా జెక్కుల | వెన్నెలచల్లు 

దంతపు గమ్మలు | ధళధళమంచు 
"బరిమించు చన్నుగు । బృలమీంద వ్రాలు 
గురువిందపూసల । గుబ్బసరంబుం 
బిరిగొన నల్లంటి । *పెన్సిన నెమలి 

పురి పచ్చవన్నెల । పుట్టంబుం జంక 
బరువుగాం బూనిన । పండ్లపుట్టికయుం 
జెలువొందం జేత రా । చిలుకలగూందుం 
బచ్చికస్తురితోడ | భదేభమదము 
మెచ్చుగాం గూర్చిన । మేనిపూంతయును 
గరమొప్ప ఘర్మాంబు | కణములు గలయ 
నెరసిన నెమ్మోము । *నిండార నివము 


నవనాథ చరిత్ర 


తృతీయాశ్వాసము 


వొలసిన విరితమ్మి | పొలుపు నటింప 
నలకలం బద నిచ్చి | నట్టి పిల్లొత్తు 
వలపు పిసాలింప । వాలుగమీల 
తళుకుల మించియుం | దలచుట్టి పాజు 
నిడువాలు గన్నుల । నిగ్గులు వాలయ 
నొడికంబుగావ (చ్చు | నొనరై) న మరుని 
నీలోత్సలాస్త్రంబు | నిగనిగ మెజుంగు 
నీలపుత్రిక మరు | నెలంతుక కేలం 
గేళిశుకంబు నాం । గీర్తింపందగిన 

బాల యొక్కతె తన । పజ్జ నేతేర 

నెక్కు వెట్టిన విల్లు నేర్చిన (యమ్ము) 
చిక్కు వెండ్రుక కొప్పు । చెవినున్న పీక 
గోరోజనము బొట్టు | గురువెంద పేరు 
పారుటాకుల కాసె । పచ్చని పొరక 
పీలినెట్టెపుజుట్టు | పెంచపూదండ 

లీలం జెన్నారు పు । లిందుం డొక్కరుండు 
వచ్చి యమ్మడుపున । వారిపూరంబు 
చెచ్చెరం (గోలి యా । చేరువ నున్న 
సరస రసాల భూ । జంబుల నీడ 
దరుణియుం దాను మో । దంబున నుండి 
కెలంకులం గలయ నీ । క్షించి బాలార్క 


తులితాంశు మీన నా । థునిం బొడంగనియు 


నీ మహాహుండు భూ । తేశ్వరుం డైనం 
బాములు తొడవులు । ఫాలలోచనముం 
బులితోలుకప్పును | బునుక కంచమును 
గలువలచెలికాని | కళయును గలుగు 
మనసిజాంతకుని కు । మారుండై వెలయు 


ఘనుండు మత్స్యేంద్రుండు । గాంబోలు ననుచుం 


గూరిమి ముదమునం । గొంకుచుం జేరి 


243 


244 


గోరక్షుచేత ని । కువము నెటింగి 
తరుణియుం దానును | ధరంజాంగి మొక్కి 
పరిపక్వఫలములు । పాయ కర్పించి 
యోగీంద్రవంద్య నే । నొక చెంచువాండ 

నీ గిరితటమున । నెసంగిన వేడ్క 

నొనర వేంటాడుచు । నొక్కొక యెడలం 
గనిన విచిత్రముల్‌ | గల వనేకములు 

ఇవి యవి యని వాని । నిచ్చలో నెరయ 
వివరింపలేక య । వ్విధము మీతోడ 
విన్నవించెద నని । వేడుక మీఅ 
నున్నచోటను దైవ | యోగంబు కతన 
విచ్చేసితనఘాత్మ | విను మత్తెజంగు 
మెచ్చుగా నొకరాతి | మీంద నెప్పుడును 
వెలుంగొందుం దేజంబు | వెస డాయంబోయి 
నిలిచిన పసిండి వ । న్నెయుం బొల్బుదేహ 
మరయ మంటయు (ను) గా । దది యెట్టీ దనిన 
నరు దంది యచ్చట । నారసం బున్న 
దాకందు వెటింగింపు | మనుటయుం దన్నుం 
దోకొని శబరుండు । త్రోవచూపుటయుం 
జని వాండు చెప్పిన | చక్కటి వెలుంగు 
ఘనతరతేజంబు । గని శిష్యవరుల 

కది చూపి యలరుచు | నన్నగం బెక్కి 
కదిసి కూర్చుండి శం । కరునిం దలంచి 
యా రసదేవత । నర్ధిం (బ్రార్థించి 

(కోరి దోసిలియొగ్గి । కొని యున్నయంత 
గ్రక్కున నా శిలా | గర్భంబు వెడలి 

నిక్కిన మెజుంగులు । నింగి నిండార 
రాజితవజక | రండంబుతోడం 

దేజరిల్లుచు మహా । దేవు తేజంబు 


నవనాథ చరిత్ర 


చెచ్చెర వచ్చి దో । సిటిలోన నున్న 
నచ్చపుభక్తి హ । స్తాంబుజాతములం 

బొదివి యల్లన శిరం । బునం జేర్చి ముదము 
గదుర గోరక్షుని | కరమునం బెట్టి 

యా పుళిందునిం గొని | యాడినం జిత్త 
మేపార మటియు వాం । డిట్లని పలికెం 
బొడగంటి నొక మహా | భూతంబు నొక్క 
యెడ నది యె ట్లన్న । నేకులం బొకటి 
కడువాండి నా మీందం । గదిసిన నమ్ము 
తొడిగి యేసినం దప్పం । దూజీ యా యమ్ము 
ఖంగున నొక రాతి | కడంబడి మేలు 
బంగారమైన న । ప్పట్టున నున్న 

రాలతో మ(త్రద | రమ్ము లన్నియును 

నోలి మోపినం గన్న । నొక్కటియైనం 

గర మొప్పం బసిండియుం | గాదయ్యె, నన్నం 
బరుసవేదియుం జూపు | పద మని యచటి 
కరిగి పైనున్న రా । ళ్లటు పాయంద్రోచి 
తరుణార్మమండల | ధగధగద్యుతులం 
బొలుపొందు ఘనశిలా | ముఖము వీక్షించి 
చెలంగి పద్మాసనా । సీనుండై శివునిం 

దలంచి (యొక్కుచు గర | తలము లొగ్గుటయు 
వెలుంగుచు నందుండి । వెడలి దోసిటికి 
నరుగుదెంచిన భక్తి । నౌదలంజేర్చి 
పరుసవేదిది దీనిం | బదిలింపు మనుచు 
గురుభక్తిరతుండైన । గోరక్షుకిచ్చె 

మతియుం బుళిందుండా । మత్స్యేంద్రుతోడం 
దెజంగొప్ప నిట్లనె | దేవ యింకొక్క 

చిత్రంబు గంటి నీ । క్షితిధర ప్రాంత 


తృతీయాశ్వాసము 245 


246 


ధాత్రీధరంబున । (తతధౌత) వజ 

కాంతిం జెన్నొందు శృం | గము గల దచటి 
కింతింత నుండి తా । రేమి తలంచిన 
నప్పదార్థములెల్ల | నచ్చెరువార 

నప్పుడు వచ్చు రా । వనుభవంబునకు 
నావుడు నచటు చిం । తామణిస్థాన 

మా వరమణి । చేతి కబ్బీనంగాని 

సిద్ధింప వెందుం బ్ర | సిద్ధంబులైన 

సిద్దు లటంచు నా । సిద్ధముఖ్యుండు 
నెజుకు చూపిన త్రోవ । నేగి దీధితుల 
గితీగొన మెజసి యా । గిరినెక్కి వాండు 
గుజుతు చూపిన భక్తిం । గూర్చుండి యపుడు 
కజణకంఠునకు (మొక్కి | కరము లొగ్గుటయుం 
దను బ్రస్తుతింపుటం |; దలంపురత్నంబు 
ఘనపథంబున మించు | గములు రాణింప 
హస్తపుటంబున । నరుదుగా నిల్వ 
మస్తకంబునంజేర్చి | మన్ననచేసి 

రమ్మని పిలిచి గో | రక్షుచేతికిని 

గమ్మబ నిచ్చి కి | రాతు కెర్దించ 

నావేళ గురునకు । నభివందనంబుం 
గావించి పాణి పం | కజములు మొగిచి 
కొనకొని చౌరంగి | గోరక్షసిద్దు 

లనిరి మహాత్మ యీ | యద్భుతమహిమ 
యెొజుకు మాత్రపువాని । కేరీతి నుర్వి 
నెజుగంవచ్చెడు నాన । తీందగు నన్నం 

దన దివ్యదృష్టి నా । తని తెజం గెటింగి 
ఘన మీననాథుండు । గాండీవి మున్ను 
పూని తపంబు స । ల్పుచు నున్నవేళ 
వానిపైం గరుణించి | వరము లీం దలంచి 


నవనాథ చరిత్ర 


చెంచుచేంత లమరు । శివుండు ంబార్వతియు 
నంచతలీలం దా | మరుగుచోం దోవ 

నొక శబరాలయ | మొయ్యనం జేర 
నకలంకచిత్తుందై । యం దొక్క యెజుకు 
వారి దోడ్మొనిపోయి | వనఫలంబులను 
నారగించంగ నిచ్చి । యమృతోపమాన 
మగు శీతలోదక । మర్పించి మనసు 
చిగురొత్తం బ్రియమొన । ర్చిన సంతసిల్లి 
యీతండు సౌజన్య | మొసంగం గిరాత 
జాతుండై ననుం జాల । సత్మారమిపుడు 
గావించె మన కటు । గాన సత్పుత్రు 

నీవలె నని భవా । నీశు లూహించి 
యతనితో ననిరి మ । హా బలాధికుండు 
నతిమహామాన్యుండు | నమితశౌర్యుండు 
నలఘుతేజస్వియు | నగు సుతుం డొకండు 
గలుగు నావుడు మాకు । గలిగె నీవేళ 
నపర భవంబున । నటువంటి పుకు 
గృపసేయు మనుచు మొ । క్కిన నట్లకాక 
యనుచును స్వేచ్చమై । యా భవుం డుమయుం 
జని రంతం గాల వ | శంబున నుండి 

యీ యుగంబున వాండు । నింతియు బుట్టి 
యీ యనఘునిం గాంచి । రితండు నిదాన 
దర్శనాముండు గానం । దద్దయు నితండు 
దర్శింపం జాలెనే । తద్విషయంబు 

లని చెప్ప శబరున । కభీమతార్థంబు 
లొనరంగ నిచ్చితా । రుత్తరదిశకు 

భోరున జనుచుండ । ముందట నేగు 
చౌరంగి యొక మహీ । జము నీడం గొంత 
తడవు గానంగరాక | తత్తరుచ్చాయం 


తృతీయాశ్వాసము 247 


248 


(గడవ న) వ్వలం బొడ । గాన వచ్చుటయు 
పెజంగొంది మత్స్యేంద్రు | వెనుక సద్భక్తి 
గుజుకొని యేతెంచు | గోరక్షకుండు 

ఈ చిత్ర మెట్టిదో | యెటిగింప వలయు 


మేఘనాదసిద్దుని కథ 


పొలతియుం దానును । బుత్రుండుం గూడి 
కొలనిలోపలికి డి | గ్గుచునుండ వచ్చి 
వెలుచ గర్జించుచుం | బెటపెట మొరసి 
పడుమహీసురు తల । పైంబడ నుటికి 

వడి విప్రకుని (మెడ) । వాత (నుబట్టి) 
గుడువాండి కోజలం | గఅచిన నొగుల 
నొడలు నెత్తుటం దోంగి | యో మహాదేవ 
యనుచు నేలకు వ్రాలు । నాత్మేశునార్త 
నినదము నిని భీతి | నెక్కొనం బాటు 
పణంతిం జంపంగ వెంటం | బడు వాలుమృగము 
కణంక వీక్షించి ది । గ్గన నమ్ముం దొడిగి 
యనువొంద దృఢముష్టి | నమరించి విల్లు 
కొనలు మోపంగం దెగం । గొని దృష్టి నిలిపి 
మాంగి తా నొకమాను | మాటున నుండి 
తూంగ నేయుటయు న । ద్బుతముగా నిగిడి 
నట్టెద నదరంట । నాటిన మూట 
గట్టివేసినరీతి 1 గాం దుక్కుడగుచు 

నుప్పరం బెగసి యా | యుగ్రమృగంబు 
గుప్పున ధరమీందం । గూలెం గూలుటయుం 
జెట్టు సయ్యన డిగి । చేరి యా విప్ర 
"పట్టికిం బత్నికి । భయమెల్ల దీర్చి 

వారి దోడ్మొనిపోయి | వసుమతీవిభుండు 


నవనాథ చరిత్ర 


ధారుణీసురుని ముం | దటం దెచ్చినిలిపి 
తియ్యనిజలములు । తెచ్చి వక్రమునం 
జయ్యనం బోసి లో | చనములం దడిపి 
యలంతందేర్చినం గన్ను | లల్లనం దెజచి 
పొలంతిం బుత్రునిం జూచి | భూవిభుం జూచి 
(యనఘా) త్మ మీరెవ్వ ॥ రయ్య “నావుండు 
మనుజనాయకుండు ట్రా | హ్మణున కిట్లనియె 
యేనొక్కన్ఫపుండ మ । హీదేవతిలక 

పూని కొలనిజలం । బులను నేం గ్రోల 
గొలనిలో దిగంబోయి | కూలకుంజమునం 
బులి బొడగని యేయం । బూని యున్నంత 
నీవు బుత్రుండును । నెలంతయు నీరు 
దావ నేతెంచి ముం | దటం బరికించి 
కనుంగొననేరక । ఘనతరవ్యాఘ్ర 

మున కెదురైతి రా । పులి యంతం బోక 
వెస నీ వధూమణి । వెంటం బట్టుటయు 
మసల కేసితి దాని । మహిమీందం గూల 
నీవంటి బహుపుణ్య । నిధి కిటువంటి 
చావయ్యెనే యని | సంతాప మందు 
భూవరుం జూచి యా | భూసురోత్తముండు 
చావులు లే వనం । జనదు చర్చింప 
దేవతలకు నైన । దీనికి నడల 

నీ వాలుమృగముచే | నిట్టి దుర్మరణ 
మగుటకు వగచెద । నాత్మలో ననుచు 
దగిలి యేడ్చుచు నున్న । తనయు వీక్షించు 
"తనయు డగ్గజణంబిల్చి | తన్ముఖాంబుజము 
తన యురంబునం జేర్చి | తార్మొన నెత్తి 
యన్ననే నడిపెడి | యాచారవిధులు 
సన్నుతమతింబూని | జరుపు మీ వింక 


తృతీయాశ్వాసము 249 


250 


నలయక వేదశా । స్రాభ్యాసనిరతి 
సలుపుము దినమును । సజ్జనగోష్టిం 
బాయక యతిథిస । పర్య లెప్పుడును 
జేయుము సుకృత సు । తృప్తులం బొంద 
నెల్ల భూతంబుల । యెడ దయ మీ 
నుల్లసిల్లుము భక్తి | నుడురాజధరుని 
మన్మథాంతకుని సం । మాన్యప్రభావుం 
జిన్మయాత్మురిదలంపు । చిత్తమునందు 
నని బుద్ధిచెప్పి ని । జాంగనకేలు 

తనకేలం దగిలించి | తనయునిం జూపి 
వనిత యీతండు పిన్న । వాం డీమహోగ్ర 
వనము భయంకర । వ్యాళశార్జూల 
భూతసంకుల మొంటిం । బోనీకు మవుల 
నాతత కందమూ । లాహరణార్థ 
మిటమీంద వలవదు । మీకు నిం దుండం 
బటుబుద్ధి సన్ముని । ప్రవరాశమమున 
వసియింపులోడింకం దరు । వాతికృత్యంబు 
లెసంగింపు కులశీల | మేమరకుండు 

మని వెండియును వసు । దాధీశు ముఖము 
గనుంగొని యావాల్మె । కంబు బారికినిం 
బాపి రక్షించి తీ | పణంతిని శిశువు 
నేపారం గరుణమై । నింక వీరి నొక్క 
మునియా(శ్రమము చేరు । పుము నీకు నొదవు 
ననుపమసకల యో । గాధికఫలము 
లనుచు మహాదేవు | నంబికారమణు 
మనమున నునిచి న । మళ్ళివాయ యని 
విడిచెం బ్రాణంబులు । విప్రం డావేళం 
దొడతొడ గన్నీరు | దొరంగ దైన్యంబు 
మొగమున నెసంగంగ | ముదిరిన వగను 


నవనాథ చరిత్ర 


బొగులు తనూజుని | ముద్దుల మొగము 
గుదిగొన్న కూర్మి న । క్మునం బలుమాజు 
గదియించి ముద్దిడి | కన్నీరు దుడిచి 
భూనాయకుని జూచి | భూసురవనిత 
మానవేశ్వర కృపా । మతినీకుమారు 
మునియాశమముం జేర్చు । ముద మంద ననుచు 


కడుకాలమును నుండ । గాం జాల ననిన 
బుడమీశుం డాత్మలోం । బురపురం బొక్కి 
యమ్మ నీ కిట్లాడ । నగునె డెందమున 
ముమ్మడిగొనుశోక | మునం జాల బెంగ 
విడిచినం బ్రాణముల్‌ । విడుచు నీబాలుం 
డుడుగు మీ కతనను । నుత్తరక్రియలు 
పరలోకగతుం డైన । పతి నాత్మలోనం 
బరమేశ్వరునిం బోలె । భక్తి భావించి 
(మొక్కుచు భూతలం । బునం గడు వినుతి 
కక్క గంగాది వా । హినులను గ్రుంకి 
యమిత తపోధను । లైన సన్ముల 
కమరంగం బరిచర్య | లర్ధిం జేయుచును 
బరమ *ేసంయమ వ్రత । పాలనం బెసంగ 
జరుపుచు నడవడి | జగములు పొగడం 
జేకొని పుత్రుంబో । షింపుచు నుండు 

నీ కుమారుం డుండ । నిక్కంబుగాను 
నీరజానన నిన్ను । నీ తనూభవుని 
భోరున దోడొని । పురమున కేగి 

నూటి కొకటి నేర్చి | నుతిమీజం బాడిం 
జాటువకెక్కు"వ । తృల ధేనువులను 


తృతీయాశ్వాసము 251 


252 


బెక్కింటిం జెచ్చెరం | ట్రీతిగా నిత్తు 
నిక్కంబు నావుడు । నృపుని వీక్షించి 

యా విప్రకాంత । యిట్లనియె భూనాథ 
నీవంటి సతపా | నిధి మాకు గలుగం 
బతిలేని సుతు లేల । ప్రాణంబులేల 
పతిలేని సకల సం । పదలును నేల 
నాకును నా ప్రాణ | నాథున కొక్క 
లోకంబు నను నింక | లోవంగ వలదు 
వసుధేశ నీవిచ్చు | “వాటి నన్నిటిని 
బొసంగ నీ వడుగుం జే । ర్పుము వినుమొకటి 
విపినంబులో6 బ్రాణ | విభుండును నేనుం 
దప మాచరించెడి | తటి నొక్కనాండు 
శివయోగియొకండు చె । చ్చెర చనుదేరం 
బ్రవిమలమతి నర్ధ్య । పాద్యాదు లిచ్చి 
కరమొప్ప ఫలములం | గందమూలములం 
బరితృప్తిం గావింపం | బరిణామ మంది 
నెలంత నీ భర్తయు । నీవును వినయ 
మొలయంగం జేసిన | యుపచారములకు 
మిగులుం బ్రీతుండనైతి | మీ కొక్కసుతుండు 
పొగడొంద జన్మించు | భువన పూజ్యుండు 
వాండును నొక యోగి | వర్యుని కరుణం 
బోండిమిగా సిద్ద । పురుషుండై వెలయు 
నని చెప్పి యతం దేగె | నటమీందం గొన్ని 
దినములు చనంగ నా । దివ్యయోగీంద్రు 
పలికినట్లుగనె గ | ర్భం బొగిందాల్చి 
నెలలు తొమ్మిదియును । నిండ నాలోన 
ఫలముల కని యోగి । పతియును నేను 
వెలయ నీవనములో । విహరించువేళ 
మెజుపులు తళతళ । *మెజయ మిన్నగల 


నవనాథ చరిత్ర 


నుజఖుములు ఘుమఘుమ । నుజఖుమం బెల్లొదవు 
వానం దోంగుచు నొక్క। వటమహీరుహము 
తో నొత్తగిలి యాత్మం | దురగలిగొనెడి 
వీతునం గంపింపం । బెటపెట మనుచు 
నాతటి నంబర । మందు మిణుర్లు 
పరువడిం జెదరంగం | బడియెం బిన్చిడుగు 
అరుదుగా నప్పుడా | యశని పాతమున 
వటమహీరుహమును । వడి నిలంగూలె 
విటతాటమై బిట్టు | విజిగి మోయుచును 
అప్పుడు (శ్రుతిదుస్స | హంబుగ దిశలం 
గప్పిన రవమున । గర్భంబు గలంగి 

వడి నూడిపడియె నీ | వడుగు వానయును 
నుడిగె నేమును భయం । బొయ్యనం దెలిసి 
కొడుకు నక్కుననెత్తు । కొనివచ్చి పెంచి 
వడుగు గావింప స । ర్వజ్ఞుం గానెల్ల 
చదువులు గజపె నా | శ్చర్యంబు మీఅం 
బొదవిన ప్రేమను । భూసురోత్తముండు 
అటుగాన మేలగు | నవనీశ తిలక 
యిటుమీందం బరితాప । మేల చిత్తమునం 
బనుపుము ననువేగం । బ్రాణేశుం గూడ 
ననఘాత్మ యిదియది | యని యాన తీక 
యనవుడు నట్లకా । కని చితిపేర్చి 

చని మహీనాథుండ । చ్చటి చెంచుపల్లె 
ననలంబుం దెచ్చిన | నలరి యా విప్ర 
(వనిత యాత్మే) శుపై | వరలు రక్తంబు 
గడిగి తానును నుద | కము లాదిపిదపం 
గొడుకును మడుంగునం । గ్రుంకించి శవము 
సొదమీంద నిడి పూర్ను । సొంపలరంగం 
గదియం గౌంగిటంజేర్చి । క్రమము దీపింపం 


తృతీయాశ్వాసము 253 


254 


“ద్రేతాగ్నులాయాయి । రీతులంనెల్లం 
బుత్రునిచే మంత్ర | పూతంబుగాంగం 
బెట్టించుకొని యొక్క । పెట్టున నగ్ని 

చుట్టు దార్మొనికాల్చ | జువ్వన నింగి 

నడరం జీలలు ద్రుంగి | యా పుణ్యసాధ్వి 
తడయక ప్రియుందును । దానునుగూడి 
యమరలోకము కేగి | రంత శోకాగ్నిం 
గుములుచు వడుగును | గువలయేశ్వరుండు 
నున్నచో నచటికి । యోగసిద్ధ్యబ్దీ 
పున్నమచంద్రుండై । పొలుపొందు ఘనుండు 
పరమేవ్వరుని కూర్మి । పట్టి మత్స్యేంద్రుం 
డరుదుగా నిజతేజ | మడర నేతెంచె 

వచ్చి తోయములాడి | వనజాకరమునం 
జెచ్చెరంగ్రోలి యా । చెంగట నేల 
బటుబాణహతి నీల్లి | పడియున్న పులిని 
బొటపొట కన్నీరు । పొరిబొరి దొరుంగ 
వగలంగుందుచు నున్న । వడుగును నృపునిం 
దగంగ వీక్షించి యం | తయు మాకుందెలియ 
నెటిగింపుం డనిన మ । త్స్యేంద్రుకు భక్తి 
నెజంగి భూనాయకుం । డిట్లని పలికె 
వనమున వేంటాడ । వచ్చి యీ సరసిం 
దనివోవ జలములు । ద్రావి వెల్వడుచు 

నల పొదరింటిలో | నణంగి లాంచున్న 
పులింగని మ్రానెక్కి । పొంచి యేయంగ 
గమకించి పడి జండ । కాండంబు వింట 
నమరించునాలోన । నలర నేతెంచి 

కూరిమి విప్రుండు । కొమ్మం జేకొనుచు 
*నీరాస మడుగులో । నికి డిగునంత 
గర్భముల్‌ గలంగ భీ | కరముగాం బులియు 


నవనాథ చరిత్ర 


నార్భటంబున నయ । మార లంఘించి 
యొజఅలంగ విప్రుని । యుత్తమాంగంబుం 
గబిచి యంతటం బోక | కడంగి యీ వడుగు 
తల్లిపైం గవయ । న త్తటిం బులి నేలం 
డ్రెళ్ళనేసితి నేను । తీవ్రభల్లమున 

నా విప్రనందనుం | డనఘ యీ శిశువు 
భావమునం బతి । భక్తి దీపింప 
ననలముఖంబున । నాత్మేశుంగూడం 
జనియె నీతని తల్లి | సద్దతి కనుచు 
విన్నవించిన మహీ । విభుమీంద మిగుల 
మన్నన మెజయంగా । మత్స్యేంద్రుం దనియెం 
బొడిపొడిగాం | గాలిపోయిననైనం 
దడయక బాలుని । తల్లిదండ్రులను 
వెరవుగాం (బ్రతికింప | వెలయు సంజీవ 
కరణి నేనటు చేయం । గాదు వారిప్పు 
డమరలోకంబున । నమితసౌఖ్యములు 
సమకొని యున్నారు | సమ్మదం బెసంగ 
నా దివ్యదేహుల | నలజడి పెట్ట 

రా దటుగాన గా । రవము నిండార 
దిక్కెవ్వరునులేక । దీనుండైయున్న. 
యిక్కుమారునిం (బ్రోచు | టెక్కుడు ధర్మ 
మిత్తు సిద్ధిని నేను | నితనికి ననుచు 
సత్తుగా నాతని | జన్మప్రకార 

మంత నృపుండు చెవు | లారంగం జెప్ప 
వింతగా నేర్చడ । విని సంతసిల్లి 
మీననాథుండు దయ । మీజ గోరక్షు 
తోన నిట్లనియె నా । రుని నీ కుమారు 
నెమ్మితోం జేకొని | నీ వుపదేశ 

మిమ్ము నా పనుపున । నింక నొం దనక 


తృతీయాశ్వాసము 255 


256 


నావుడు మాటాడ | నణంకి ఫాలంబు 
మోవ భూస్థలిం జాంగి | మొక్కి చౌరంగి 
కతిభక్తి నెజంగి నే | రృలరంగ విప్ర 
సుతుని సిద్దాసన | స్థునింగాంగంజేసి 
ధీయుతుండై విభూ । తిస్నాన మొనరం 
జేయించి మత్స్యేంద్రు | శివునిందలంచి 
హస్తపంకేరుహ | మనురక్తి నతని 
మస్తకంబున నుంచి | మతి నాలుగైన 
యోగంబు లలవడ । నుపదేశ మిచ్చి 
18లాగుగాం గృవ సిద్దు | లన్నియు నొసంగి 
సిద్ధశరీరుంగాం | జేసి మత్స్యేంద్ర 

సిద్దున కిరువురుం । జేరి మొక్కుటయు 
నలరి నామం బిడ । నాత్మలోం దలంచి 
చెలంగి మేఘధ్వనిం । జేసి యీ వడుగు 
జనియించె నని వీని | జననిచే మున్ను 
వినినచందంబు భూ । విభుం డెటింగించె 
నా మాట విన్నాండ | నగు మేఘనాద 
నామ మొప్పంగ నని । నాథముఖ్యుండు 
భూనాథు దీవించి | పొమ్మన్ననతండు 
మీననాథుకు భక్తి | మీజంగ మొక్కి 

దేవ నన్నును గృపా । దృష్టి వీక్షించి 
కావింపవే సిద్దు 1! గా నన్న నవ్వి 
మనుజేశ సకల సా । మ్రాజ్య సౌఖ్యముల 
మనమారనీవు నె । మృది నుంట మాని 
యోగీశ్వరత్వంబు । నుల్లంబులోన 

నీగతి నాసింప । నేమిటి కనినం 
బుడమిటేండును రాజ్య | భోగంబునందు 
నొడంబడ దిప్పుడు | నుల్ల మెబ్బంగి 
నింక నే మని యాన । తిచ్చిన మీకు 


నవనాథ చరిత్ర 


శంకరు నా నని । చాంగి మొక్కుటయు 
మదిలోనం గృపమీఅ | మత్స్యేంద్రుం డతని 
వదనము వీక్షించి ।; వసుమతీనాథ 

నీ దేశ మెయ్యది । నీ తెజంగెల్ల 

నాదట నెటింగింపు | మన్నం గేల్మొగిచి 


విరూపాక్షనాథుని కథ 


యనఘాత్మ వినుము ము । న్నాదిత్యవంశ 
వనధిచంద్రుం డన | వసుధం బెంపెసంగు 
నట్టి గణ్యావంతుం | దను భూమిపతికిం 
జుట్టాలసురభియై । సొంపు గావింప 
నంజని యను పేర | నసమశీలమున 
రంజిల్లు నమ్మహా । రామ్రాధినాథు 

సుత (కును నిరువురు | సుతులమునొక్క 
యతివయుం బుట్టితి | మగ్రజుపేరు 
మహిం బెంపు నొప్పం గు | మారచంద్రుండు 
దహనలోచనుపేరం । దగు విరూపాక్షుం 
డ (నువాండనే నంత । నగ్రజు) రాజ్య 
మున నిల్పి ప్రజకెల్ల । ముదమునం దీర్తు 
నేపన నొక్కనాం । డే నరణ్యముల 

లోపల వేట స। ల్పుచు వచ్చివచ్చి 

పెడ లీకవిల్లును । బిడుగునకంటె 
కడువడి మెజుంగులు | (గక్కుబాణములు 
ధరియించి దరిని బా | దపశిఖరమున 
గురువులు వాజటిది | గువ్వ నేయంగ 

లేక చింతించు । పుళిందునిం జూచి 
యాకీలు దెలిసెద । నని చేరంబోవ 
నాలోన చేగూంటికి | నల్లనం జేరు 


తృతీయాశ్వాసము 257 


258 


లీల నట్టిట్టు చ । లింపంక గువ్వ 

నిలిచిన నమ్ము సం । ధించి చాపంబు 
బలుతెగ గొని యేయం । బరగుచునున్న 
పొడ గాంచి యేనును । బో నమ్ముదొడిగి 
నడింకిన వాని డెం । దంబు కపటము 
తెలియంగ డాసి యి । త్తెజింగెట్టి దనుచుం 
బలికిన వాండు చె । ప్పక కొంత దవ్వు 
నుసలి యిట్లనియె భూ | నుత తప్పంబలుకం 
బొసంగంగా వినుము క | పోతంబుగుండెం 
బరగ (మింగిన భూమి । పతి యగు దీని 
సిరము మింగినవాండు । సిద్దుడై వెలయు 
మానవేశ్వర దీని । మాంసంబుం దిన్న 
వాని కాంకలి నీరు | వట్టును జరయుం 
దనుకక పెక్కు వ । త్సరములు (బ్రతుకు 
నని చెప్పె నొక్కమ । హాత్ముండు నాంటం 
గొలె దీనిం బడనేయం । గొలంది నా కలసి 
వల నేది యిట్లున్న। వాండనే నన్న 
వడిచాప మెక్కించి | వాలమ్ముం దొడిగి 
తడయక తెగనిండం । దాదృష్టి నిలిపి 
భూమిపైం గూలం గ । పోతంబు నేసి 
యామస్తకము గుండె | యామాంసమేను 
మసలక కైకొని | మాంసంబు బోయ 
కొసగితిం దలందింటి | నుత్తమాంగంబు 
మరిగుండె యిచ్చితి ।; మాయన్నకంత 
నరుదుగా ధరణీశుం । డై యున్నవాండు 
ఆంకలి నీరువ । ట్లాదిగా జరయు 
లేకయున్నాండు పు । ళిందుండు నిపుడు 
నాకును నీ దర్శ । నంబయ్యె నింక 
నాకిరాతుని మాట । కనుగుణంబుగను 


నవనాథ చరిత్ర 


జెలంగి కృతార్జునిం | జేసి రక్షింప 
వలయు ననపుడు త | ద్వాక్యంబులకును 
మది ననుమానింప | మత్స్యేంద్రుతోడ 
విదితంబుగా నంత । వినువీథి నుండి 
వలనొప్ప నాకాశ । వాణి యిట్లనుచుం 
బలికె నీతండు పూర్వ | భవమున విభవ 
లీలతో మెజయు క । లింగ దేశమున 
శీలసంపన్నుందై । చెన్నాందు నొక్క 
ధరణిసురోత్తము | తనయుం డాద్విజుండు 
మరణ మొందిన వాని । మానిని పిదప 
కులటయె మును చనుం । గుడిచెడి శిశువు 
నులిచి నిష్ఫపతోడ । నొకచోట వైచి 
పోయిన మటియొక్క । భూసురవర్యుం 
డాయర్భకునిం గొంచు | నరిగి మోహమున 
వరలంజేకొని పెంచి | వడుగుం గావించి 
*పరువొప్ప నపుడు వి । వాహంబునకును 
ధనము సంపాదింపం | దలపోయు జాడ 
మనమున నెటింగి స | మృతి బేరమాడి 
యర్థమార్దించెద । ననుచు నావడుగు 
సార్ధముం గూడుక । చని దూరభూమి 
నొకపురి వేశ్యయై | యున్నట్టి జనని 
నకలంకమతిం దల్లి । యగుట యెజుంగ 
నేరక కవయుచు । నిత్యకర్మములు 
ధీరుండై సలిపి వ । ర్తింపుచు న్నతని 
యాచార మెడలింప | కనువుగా దనుచు 
నీచాత్మురాలు బా । నిసచేతం గల్లు 

వల నొప్పం దెప్పించి । వాండు నిచ్చలును 
జలములు గ్రోలెడి | సగ్గెడ నించి 
యున్నంత నీరువ । ట్టాదవ విప్రుండు 


తృతీయాశ్వాసము 259 


260 


మున్ను గోలినయట్లు | ముదము దీపింప 
జలబుద్ధి నా కల్లు | చనిగొని యెటీంగి 
వలచేత సగ్గెడ | వసుధపై వైచి 

పరితాప మొందుచు । బాప్పబిందువులు 
దొరంగ లంజను జూచి । దోషాత్మురాల 
తగునె యీ కపటక్ళ | త్యంబు సద్విప్రం 
డగు నన్నుం జెరుప నీ। కగు లాభమేమి 
కటకటా యింకం దన । గతి యేమి యనుచుం 
బొటబొటం బొక్కునా | భూసురు6 జూచి 
యా వారవనిత యి | ట్లనియె నీ దేశ 
మేవంక నీ పురి। యేది నీ గోత్ర 
మంతయు నెటింగింపు | మని వాండు చెప్ప 
వింతగా విని విని | వీడు మత్స్పుత్రుం 

డని బిట్టు మూర్చిల్లి । యల్లనం దెలిసి 
కనుంగన బాప్పంబు | కణములు దొరుంగ 
వెగచుచు నున్నట్టి । వెలంది వీక్షించి 
మగువ నీ వేటికి |; మథజింగెద వనినం 

దన పూర్వచరిత మం | తయుం జెప్పినీవు 
తనయుండ వగుదువు । తల్లి నే ననినం 
బుడమిపైంబడి మూర్చం | బొంది యొక్కింత 
తదవుకుం దెలివొంది | తరియింపనలవి 
గాని దుస్సహమాతృ | గమనాఘ మద్య 
పానదోషములు చొ । ప్పడె నొక్కయెడను 
ఈ మహాపాతక | మింక నొండొకట 
నేమార్గమునంబాయ । దెడపక పోయి 

గంగ గాళిందిలోం । గలసి పెంపొంది 
పొంగుచుం బ్రవహించు । పుణ్యతోయముల 
నొనరంబ్రాణత్యాగ | మొనరింపకున్న 
ననుచు దాం గొనివచ్చు । నట్టి యాసరకు 


నవనాథ చరిత్ర 


వరుసతోడుతం దమ । వారి కిమ్మనుచు 
వెరవువచ్చిన వణి । గ్వితతి కొప్పించి 

చని ప్రయాగను గృత | స్నానుందై యతండు 
తన పాపములం జెప్పి | తద్విముక్తియును 
ధరలోన భూపతి । త్వము సిద్ధపదముం 
దెజం గొప్పం దనకు సి । ద్ధింపను గోరి 
యా నదిలో (బడి | ప్రాణముల్‌ దొలంగి 
తా నట్టిఘోర పా। తరములం బాసి 
పదపడి ఘూర్జర | పతిగ జనించి 
విదితంబుగా రాజ్య | విభవంబు లందెం 
దన భావ వశత ............. 
గని కృతా(ర్భుం) డయ్యెం | గరుణం జేకొనుము 
నావుడు నమ్మీన | నాథుండు ధర్మ 
దేవతావాక్యంబు | హ దృఢబుద్ధి నూంది 
గోరక్షుం బిలిచి యీ | కువలయేశునకు 
(నారంగు యోగవి | ద్యాభ్యాసములను 
దెలిపి సిద్దునిం జేసి । తెమ్మన్న మొక్కి 
వలనొప్ప నా సరో । వరమున నృపునిం 
జెచ్చెరం గ్రుంకించి । సిద్దాసనమున 
నచ్చుగా నునిచి ని । జాంతరంగమున 
మన్మథవైరిని । మత్స్యేంద్రుం దలంచి 
తన్మస్తకమున హ । స్తముం జక్కృనిలిపి 
యెల్ల యోగంబులు । నెల్ల సిద్ధులును 
దెల్లంబుగా నుప । దేశించి తెచ్చి 
ముదమున గురునికి | మైొక్కించి తేజ 
మొదవ పే రితనికి | నొనరింపుం డనుచు 
విన్నవించిన భక్తి । వెలయు నీవిభుకుం 
గన్నవారలు మును । కాలకంధరుని 

పే రిడినా రింక | వేటొకనామ 


తృతీయాశ్వాసము 


261 


262 


మీరాదు గావున । నీ విరూపాక్ష 

నాథాఖ్య యెసంగు ను । న్నతి నంచు మీన 
నాథుండు పలుక | నందజు సంతసిల్లి 
రంతం దపస్వుల | యాశ్రమభూము 
లెంతయు వేడుక । నీక్షింపంగోరి 

తన శిష్యవరులతోం |; దడయక కదలి 
మనమార నరుగుచో । మత్స్యేంద్రుం డెదుటం 
గడింది భల్లూకంబు | కసమస రేంగి 
బెడిదంపుం గోఅలు । బెట్టు నొగల్చి 
కజచినమేని యా । గంట్లను నెల్ల 

వజదలు గాంగను | వదియ రక్తంబు 
తోరంబుగాం దొప్పం । దోంగి వాపోవు 
ధారుణీసురునితోం | దానంతం గదిసి 
యురుదుష్టమృగబాధ | లొందక యుండ 
నరయుచు శరచాప । హస్తుండై యున్న 
యొజుకును వీక్షించి | యిది (యేమొనాకు) 
నెజింగింపుమన్న వాం । డెజంగి యిట్లనియె 
విను నాథముఖ్య యీ | విప్రవర్తనము 


వంచక పురోహితుని కథ 


వినుపింతు నేంగన్న | విన్న మార్గమున 
నవనిపై సింహాద్రి । యను పురం బేలు 
నవిరళంబుగను సిం | హళుండను (రాజు) 
గల దాతనికి ల | క్షణ మంగళాంగి 
పలుక నేర్చిన మంచి | బంగారుప్రతిమ 
మెలంగెడి తొలుకారు | మెజపు పుష్పాస్తు 
పొలతుక కేళి పూం । బోణి జీవంబు 

గల చిత్రరూపు పుల్‌ । గడిగిన రత్న 


నవనాథ చరిత్ర 


కలశ కందర్పుండు | కరసానం దీడి 

పొది నేర్చి కైకొన్న | పూమొగ్గతూపు 
మదచకోరంబు కో । మలపుష్పలతిక 
చిలుకలకొలికి గొ । జ్ఞెంగ మించు చంద్ర 
కళ నాంగరూప రే । ఖా విలాసములం 
జె(న్నారు చుండు) నం । జిని యను కన్య 
యన్నాతి భువనమో | హనముగా నొదవు 
చున్న *'యవ్వనలక్ష్మి । నొప్పారు కన్య 
నన్నరేంద్రుకు మాన్యుం । డై యంతిపురము 
నందును దనకడ । నాంకలేకుండం 
బొందున బ్రతుకుచు । భూరి సౌఖ్యముల 
నెసంగు పురోహితుం । డితండు కురూపి 
మిసమిస మనెడి తు । మెదల మైకప్పు 
నెజపెడి కురులు గ్రొ । న్నెల వింతచెన్ను 
మజపించు నుదురును | మలయు బేడిసిల 
మటింగించు కన్నులు | మణిదర్పణముల 
తెజింగగు చెక్కులు | దిలకుసుమంబు 
మిగులు నాసికయును । మేలిమి మొల్ల 
మొగడల నగు దంత । ములు వింబఫలము 
దలంపించు నధరంబు । దర్పకుశంఖ 
కలితసౌభాగ్యంబుం | గడచిన గళము 
విసముల నటమటిం । పెడి బాహులతలుం 
గిసలయంబుల పెంపు । గెలుచు హస్తములు 
జిన్నిజక్కవలతోం | జిటిపొటిసేయు 

చున్ను మొగ్గలు ప | చందంబు లీల 
తిన్నతనంబామ । తించు నూగారు 
నన్నువ పిడికిట | నణంగు నెన్నడుము 
సైకతంబుల మించు | జఘనంబు ననంటి 
మోంకల నిరసించు | ముద్దు పెందొడలుం 


తృతీయాశ్వాసము 263 


264 


గనక కాహళల బిం |1కము దువాళించు 
నునుజిబుదొడలు౯ జెం | దొవలసోయగము 
“*కలనైనవ్రేళుల | నమరు మీం గాళ్ళు 
అలవైన వేడ్మల | నలరు విధముల 
జన్చలంగనలరు పెం । పొందు మన్మథుని 
లాలిత సామ్రాజ్య । లక్ష్మి చందమున 
గరువంపుం గలహంసి । కల వింతగతుల 
మురువు బిసాళించు । మురిపెంపు నడల 
మనసిజ మోహన । మంత్ర దేవతను 
మొనవు చందముననూ । పురములు మొరయ 
శృంగార మలవడం । జేసి నెచ్చెలుల 
సంగడి మెలంగు న । జ్ఞలజాక్షిం జూచి 
మోహించి కామాంధ | మున దారతమ్య 
మూహింపలేక పె । ల్లొదవు తత్తరము 
చిత్తంబుం బిరివీకు | చేయ నారాట 

మెత్తి విధాత న । న్నేల పుట్టించె 

నీ మాలకులమున । నిది గాల్చి పోయి 

నే మున్నె యొక ధారు । ణీ వల్లభునకుం 
బుట్టినటైన నీ | పొలంతి వరించు 

నట్టి మహాభాగ్య । మబ్బుగా తనకు 
జెడితిరా యింక నేమి | సేయుదు ననుచు 
గడుపును బవిసుకుచుం | గటకట యనుచు 
నిలిచినచో నొక । నిమిషార్థమైన 

నిలువ నోపక కూడు । నీళ్లును బాసి 
కదుజాలిం బొందుచుం । గన్నంబులోన 
వడిం దేలు గుట్టిన | వాని చందమున 
విలవిలవోవుచు । వేదనం జాల 

నలయుచు నొక యుపా । యమును జింతించి 
జవనాథు నశ్వర । క్షకులలో నొకనిం 


నవనాథ చరిత్ర 


గొనకొని వానికిం | గోరిన ధనము 
లొనరంగ లోలోన । నొసంగి నిన్నాక్క 
పనిం బంప వేడెద | బయలువోకుండం 
జేసెద వేనియుం । జెప్పెద ననుచు 
బాసలు గొని నీవు | భయ మింత లేక 

నీ రేయి మందడి । మెల్ల మైమజచి 

తారు నిద్రించు న । త్తటిం జిచ్చు వెట్టి 
నీవాజిశాలల । నీర్చేసితేని 

భావంబు లోన నా । పలుకులు మెచ్చి 

తగ నృపుం డిచ్చున। ర్ధంబులో నీకు 

సగ మిత్తు ననుచు వి । శ్వాసంబు చేసి 
వాని వీడ్శొనివచ్చి | వడి నంతిపురము 
లోనికిం జని నృపా । లునిం బొడగాంచి 
యహిమకరుం డాది । యయిన తొమ్మండ్రు 
గ్రహములు నేండునే । కాదశస్థాన 
ఫలదులై సర్వ సం । పదలు నొసంగ 
వలయు మీ కనుచు దీ | వన లిచ్చి చంక 
నచ్చుగా నిడిన పం । చాంగంబు ముష్టి 
జెచ్చెర విప్పి వీ । క్షించి నాంటి తిథి 

వార తారాదులు | వరుసతోం జెప్పి 
యూరకె వెరగొంది | యొకకొంతసేపు 
తల యూంచి పలికె భూ | తలనాథ నేండు 
ప్రలయాగ్నియునుబోలి । పర్వెడి చిచ్చు 
కాలువ నీ తురం । గంబులం గట్టు 

శాల లన్నియును భ । స్మంబు లౌ ననిన 
నిది చోద్య మనుచు సా । హిణుల రప్పించి 
విదితంబు గాంగ నా । విప్రనిమాట 

చంద మెటింగించి | జతన మై యుండుం 
దందజు నని పంపె । నంత నారాత్రి 


తృతీయాశ్వాసము 265 


266 


పాపపు విప్రుని । పనికిం దా మున్ను 
తాపికాండైన పా । దలి మందడీండు 
జ్వాలకలాప భీ | షణముగా నశ్వ 

శాలల నగ్నింగ్ర । చ్చరం దరికొల్ప 

నప్పుడు పెనుమంట | లందంద నభముం 
గప్పిపెల్లెగసినం | గలకల నంత 

వడిం బాజుతెంచి కా | *వలివారు విభునిం 
దడయక రం డనం । దత్తరపడుచుం 
బరిజనంబులుం దానుం | బరతెంచి వారిం 
బురికొల్పుటయును బెం । పునం జొచ్చిపోయి 
తోంకలు మండి మూ । తులు గాలి యగ్ని 
సోంక వీంపులు ప్రీలి | చుంచులు గమరి 
బలుమంటలెగసి చెం | పలు గాలి పిజుందు 
లురిసి కంఠముల తో । ళ్లూడి గర్భంబు 
లుడుకెక్కి బంధంబు । లురువడిం దించి 
విడివడి హేషలు । ద్వేగముందెల్ప 
బలువిడి నిట్టట్టు | బజుచుగుజ్జముల 
వెలివడం దిగిచి యా । వివిధ మాణిక్య 
కలితంబులైన కం | కణములు పైడి 
జలపోతనంబులం । జాల నొప్పారు 
పల్లనంబులు నెర | వట్టు పల్లములు 
కల్లెంబులును గొంత | కాలంగం దిగిచి 
తెచ్చియుం జిచ్చెల్లం । దెగ నార్చి రంత 
నిచ్చలో నిజపురో । హితు నెబుకకును 
వెజంగంది ధారుణీ । విభుం డుల్లసిల్లి 
తెజం గొప్పం బిలిచి తో । డ్తెండని భటులం 
బనిచిన వారును । బబచి వేవేగం 

జనుదెం డని పిలువ | జగదీశవిభుండు 
పుత్తెంచె ననుడుం బో । పొమ్ము మా మాట 


నవనాథ చరిత్ర 


చిత్తంబులో విశ్వ । సింపండు నృపుండు 
నిద్దుర గన్నుల । నిండం గ్రమ్మెడిని 
ప్రొద్దునం జనుదెంచి | *వాడ్రగాంతు ననిన 
మగిడి యా మాటలు । మానవేశ్వరునకుం 
దగ విన్నవింపం । దాంద అితీపుచేసి 

పిలిచి యాతనికి న । భీష్టవస్తువులు 
వలసినయంత న । వారణ నొసంగి 
యనిపిన నా సొమ్ము | నందులో సగము 
కొని హయరక్షకుం । గొమరొప్ప నిచ్చి 
మనమున నలరుచు | మజియుం గొన్నాళ్ళు 
చన నిచ్చి యతండొక । *సఖ్యవంచనము 
చేయంగ మనమున । జింతించి ధరణి 
నాయకునొద్ద నం | తఈపురిలోనం 
'ద్రిజగముల్‌ గెలువంగం । దివురుమన్మథుని 
విజయధ్వజముం బోలి । విలసిల్లుచున్న 
యనుపమ శుభలక్ష । ణాంగిం దత్పుత్రిం 
గని చేరం బిలిచి త | త్మరపంకజమునం 
గల భాగ్యరేఖలు 1 గలయ వీక్షించి 
తలయూంచి యంతటం | దన ముక్కుమీంద 
వై లిడి వెడవెడ । వేసాలు వేసి 

మేలు కీ డని మాకు । మేదినీనాథ 
చెప్పకుందినం దప్పు । చెప్పినం జిత్త 

మప్పు డెట్లగునా మే । లైన మా యెజుక 
మెచ్చరుగాని యే । మేనియుం గీడు 

వచ్చిన మము దూట । వత్తు రందజును 
గాన మే మిప్పుడు | కన్నదోషములు 

పూని చెప్పెద మీవు | బుద్ధిగా వినుము 
విను వినకుండుము । వివరించుకొనుము 
కొనకుండు మనుచును । గుటిలాత్మ నతని 


తృతీయాశ్వాసము 267 


268 


చెవిడాసి కూంతురు | చేవ్రాలఫలము 
వివరించి చూచితి । విను మీ కుమారి 

నీ యింటనుండిన । నీవు నీ ప్రజలు 

నీ యేలు దేశంబు | నిర్మూలమగును 
అన విని భీతితో | నతం డాడుమాట 
తనకు నంతకుమున్న । తార్మాణ యగుట 
దలపోసి యక్కటా । తల్లిపే రిడితి 
నెలమి నీ బాలిక | నేగతి విడువ 
నొడంబడు చిత్త మీ | యువిదయే నాకుం 
గొడుకైనం గూంతైనం । గూర్శి నెక్ళొన్న 
మోహసాగరమున । మునింగి యుపాయ 
మూహింప కే నింక । నునిచితినెని 

హాని పుట్టును నప్పు | డందజుం గవిసి 
నానాముఖంబుల । నన్ను నిందింతు 
రొకతెను విడిచిన । నుర్వికి నాకు 

సకల భూప్రజలకు | సమ్మదం బొదవుం 
జేకొనం దగు నయ । స్థితి విచారించి 
యింక సందేహంబు । లేలని యాపె 
తల్లికంతయుం జెప్పం । ోదడవుగ దాని 
యుల్లంబు ర్సుల్లని | యొడలెల్ల వణంక 
శీతాంశుబింబంబు । చెన్నుంగైకొన్న 
కూంతురువదన మ । క్కునం గదియించి 
కన్నీరు (గ్రమ్ముచుం । గంపించుగుబ్బ 
చన్నులపై జాజం | జమట మైందొరుంగ 
వెగచి యేడ్చుచునున్న । వెడందశోకంబు 
నిగుడ విప్రుని జూచి । నృపుం డిట్టు లనియె 
వెజతుము నీ మాట । వేలెమ్ము గడమ 
నెటింగింపు మీ పాప । నేమి చేసెడిది 


నవనాథ చరిత్ర 


నావుండు సిద్ధించె | నాకోరి కనుచు 
భావంబులోపలం | బ్రమదంబునొంది 
యాతం డిట్లనె వసు । ధాధిపమిగుల 
పోజాతిగ నొక మంద | సంబునుజేసి 
యాలోన మణి కన । కాంబరాభరణ 
జాలంబు లొంద న । చ్చపలాక్షి నునిచి 
తలుపులు పదిలించి | తగు తెప్పమీంద 
బొలుపొంద నునిచి యు । ప్పొంగు పెన్నీట 
వెసంబాఅ విడచిన । వేవేగ శుభము 
లెసంగు మీ కెల్లను | నెలనాగభాగ్య 
మిటువంటి దననేటి | కీశ్వరుకరుణ 
నటమీంద నైనయ । ట్లయ్యెడింగాని 
యనుచు లే లెమ్మని । యవనీశుం దణిమి 
యనువొంద ననిచియు । నట్లు చేయంగం 
బనుప వల్డనువారిం । బదరి తిట్టుచును 
దనలోన బెదరుచుం । దడవుసేసినను 
జెదుదురు నేం జాటి । చెప్పితిం గన్య 
వెడలింపుండని లోను । వెలియుంజూచుచును 
సిడిముడింబొందుచు । శిఖ మిట్టిమిట్టి 
పడంగం బల్ములు దొట్రు | వడ నూలమాల 
గడుచుచుం దన కిటం । గొలిచి వేళయ్యె 
నెడచేయ కందల । మెక్సించి పాపం 
గొనిరండ యనం దల్లి | కొణంగుచు మజియుం 
గనుంగవ బాప్పంబు | కణములు దొరుంగం 
బాసి రాంజాలని | బాలికం బాయం 

దీసి కోపించియు । దేవులం గినిసి 

యేమి యీ వెడయేడ్చు | లేద్చెద రనుచు 
నామాట వినక భూ । నాథుండు మున్ను 
తురగరత్నముల న । త్యుగ్రానలంబు 


తృతీయాశ్వాసము 269 


270 


కెరచేసెనీచేటు | నెఖుంగందో లేండొ 
మరులు కూంతురు తోడ | మరలింతురిదొడుగ 
నఅదిన్న బంగార | మది యెల్ల నేల 

యని విడనాడి మీ । కటు చనుదేరం 
బనిలేదు వినుందని | బాలం దోడ్కొనుచు 
సచివులతోంగూడం । జని బహు (రత్న 
నిచయముల్‌ నిండార । నించిన పసిడి 
మందసంబున నుంచి |! మతి తెప్పమీందం 
బొందుగా నునిచి కొం । పోయి నట్టేటి 
వడిం బాట విడిపించి । వచ్చె నావిప్ర 
కడం గూడి చదువువె | కృలి బ్రహ్మచార్ల 
నటమట నొజ్జలు | నంతకు మున్ను 
తటుకున నరిగి మం | దసం బట్టు డనుచుం 
బంపిన నందజు । బజచి యయ్యేటి 
వంపున మందస । వచ్చునంతకును 
నెదురు చూచుచునుండి । యేటితీరమునం 
బొదరిండ్రలోపలం । బొంచున్న యంత 
నభినవ కందర్పుం | డననొప్పు భూమి 
విభుండొక్కం డడవికి । వేంటమై వచ్చి 
కడుదూపటిలి యుద । కంబులు గోలం 
దడయక యయ్యేటి | దరి కేగుదెంచి 
రంగదుత్తుంగ త | రంగఘట్టనలం 
(గుంగుచు నెగయుచుం | గూలంబుం జేర 
వచ్చుమందసం గని । వడి నీంతగాండ్లం 
బుచ్చి తెప్పించి త | ల్పులు బారు దెజచి 
కరసానదీర్చి యం । గజుం డొరలోన 
కరమొప్ప నునిచిన | కరవాలువోలె 
నెరసంజమబ్బులో | నిగనగమించు 
నెరయ దీపించు క్రొ । న్నెలసోగవోలె 


నవనాథ చరిత్ర 


సలలితరత్న పం । జరములోం జాలం 
జెలువారు ముద్దురా | చిలుకచందమున 
సన్నుతరత్నభూ । షణదీప్తు లెసంగ 
నున్నట్టిబోంటిని | నుడురాజవదనం 
జకితకురంగంలో | చనంగంబుకంరఠిం 
బికవాణిం బరిపక్వ । బింబాధరోష్టిం 
గుసుమకోమలిం గుంద । కుట్మ్టలరదనం 
గిసలయపాణినిం | గేసరగంధిం 
గనకతాటంకను । గురివైరిమధ్య 
ననుపమజఘన । నావర్తనాభిం 

గరభోరు నరుణ పం | కజకరయుగళం 
దరళతారుణ్య నూ । తన విభ్రమాంగి 
నంగనాతిలక న | య్యబ్దాక్షిం గన్య 
నంగజరాగ లో | లాత్ముండై చూచి 

వేవేగ మందస । వెడల రప్పించి 
భూవరుం డాపూవుం । బోణి కిట్లనియెం 
దనుమధ్య యే రాజ । తనయ వేమిటికి 
నిను మందసమున ను । నిచి యిట్టు లేట 
విడిచిన తెజంగెల్ల | వినుపింపు మనుచు 
నడిగిన నంత సి । గ్గడరం గ్రొమ్మించు 
అరయం జన్నులకుం బ | య్యదం జాటు దిగిచి 
తలవంచి చిరునవ్వు | తనకు వెన్నెలలు 
పలుచని చెక్కుల । పై బిత్తరింపం 

దన పదాంగుళమున । ధరని వ్రాయుచును 
మనుజేశుతోడను | మదచకోరాక్షి 

తన తెజంగంతయుం । దప్పక చెప్ప 

విని విస్మయం బంది । విప్ర నిందించి 
ధరణీశ్వరుండు గాం । ధర్వ వివాహ 


271 


272 


మరయంగ శాస్త్రోక్త | మగునని యపుడు 
నృపతి యాకన్యం బా । ణిగ్రహణంబు 
విప్ర సమ్ముఖమున | వెలయం గావించి 
మనమార మొదల న । మృ్మంద సనున్న 
ఘనమైన వస్తువుల్‌ । గైకొని యందు 
బూని తా నంతకు । మున్ను వేంటాడి 
బోనునందెచ్చిన । బొల్లియెలుంగుం 
జొరంబెట్టి తలుపు ల । చ్చుగం బదిలించి 
తిరముగాం దొల్లిటి । తెప్పపై నునిచి 
యేటం బోవిడిచి యా । యింతి దోడ్కొనుచు 
ఘోటకభటదంతి । కోటులతోడం 
దనపురికేగినం | దదనంతరంబు 
అనువునం జనుచున్న । యా మందసంబు 
వడుగులు కని యుబ్బి । వడిం గుప్పిగంతు 
లిడుచు నొండొరుం గేక | లిడుచుం జప్పట్లు 
కొట్టి చంకలువేసి । కొనుచుం జెలంగి 
పట్టి మందసం దెచ్చి | పరగ నయ్యెటి 
పొంతం బ్రబ్బినప్రబ్బ | పొదలలో నునిచి 
సంతసం బెసంగ నొ । జ్ఞలరాక కెదురు 
చూచుచునుండి ర । చోట నావిప్రు 
డీచేటుపాటుం దా । నెబుంగక దక్కె 
రాచకూంతురు మనో । రథసిద్ధి యెసంగె 
నా చపలాక్షింజ | య్యనం బొందకున్న 
నేంచిన నీ మనం । బె ట్లాపవచ్చు 

వేంచి కాతించు పూ । విలుతుకే నింక 
నని సంభ్రమింపుచు । నర్మున కెజింగ 
ఘనతరంబుగం గాయ । గట్టిన నుదుట 
బొడవైన పెనుబొల్లి । బొట్టును మొదలం 
బెడసి రాలుచునున్న । *ేపెడతల నరల 


నవనాథ చరిత్ర 


దులిచినసికయు సం | దులంబాంకు వట్టి 
బలుపు గప్పిన గొగ్గి | పండ్లును బిట్టు 

పడికి కం పెసంగెడి | బడబాకినోరు 

బెడసు *చెవులుం గుటు । పీంచు గడ్డమును 
బరుసు మీసముం జెక్కు | పైం బులిపిరియు 
నుజుకుబొడ్డును మేన । నొదవిన దద్దుం 
బిల్లికన్నులు బల్ల । పెరింగిన కడుపు 

గిల్ల చూపులుం జాల । గిరికొన్న బొచ్చు 
బొలిబొట్టు గూనివీం | పును బుజ్జముక్కుం 
గలుకును మెడమీంది | కంతియు నీచ 
బోయిన పిజుందును । బుస్తుదోవతియు 
దాయ జంక నిడిన | దర్భసంబెలయుం 
గోలయుం 33గుజుమెట్లు | గొడుగును ముటికి 
సేలికెయును ముళ్ళు | బెటగట్టిన జంధ్య 
ములును బంచాంగంబు । ముష్టియు. జిల్లు 
లొలసిన కరతిత్తి | యును నలవడంగ 
గారెలు బూరెలు | ఖండమండిగెలు 

పేరిన నేయియు । బెల్లంబుం బప్పు 
ముడిచిన ముడియలు | మూపున డొల్ల 
వడియంబుచ్చిన పోంక । వక్కలు నెండి 
పోయిన యాకులుం । బొనరం గక్షముల 
హేయమై దుర్గంధ | మెసంగగం జెమట 
వడియంగం గునుకుచు । వచ్చి వచ్చుటయు 
వడుగులు గాంచి పై । వలువ లందంద 
వడిదింపి దాంటులు । వైచుచు నెదురు 

చని క్రందుగా నమ । స్మారముల్‌ చేసి 
మనమార మందస । మనకు లోంబడియె 
ననవుడుం గడునుబ్బి | యావటుప్రతతిం 


తృతీయాశ్వాసము 273 


274 


గనుంగొని నుతియించి | కవుంగిటం జేర్చి 
సాముచేయుచు మల్ల | సరచుచుం గోల 
వేమారు విసరుచు । విస్తూప మెసంగం 
బనసలు చెప్పుచు । బ్రమసి పాజుచును 
గునియుచుం జప్పట్లు | గొట్టి యాడుచును 
వెగ్గలంబుగ నోరు । విప్పి నవ్వుచును 

వగ్గు కోంతికి సివము । వచ్చిన రీతి 
కనుంగొని హాస్యంబు । గా వికారంబు 
లొనరించి మతియు శి । ష్యులనెల్లం జూచి 
మా వేడు కింతట । మానదు మీకు 
గోవిందగంతులు । కొన్ని వేసెదము 
అనుచు ధోవతి మొల । నంట బిగించి 
తనమూట లటు వెట్టి । తమకంబు నిగుడ 
మడమలు పిజుందున | మాటిమాటికిని 
వడిం దాయక నందంద । వడిం బొట్ట గదల 
ముఖము చెమర్చ నూ । ర్పులు సందడింప 
శిఖ మిట్టిపడ వల । చేదోర మూడ 
నడుతల మెజవ జం । ధ్యంబులు ద్రైవ్వం 
బెడకచ్చ విడ మల్లి । పెద్దికి మూండు 
పప్పుకూచికి నాల్గు । భాస్మరుకైదు 
అప్పలకాటు జం । ధ్యాల కేశవుకుం 

బది కుప్పిగంతులౌ | భళుకుంబదాజు 
పదమూండు గోవింద । భట్టుపిన్న(ని) కి 
డేర విర్థలుకుం బం | డ్రెండు దోరాల 
వీరయ కెనిమిది | వీథిమాధవుకు 

నిరువది నచ్చాయ । కేడు పాయసము 
నరసింహునకు పదు ।నాల్లును నున్న 
చల్లమల్లని కేడు | సరి యనంతనికిం 

బుల్లె విస్సయకును । బురుషోత్తమునకుం 


నవనాథ చరిత్ర 


దులసి మంచనికిని | ధోతి శ్రీధరుకుం 
బులగ మీశ్వరునకు । బూరె లక్షనికిం 
బట్టె వర్ధనము గో । పాలుకు నెలమిం 
దుట్టె రాఘవునకు | దుల జనార్దనుకు 
సత్రమయ్యలకుం బ | చళ్లక్రిష్ణకిని 
సూత్రమల్లనికి జో | స్యుల ధర్మనికిని 
గూడ ముప్పదిరెండు । గోవిందగంతు 
లీడేర నేసితి | నింకోప ననుచు 

దన తొంటి గంతు లం | తట మాని వాందడ్రం 
బనిచి యిట్లనియె నొ । ప్పార మీరెల్ల 
మల్లడ గొనంజేరి | మందసం దెజచి 

కల్ల *ేచేయరు గదా । కాంగాదు అకట 
నా కుపకార మొ | నర్చినయట్టి 
మీకునుజేసెద । మే మిటు వినుడు 
అరుదుగా నిఖిల మౌ । నవధానములును 
బరగంగ మంత్రాల | పన్నాలు మిమ్ము 
దిట్టక కొట్టక | ధృతిం జదివింతు 

నెట్టుగా నేర్చుదు । నిజ మింతవట్టు 
అన్నగా ర్లాన మా | యక్కమ్మతోడు 
ఇన్నియు నిట్లుండె | నింకొక్క భయము 
పుట్టుచున్నది మాకు । భూపాలపుత్రిం 
బట్టి యొజ్జలు గాసిం | బటిచి రటంచు 
బుగులుపుత్తురొ మీరు । పురిలోన ననుచు 
నగవుచేయక నాకు । నమ్మిక పుట్టం 
గ్రచ్చబి నొకబాంస । గావింపుం డనుచుం 
జెచ్చెరం దనతలం । జెయ్యివెట్టించి 

కొని మాకు నింక రాచ । కూంతురుం గదియం 
జని విలాసంబుల । సరసవాక్యములం 


జిత్తంబు గరగించి । సిగ్గెల్ల వాపి 


తృతీయాశ్వాసము 275 


276 


సత్తుగా వేడుక | సలువం బోవలయు 
మాకు సుఖంబు స 1మ్యక్కుగా మొదలం 
దాంకిన మరి పిల్చె | దముగాని మీరు 
సయ్యన నెడ గల్ల | జనుం డన్న వడుగు 
లయ్యెడ మరి నిల్వ । కరిగి రావేళ 

దాసి యా మందస । తలుపును నోర 

చేసి యా యొజ్జలు ।|చెలువను జూడ 
లోను వీక్షించి యె । లుం గని తెలియ 
గానని చీకటి | కతనం జిత్తమున 
నీలిచీర ముసుంగు । నిడిన యందంబు 
దా లీలం జూచు చం । దంబు గానోపుం 
గాకున్న నేనాంటం । గలదు చర్చింప 
భూకాంతుకన్యక । బొల్లి మోమునకుం 
గానియత్తెజంగు ని | క్కృంబుగాందెలియం 
గానక బాలిక | గానం దనంతం 
బలుకనేరక సిగ్గు | పడియెడి ననుచుం 
దొలుతవాక్యముల చా । తుర్యంబు దెలియ 
మాటలాడెద నంచు । మరికొంత గదిసి 
పాటలగంధి సం । భాషింప వేల 

నగుచుం జయ్యన వచ్చి । నన్నుం గౌంగిటను 
బిగువారం జేకొన । బిగియ వేమిటికి 

నీవు పల్మక యున్న । షా పుత్రి నాకు 
బోవునే సిగ్గు... . 

నని సన్నతేయకు? | నకట యిం వ కేం 
జనునె మ మ్మింక మా । సామర్థ్య మెల్ల 
వెలయం చెప్పెద మిటు । విను మని పలికెం 
గులశీలములను ద । క్కువగాని యాజు 
వేల బ్రాహ్మణుండ బు | గ్వేదిని సభలం 
జాలమించిన ఘన । జటలంబరీక్ష 


నవనాథ చరిత్ర 


గొనంబంపి చూడు నా । కొలంది దుర్గోష్టిం 
జనను మృత్తికను శౌ | చంబులు చేతుం 
గరతిత్తి నేమాజం | గాలంబులోన 
సలుపుదు సంధ్యాది | సత్రియ లెల్లం 
బూనుదు నిన్నాన । భోగాన నెపుడు 
మానవేల్మియు రేపు | మాపును సూర్య 
సముపాసకుండంది । స్టన్మూత్రుగాను 
కమలాక్షి నీకు నొ । కృతిక మోహించి 
చిక్కితింగాక నే । జేరం బరసతిం 
బ్రక్కంజేర్చవె యేక పత్నీ వ్రతుండ 

బతము మాలెదనన్నం । బై ంబడి రాక 
వెతలం బెట్టెదవు నా | విద్యలయందు 
నూహింప మీరాజ్య । మొక గచ్చకాయ 
ఆహికంబులంబెట్టి । యప్పులు వార 

వృద్ధి కొసంగుదు ।వేలుపు చెప్పు 

పద్ధతి నెర్తుం బ్ర । భాతకాలమున 

దొరల యిండ్లకు నేగి | తులసియుం బెట్టి 
వరుస నిచ్చలు విన । వారంబుం జెప్ప 
గట్టిగా గొడుగులు | గట్టను వండి 

పెట్టను దర్భ సం। బెల వరధాన్య 

మెత్తం జేతులు చూడ । నెలమి జంధ్యములు 
నుత్తరుల్‌ సేయంగ ॥నొగి భిక్షమడుగ 
రూడికినెక్కు విప్రుండం । గాని మత్తి 
గాండంగాం జూమ్మిది | గాక వెండియును 
బడుగులు వెళ్ళింతు | బ్రహ్మరాక్షసికిం 
గుడుతుం బీనుంగు మోచి | కొంపోదుంగాల 
పురుషము నుభయతో । ముఖి మృతిశయ్య 
మరిమేషియును మృత్యు | మహిషియు లవణ 
తిలపిష్టగుడఘృత | ధేనుకార్పాస 


తృతీయాశ్వాసము 277 


278 


తిలపర్వతంబును । దిలవర్తికయును 
శోగృష్ణాజినము నాల । కృత్తియు నాగ 
కృష్ణాజినంబనం । గీర్తింపం బడిన 
ధరియింపరాని దు । ర్లానముల్‌ గొందు 
ఖరకర హిమకర । గ్రహణకాలములం 
గడికి నొక్ళొకృని | ష్మముచేత నిదంగం 
గుడుతును బులగము । కుత్తుకమోవ 
విడువక యిట్టు లీ । విధమున ధనము 
గడియింతు నేనటు । గానం బూంబోణి 
యొజపైన నీ చన్ను | లురముపైం గదియం 
బజతెంచి కౌంగిట | బంధింపకున్న 
నీకు బ్రాహ్మల యాన । నెయ్యియుం. బప్పుం 
బాకంబు రొట్టెలు బంచదారయును 
గండమండెంగలును । గారెలు నేత 
వండినట్లును నాన | వాలపాయసము 
లడ్దువంబులును బె | ల్లంబు బూరెలును 
ఇడ్డెనల్‌ కుడుములు । నిదె తెచ్చినాండం 
గోమలి పొత్తుల | గుడుతము రమ్ము 
మా మనంబున వేడ్క । మల్లడి గొనెడిం 
బప్పు దెచ్చితి నన్న । పాలితే నపుడు 
తప్పెంబో నీ జాణ | తనమునే మెచ్చ 
దవ్వులనైన ోోగ్రా । ద్ధంబని విన్న 
నవ్వడి మున్ను నే | న చటికిం బోయి 
పప్పు మండెంగలును | బాయసాన్నంబు 
లప్పాలుం గొసరి తృ । ప్వాఃస్తగాం దిందు 
నూర్చువుచ్చక తలం | యూంచక వార 
కార్చక నేనొక్క । కడవెడు దాంకం 
ద్రావుదు నాజ్య మం । దబు వెజిగందం 
గావునం బెండ్లిండ్లం | గలుగు భోజనము 


నవనాథ చరిత్ర 


గాతికి నేరాక | కలకాలమెల్ల 

దాతల యిండ్ల గ్రా | ద్ధంబు గోరుదును 
నాతి నా సుగుణగ । ణం బెల్ల వినుము 
జాతిగాం గొక్నోక | శాస్ర్రంతయును 
విన్నాడ నందుల । విధమున గవయ 
కున్న లతాంగి నీ । కోడినవాండ 

వృద్ధని చూచితి । వేని కామంబు 
బుద్ధింబోలింపంగ | ముదుకకు ఘనము 
వామాక్షి నా విట | త్వము జాణతనము 
నామాట నమ్మవే । నా భార్య నడుగు 
మభినవ మన్మథుం । డనుచు నెల్లపుడు 
సభవారు వొగడు నా । చక్కదనంబు 
భామలు కోరి త | ప్పక చూచిరేనిం 
గాముని మదిలోనం । గాసుకుం గొనరు 
38క్రంగన యీ యింద్రి | యావేగమిపుడు 
పొంగుడువంగుడై | పొలసి పోకుండ 
రక్షించితేని వా । రాణసి కరుగు 
నక్షయంబగు పుణ్య | మబ్బు నీ కిపుడు 
చందన గంధి యీ । క్షణమె మీ పితరు 
లందరు స్వర్గస్థు । లయ్యెద రిపుడు 

కాక నీవేంచిన | గామాతురమున 
మాకు జావకపోదు | మరణ మొందినను 
జలమున (బ్రహ్మర । క్షసుండనై నేను 
బొలియింపకయ నిన్నుం । బోనీను సుమ్ము 
మలయజగంధి నా। మాటకు మాటు 
పలుకవు నక్కిళ్ళు | పడియెనో చెవుడు 
దొడరెనొ పెనుముద్దు । దుటిగిరో నోర 
నెడయ దవ్వులమాట । లేల మా కనుచు 
వెలుపల ధోవతి । వేసి లోపలికి 


తృతీయాశ్వాసము 279 


280 


దలందూర్చి మోకాళ్ళం । దడపుచుం జొచ్చి 
తలుపు దగ్గణమూయం । దడవయ్యె విప్ర 
కులుని మైజుంజురు । గొన్న వెంట్రుకలు 
నరపగడ్డంబును | నలుపునుజూచి 

తెరచి యా యొలుంగొక । దిక్కున కొదిగి 
వేటి మృగం బని । వెస గుజ్బమనంగం 
బాజుండు మన్మథ । పరవశుం డగుచు 

నది పెద్ద భల్లూక । మను తెల్విలేక 
యుదితేందుముఖి శంక | నూంది చిజ్ఞనుచుం 
దలంగెదవె యొజ్జ । తన మూడ్చి మీందం 
గొలువ నొజ్జలతోనె | గుటగుట యనుచు 
బలిమి బై (బడక లోం | బడవు నీ వనుచు 
నలుపారు నెలుంగును । నట వీంగు దోంకం 
బ్రీతిమై రాకొమా । రితె వేణి యనుచుం 
జేత బిగ్గరంబట్టి । చేరందిప్పుటయు 
గొటగొట *ీగోండ్రించి । కోర లొండొంటిం 
గటగటం దాంకింప । గర్భంబు గలంగి 

హా తాత మా మాత | యనుచు మోంచేతు 
లూంతగా వెనుకకుం । నొజగి వెలికిలం 
బడి పాజుకొని గుండె | బలువిడి నడచి 
పడంగ నెలుంగని | బాతళింపంగను 

నత్తటి విప్రుపై | నదరంట నుథికి 

క్రొత్త నెత్తురులొత్తం । గ్రొవ్వాడి గోళ్ళం 
జిల్లులువోవంగ । సిరమును నురము 
గుల్లలతిత్తిగాం । గొట్టియు మెడయుం 
జరణయుగంబు గ । క్షములు నురంబుం 
గరములు జిగిబిగి | గా నొగిలించి 

విడిచె నంతటితోడ । విటశిఖామణికి 
నడంగెం దొల్లిటి విష। య వ్యథలెల్లం 


నవనాథ చరిత్ర 


తృతీయాశ్వాసము 


గెరలి భల్లూక మీ । క్రియం దన్నుం గబివ 
హరిహరి గోవింద | యయ్యరో యనంగ 
దరియంగవచ్చి యం | తయుం బోలంజూచి 
మరివచ్చి వడుగులు | మందసం గదిసి 
వగచుచుం జేరి మీ । వంటి పెద్దలకు 
దగిలి యీ దురవస్థ | దైవయోగమున 
వచ్చె మానుపం గల । వా రెవ్వ రనుచుం 
జెచ్చెరం గాళ్ళును | జేతులు వట్టి 

వెలికి నాయ్యనం దెచ్చి | వెజవకుం డింక 
నెలుగు లే దిచ్చట । నేగా దూరమున 
కనుచు గంట్లను నెల్ల | (నడరెడు రక్త) 
(మొన) ర వెల్వడ నొత్తి | యుదకముల్‌ దెచ్చి 
రోయకం దనువెల్ల | రోంత పోం గడిగి 
తోయంబు ద్రావించి | ధోవతిం గట్టి 
యొల్లనం గూర్చుండం | నునుపం దొల్లింటి 
డిల్లంబు గొండొక । తీరుపడంగ 
హీనస్వరంబున । నిట్లని పలికె 
భూనాథుకన్య ని | ప్పుడు మీర లెచట 
నణంచినారో చెప్పి | ప్రాణదానంబు 
తడయక చేయరే ।; దయ మీజ ననిన 
వడుగు లిట్లనిరి । మావంక కించిత్తు 
దొడరదు నమ్ముండీ । దుష్టవర్తనము 
నావుడు నుస్సని । నా భోక్త గాక 

మీ వశమా యింక । మేదినీనాథుం 

డిట్టి నా దుర్వ్చృత్త | మెటింగిన వెడలం 
గొట్టించు మేనెల్ల | గుక్కచ్చులొత్తి 

గావున నే నింకం । గాసి కేగెదను 

మావారి కింతయు | మటువక చెప్పుం 
డని బ్రహ్మచారుల | నందజం బోవం 


281 


282 


బనిచి తా నిచ్చటం | బడియున్న వాండు 
(దేవ నా) యెటింగిన | తెజింగిది యనిన 
నీ వంశికోత్తము । నెలుగుం నొప్పించ 
నరయంగ నా మీన । నాథుం డిట్లనియె 
నితని దుర్గుణము మా । కెన్న నేమిటికి 
మృతిం బొందం దెపుడు మా । దృష్టి పైంబడినం 
బదెనుంగానట్టైన | బలునొప్పిం బాసి 
యొడలు తొల్లిటియట్ల | యుండుం గా కనుచుం 
బలికిన నప్పుడు | పరమయోగీంద్ర 
తిలకుని దయంజేసి । దిగ్గున విప్ర 
నవయవంబులు గంటు । లన్నియు మాని 
సవరనై తొల్లింటి | జాడనె యుండె 

నంత నా భూసురు । డామీననాథు 
కాతతభక్తి సా । ష్టాంగ ప్రణామ 
మొనరించి యో దివ్య | యోగీంద్ర నన్ను 
మనమునం గృప మీజ | మనిచి రక్షించి 
తింకంబోనొల్ల నే | నెందు మీ పాద 
పంకజంబులు గొల్చి | బ్రతికెద శిష్యుం 
గావించుకొను మన్నం | గలకల నవ్వి 
నీవంటి బ్రాహ్మణు । నికి నుపదేశ 

మీక మటెివ్వరి । కిచ్చెద మేము 

నీ కులం బట్టిది । నీ శీల మదిగొ 

యే మనవచ్చుం బొ । మ్మెక్కడికైన 

గామిడి వీక్షింపం | గా దన బోయ 
వినతుడైం యట్లను । విను మనఘాత్మ 
ఘనతరంబైన యీ | గహన మధ్యమున 
నుండు చోద్యపుగువ్వ । యొకటి యెవ్వరికి 
నుండు సాధింపంగ । నెమ్మేన దాని 


నవనాథ చరిత్ర 


పొంచియుండంగ నొక । భూపాలుం డరుగు 
దెంచి నాతో దీని | తెజిం గెట్టి దనిన 

దీని గుండెను ధృతిం । దిన్న మానవుండు 
మానవేశ్వరుం డగు | మతి దీనిమాంస 
మానిన యతండు ని | రామయుం డగుచు 
దా నెన్నం బెక్కేండ్లు | ధరణిపై బ్రదుకు 

దీని మస్తముందిన్న | ధీరుండు సిద్ధుం 
డైనిత్యసౌఖ్యంబు | లందు నటంచుం 
జెప్పినం జాల వి । చిత్రంబు గాంగం 

దప్పక యా గువ్వ। తలం ద్రైవ్వనేసి 

కెరలి మాంసంబు నా । కిచ్చి మస్తకము 
ధరణీశ్వరుండు మ్రింగి । దాని గుండియలం 
దనతోడం బుట్టినా । తనికిం గొంపోయె 
ననవుడు మత్స్యేంద్రుం । డా విరూపాక్షు 
నాతనికిని జూప | నవనీశుం డనిన 
యాతం డీతండు గాం | డనుటయుం దెలియ 
వీక్షింపు మిప్పుడీ । వేషాంతరంబు 
దక్షతంగైకొని | తానుంటంజేసి 
యెజుంగంగలేవైతి | వీతని ననంగ 

మతి యాతనిని జూచి ;మత్స్యేంద్రుంజూచి 
యిలలోనం బక్షుల । క్రీప్రభావంబు 

గలుగు దెక్కతమునం । గలిగె నీ గువ్వ 
కానతియిమ్మన్న । నంతలో నాత్మ 

లోనం దెల్లమిగ నా । లోకించి వన్య 

పతికి నిట్లనియె న | ప్పరమ యోగీంద్రుం 
డితర పక్షులకెల్ల | నీ పెంపు గలదె 

విను మీకపోతంబు | వృత్తాంతమెల్ల 


283 


284 


కపోత వృత్తాంతము 


ననిమిషాధీశ్వరు । కన్నివేళలను 
మందారనాథనా | మంబు గంధర్వుం 
దందజలోనందా । నాత్ముండైయుండు 
నుండునా దివిజేంద్రుం । డొక్కదినమున 
ఖాండవోద్యానంబుం | గనుంగొను వేడ్క 
శృ:గారములు చేసి | జీవంబు గలుగు 
బంగారుప్రతిమల । పగిది రంభాది 
వారకామిను లిరు | వంకలం దన్నుం 
40జేరి సేవింప శ। చీ సమేతముగ 
నరిగి యవ్వనములో | నసదృశప్రసవ 
పరిమళ విభ్రమ | పరమసంగీత 
మాధుర్య మంజుల । మంజు మంజీర 
మాధవీ వనలతా |; మంటపంబులను 
వర్ణితషోడశ । వర్ణ సువర్ణ 
వర్ణమనోహర | వైభవ శోభి 

పరిపక్వ మృదుతర | ఫలరసపాన 
పరిణత మదశుక । ప్రకరానులాప 
సరస రసాల వి | శాల భూజములం 
బరపారు నీడల । బాల ప్రవాళ 

లలిత (ప్రవా । ళగ్రాసలోల 
కలకంఠకులకంఠ । కాకలారావ 

రుచిర పున్నాగ భూ | రుహ మూలములను 
ఖచర విద్యాధర । కామినీ రణిత 

నురు వీణారవ । శ్రవణ విశాల 
సారంగసంకుల । జాతిలవంగ 
లవలీలసత్ముంద | లతికానుకుంజ 
నివహంబులను నిజ । నికట సంపుల్ల 


నవనాథ చరిత్ర 


తృతీయాశ్వాసము 


వకుళ చంపక కుర । వక శతపత్ర 
వికసితస్తబక న | వీనమరంద 

రసధౌత కలధౌత । రచితవేదికలం 
బొసగంగం గేళి స । ల్పుచునున్న వేళ 
విరులు గోసెడు వేడ్క । వెలయ రంభాది 
తరుణులు తమలోనం । దహతహ నిగుడం 
బరపైన గురివింద । పందిరుల్‌ దూతి 
సురగలపొరుగున । సురుగుచు దాంగి 
చూతపోతమ్ముల । సుద గొమ్మ లెక్కి 
కలయంబూచిన కింశు | కంబులు మెట్టి 
చెలంగెడు కలికి రా | చిలుకలం బట్టి 
చెలువారు తలిరాకు | సెలగొమ్మ లూంపి 
కిలకిల నగుచు కో । కిలలనుజోంపి 
(ప్రమదంబుమీజి చం । పకములు డాసి 
కొమరు మించిన పువ్వు | గుత్తులు గోసి 
మలయజ (ద్రుమముల । మజుంగున దాంగి 
యలరు పెందీగౌ యు । య్యాలల నూంగి 
తొరంగు పూందేనెల | తుంపర్ల జడిసి 
పొరింబొరిం గలుగొట్ల | పొంతను నుడిసి 
యలమువాసనలను । హాయని కోరి 
ఫలములు గల మాది | ఫలపాదముల 
గిరికొని నిమ్మల । కెలంకులం దనరి 
తఅవైన పొన్నల । తావులం జెలంగి 

కలికి కన్నుల తిల | కంబులు చూచి 
తొలంగి యశోక పం । క్తుల నోలి దాసి 
*ఉవాగడపూల సిగల । బొందికం జెరివి 


మొగిలిరేకులు చొల్లె | ములం జాలం దుటిమి 


వన్నెలు పచరించి । వనిత లందును 


285 


286 


సన్నుతప్రసవ భూ | షణములు పూని 
మురియుచుం జనుదెంచి | ముందర నిల్వం 
బురహూతుం డా పువ్వు | బోండ్లును దాను 
వికసిత కనకార । విందపరాగ 
నికరపింజరిత పా । నీయమై తీర 
కల్పితకల్పద్రుమ । గళిత ప్రసూన 
లలితసారభ సము । ల్లసిత (తరంగ) 
జాలమై తన పొంత । చందన శాఖి 
బాలవల్లవభవ । పవనకిశోర 

శిశిరితకణ విరా | జితమై శశాంక 
విశదోర్మి దోళికా | విసరవిహార 

చతుర హంస బలాక । సారసచక్ర 
వితతకోలాహలా । నిత్వమై తనర్చు 
కమలాకరంబు చెం | గటంబారిజాత 
కమనీయ శాఖలం | గలయం బెనంగి 
తనరాదు మల్లీ ల | తామండపమున 
వినుత చింతామణి । వేదిపైనుండి 
జలకేళిసలుపు న । చ్చర పువ్వుంబోండ్ల 
లలితవిలాసలీ | లలం దనవేయి 

కన్నులు విలసిల్లం | గాం గనుంగొనుచు 
నున్నయత్తజి నప్ప | యోజాకరంబు 
నందులోనొక రాజ | హంసి తన మదిం 
గందర్చ కెళికిం । గౌతుకం బెసంగ 
విభుక్రేవం బుచ్చంబు । విష్పుచుం గదిసి 
యభినవలీలం ద | దగ్రభాగమునం 
(గీడించి మలయుచుం । గేకరింపుచును 
జోడువాయక యీందు । చును గాలుచాంచి 
క్రాంకుచు ముక్కున । కొన మోపుకొనుచుం 
బైకొనం దత్తర | పడక మున్లుచును 


నవనాథ చరిత్ర 


మలంగి చూచుచుం బలు | మా జిలయింపం 
గలయక వేటొక | కలహంసివలన 
నలమునిజేశుతో । నలిగి యొక్కింత 
తలంగి పోవంగ వెంటం । దగిలి తానలుకం 
దెలుపవచ్చినం దరి । తీపును బెట్టి 
(చులయించుం బైంబడ । నరిగి కట్టెదుర 
నిలిచిన నొండొండ । నిగుడించుం జూడ్మి 
నెలమి పుచ్చము కేవ । నేగిన మరలి 
పదమెత్తి వెసనేయు । బాలమృణాల 
మదిదనకీంబూని | యరుదేర నలిగి 
మేటితరంగల । మీందికి దాంటు 
దాంటినతోడనె | దాంటిననవులం 

బొడవైన తామర । పూగద్దె యెక్కు 

వడినది చుట్టిరా । వచ్చిన న్లెరలి 
పొడుచుముక్కున నంత । పోటు సహించి 
తడయక నెయ్యంబుం | దార్మానంజేసి 
కలయ వీక్షించు నా । క్రమము నీక్షింపం 
దలంపులో నొరయు కం । దర్పు దర్పమున 
చలివెలుంగుల నీను | చంద్రకాంతంబు 
చలువల నొప్పారు | జగతిపైంజాల 
పరువమై వికసించి | పన్నీరు గురియు 
విరుల చప్పరములో । విమలమై వెలయు 
ఘనసారరేణు సై | కతములలోన 

నొనరు పానుపుమీంద । నుప్పొంగు వేడ్క 
ననువుగ శచియును | సమరనాథుండు 
మనసిజక్రీడాఖి | మత సౌఖ్యలీల 
నందుచునుండిన । నా చప్పరంబు 

నందుం గపోతమై | యారతి చేష్ట 
లందందం జూచుచు | నణంకువ నున్న 


తృతీయాశ్వాసము 287 


288 


మందారనాథు నేమరి । పాటుం గాంచి 
యీ గొంది నెటనుండి | యేతెంచె నిప్పు 
డీగువ్వ యనుచుసు । రేశ్వరుం డాత్మ 
నవ్విధంబంతయు । నరసి యాగ్రహము 
నివ్వటిలంగ నోరి । నీచవిచార 

నిన్ను నేసఖుంబోలె । నెయ్యంబుమీఅ 
మనింతు నెప్పుడు । మది నరలేక 
కపటరూపమున నీ । కల్లగావింపం 
జపలాత్మ నీ కెట్లు । సమకొనె మనసు 
వదలక నినుం బట్టి | వధియింపం దగిన 
యదనైన నా చిత్త | మట్లొడంబడదు 
కావున భూమిపై | గాననసీమ 

నీ విట్లు గువ్వవై । నిలువు పొమ్మనినం 
గడు భయంబున వాండు | గజగజ మేను 
వడంక దైన్యంబున । వాసపు 3అంగి 
నాకేశ గుమతినై । నాచేసినట్టి 

యీ కల్లకిదితగు । నిటమీందనెట్లు 
శాపమోక్షము నాకు | సమకూరు నట్టి 
యాపొందు దయమీ । నానతీవలయు 
నావుడు నిట్లను | సముచిసూదనుండు 
భూవలయమున న । ద్భుతవిక్రమమున 
దీపించు ఘూర్దర । దేశాధిపతికి 
నేపారంబుత్రుడై | యెల్లభోగముల 
నసమానుందడగు విరూ । పాక్ష భూపాలుం 
డసమున వేంటాడ । నరుదెంచి నిన్నుం 
దలంధైవ్వనేయ నం | తట శాపముక్తి 
కలుగు నన్నను వాండు । గ్రమ్మజ మొక్కి 
యొక మహత్త్వంబు నా । యెడల లోకముకుం 
(బ్రకటంబుగా వినం | బడకుండ నన్ను 


నవనాథ చరిత్ర 


తృతీయాశ్వాసము 


వెదకి చంపంగరారు । విబుధేంద్ర నాకు 
నది గల్గ్లం గృపసేయు । మని విన్నవింప 
నగుంగాక నీ గుండె । లర్ధిం దిన్నతండు 
జగతీశుండగు తర । సముదిన్న యతండు 
చిరజీవియె తెపుల్‌ । చెందక [బ్రతుకు 
సిరము మింగినవాండు । సిద్దుం డౌననిన 
బలదైత్యభేది నా । పై నిట్టి మహిమ 
గలుగుట జగతిం బ్ర | కాశంబుచేయ 
ననుపు మొక్కని నన్న । నమ్మాలతీంద్రుం 
దనెడి గంధర్వుంబొ । మృనియెం బొకాలి 
నరనుత మందార । నాథుండు గువ్వ 
మరి నీకు దాని సా। మర్థ్వంబు తెజంగు 
మూలముట్టుగంజెప్పి | పోయినవాండు 
మాలతీంద్రుం దని | మత్స్యనాథుండు 
చెప్పిన నెజుకును । శిష్యపుంగవులు 
నప్పుడు గొనియాడి | రమ్మహామహుని 
నా యోగిపుంగవు | దంత నా శబర 
నాయకుంజూచి స । న్మతి విరూపాక్షుం 
డడవికి వేంటమై | యరుదెంచి మమ్ముం 
బొడగనినట్టి చొ | ప్పును సిద్దుండైన 
తెజంగును మావెంటం । దిరిగెడువిధము 
నెతీగింపుమొగి నీవు । నితని యగ్రజుని 
కని కామరూపత్వ । మతనికి నొసంగి 


చనియెం దా మునుల యా । శ్రమములుచూడ 


ఆశ్వాసాంతము 


*2(చనె నెబుకుం గుమార । చంద్రునింగాన) 
నని చతుర్దశ భువ । నాధీశుపేరం 


289 


= 
WW గ © 


అ ౦౫౩ రాలా జ ల ఫం గో 


భావనాతీత (ప్ర । భావుని పేర 
సేవకోత్సలషండ | శీతాంశుపేర 
భృంగీ శతాండవ | పీతాత్ము పేర 
గంగాతరంగసం । గత మౌళిపేర 
ఘనవృత్తిశాంత భీ । క్షావృత్తిహృదయ 
వనజ(ప్రభాత ది । వాకరు పేర 
నభిమతార్థ ప్రదా । యకుపేర నిత్య 
శుభమూర్తి మల్లికా । ర్షునదేవు పేర 
నారవితార శ । శాంకమై వెలయు 
గౌరనామాత్యపుం । గవ కృతంబగుచు 
ననువొంద నీ నవ । నాథ చరిత్ర 
మను కావ్యమునం దృతీ । యాశ్వాసమయ్యె. 


తృతీయాశ్వాసము సంపూర్ణము 
సూచికలు 


పరిమించు 

వెంజిన 

లింపారలవము... దమ్మివొర. 

ఇటంగొంత [గ్రంథము దీనిమాతృక వ్రాయునప్పటికే పోయియుండును. 
పట్టితాపసు భయమెల్లనుదీర్చి. 

దీని వ్రాంతప్రతులలోం బెక్కుచోట్ల “నావుండు అనియు యున్నది. 
తనయ డగ్గరవచ్చి. 

సంతృప్తి బొగడొందు. 

త్మకు దలచుచు చిత్తమందు. 

తరవాదారి కృత్యంబు. 

పతిగూడ. 

సంశయముల ప్రతి. 


నవనాథ చరిత్ర 


13. 
14. 
15. 
16. 
17, 
18. 
19. 
20. 
21. 
22, 
29. 
24. 
25. 
26. 
27, 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


మచ్చల. 

వాటినన్నియును. 

మెజవ. 

శ్రోతాగ్నులాయయి చేతుల. 
నీటికి. 


లాగుగాసిద్లు లన్నియు గ్భప నొసంగి. 
[a] 


గూండుకు. 

వెరవొప్ప. 

“'యౌవను అనవచ్చును. 
పుష్పచందంబు. 

నలవైన యిందిరుల్‌ నమర. 
పొలుపలరపా... బెంపుమ. 

వలివారి గూడిరందని భూ విభుడు. 
పొగడొందననిన. 

సంఖ్యదుర్దనము. 

దడవయ్యగాని. 

జాతిమందస. 

తొదడమరుదిన్న. 

పడతటి 

చెయినినురుపించు గండమును. 
శాయరుగదా. 

కృష్ణాజినము కృతియును నార్ధకృష్ణా. 
శార్థంబని. 

ఘాతకు. 

అంగన యిట్టి యీ విషయవేదనము. 
నొందియ. 

జేరిసేవింపజేసిన సమే. 

(న.ము.) 


తృతీయాశ్వాసము 


291 


292 


నవనాథ చరిత్ర 
చతుర్థాశ్వాసము 


శ్రీవిలసిల్ల నా । సిద్ధ యోగీంద్రుం 

డావలం గొంత ద । వ్వరుగుచునుండ 
నెలుకలుం బిల్లులు । నెలమిమై గూడి 
పులులును గోవులు । బొందొంది పొసంగ 
సింగంబులును గరి | శ్రేణులెసంగ 
ముంగిసలును సర్ప । ములును బొందొంది 
గడింది రేచులు శశ । కములును గదిసి 
వడిమీజు లేళ్ళు శి। వంగులుం గదిసి 
బలు సాళువములును । బక్షులుం దొరసి 
చెలంగ నచ్చెరువంది । శిష్యు లందటును 
ముదమారం గరముల । మొగిచి యిట్లనిరి 
మదనారిసుతుందైన । మత్స్యేంద్రునకును 
గురునాథ పశుతతి । “కూడి యన్యోన్య 
విరసత్వ ముడిగి యీ | విధమునంజేరి 
యున్నచందము వెజం । గొందించె ననుచు 
విన్నవించిన నవ్వి | వినుతింప నొప్పు 
మునుల పుణ్యాశ్రమం । బులంగల్టు ప్రాణు 
లనిశంబు వైర మ । న్యోన్యంబునొంద 
వనుచున్నవేళ సం। యమి కుమారకులు 
ఘన సమిత్ముశ ఫల | కందమూలముల 
కాచోటి కేతెంచి । యమ్మీననాథుం 

జూచి తదీయ తే । జో విశేషమున 
నరుదంది గోరక్ష | నాథుల నడిగి 
తిరముగా నయ్యోగి । తెజింగెల్లం దెలిసి 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


యొనరం గౌతుకమున । నొండొరుం గదవం 
జని ముఖ్యులగు ముని | జనములతోడ 
నెందు నెన్నందుంజూడ । మిట్టి మహాత్ము 
నిందు శేఖరుండు దా । నీ జగంబునకుం 
జరియించు వేడుకం | జనుదెంచె ననంగ 
నురుతర భక్తి శి | ష్యులు దన్నుంగొలువ 
భూనుత మహిమ సొం । పున బెంపుమీజు 
మీననాథుండను । మేటి సిద్దుండు 
వచ్చుచునున్నాండు । వాండుపో యనిన 
నచ్చెరువునం గుతూ | హలము సంభ్రమము 
లందుచు నిజహృద | యారవిందంబు 
లందు సందడిగాను | నమ్మహామహుని 

నా దివ్య యోగీంధ్రు | నా జగత్పూజ్యుం 
"బోదాము దర్శింపం | బొదండని యనుచు 
డాలుగడ్డములు కుం | డములు మెడల 
వ్రేలు జన్నిదములు । వ్రేళ్ళ దర్భలును 
భూతిపూంతలు దేవ । పూజ సజ్జలును 
నాతత కృష్ణాజి | నాంబరంబులును 

వలుద రుద్రాక్ష తా । వళములు నక్ష 
వలయంబులును నిడు । వాలైన జడలు 
వినుత "నదీపుణ్య । విమలాంబుపూర్ణ 
ఘనేకమండలములు । గరుడ మాణిక్య 
కాండంబులను బస । గమకించు వేణు 
దండంబులును ఘోర | తపమునం జాల 
నలజడింబది గృశ । మైన దేహములు 
నలవడ నేతెంచి | యమ్మహామునులు 
తనుం బడివేలు చం | దముల దీవించి 
వినతులు గావింప । వికసిల్లి వారిం 
గరుణామృతము నిండం । గడలొత్తు చూడ్మిం 


293 


294 


బరిపాటి నందం । బరగ వీక్షించి 
చెన్నాంద వేర్వేజ | సేమంబు లడిగి 
మన్నించె నెంతయు । మత్స్యనాథుండు 

దాన నుప్పాంగి సం | తసమున మునులు 
మానసంబున భక్తి | మల్లడి గొనంగం 
జేతులు మొగిడించి | సిద్ధయోగీంద్ర 
భూతేశనందన । భువనైకపూజ్య 

నేడు మా తపముల । న్నియు ఫలియించె 
నేయ మా జపము ల | న్నియును సిద్ధించె 
నేడు మా కోర్మెల | న్నియు సంభవించె 
నేండు శివుండు స । న్నిధియయ్యె మాకుం 
బరమపావన భవ । త్సాద సంస్పర్శం 
బొరసి మా యాశ్రమ | భూము లన్నియును 
నతి విచిత్రంబులై | యమరెం గారుణ్య 
మతి నింక నరుదెంచి | మా మఖశాల 
లలర వీక్షించి కృ! తార్భులంజేయ 

వలెనని యా యోగి । వరునిం దోడ్కొనుచుం 
జని యర్ధ్యపాద్యాది | సముచితవిధులు 
దనరం గావించి ప్ర | త్యాహవనమున 
దీపింపంగా భక్తి | ధేను దుగ్ధములు 
దీపులంటంగ నిచ్చి । తృప్తిం బొందింపం 
దాను శిష్యులు ప్రమో । దంబు నిండార 
5నేను రాత్రంబులు । నిచ్చ వసించి 

కదలి మర్నాడు బు । క్షకుని యాశ్రమముం 
గదియంబోవంగం ద్రోవం | గలగల (మోయు 
కారాకుం బ్రోవులోం | గానరాకుండ 
బారుదూలమువలెం | బడియున్న పాము 
నడుము దిగ్గన మీన । నాథుండు ద్రౌక్క 
వెడందగా విప్పి బల్‌ । విడి బడగెత్తి 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


యడరించి జిహ్వల । ల్లార్చి బిత్తరము 
నొడియుచుం గన్నుల । నొగి నిప్పులురల 
మిడికించి కోజలు | మెజవంగ నోర 
నుడుగక భగభగ । నొదవు వూత్మార 

జనిత విషాగ్ని న । చ్చటి పొదల్‌ గమర 
ఘనతర భీషణా । కారతంబేర్చి 
యంతలోననె యమ్మ । హా భుజగంబు 
వింతగా మానవ । వేషియై నిలువం 

గని మీననాథుం । డెక్కడం బొడగాన 
మెనయ నేమిటి కిందు । నిట్టి విచిత్ర 

మని వెఖింగందుచు । నతని కిట్లనియె 
మును భుజంగాకార । మున నేంచి యిపుడు 
మనుజుండ 'వయిన యా । మార్గ మెఖుంగ 
వినుపింపు మనుటయు । వినుతుందై వాండు 
తన పూర్వచరిత మం | తయు౦ దెల్లముగను 
వినుమని ముదమార । వినుతించి పలికె 


నాగార్హున సిదుని కథ 
జ ® 


నిలలోనం దొల్లి నం । రేంద్రజిత్తనంగం 
గలండిందు వంశ శే | ఖరుండగు నృపతి 

యా రాజు సతి మాళ । వావనీవిభుని 

కూరిమి కూంతురు । కొడుక నేనైతి 

వారలు నేను ధ్రు । వంబైన వేళం 

జేరిన నాందొక్క | సిద్ధముఖ్యుండు 
యొజుకమైం దలపోయ । నీ కుమారుండు 
నెజయోగి యగుంగాని । నృపుండుగాం దనుచు 
నరిగిన పిమ్మట । నైదేండ్లు చనంగ 

సరగున మా తండ్రి | చదువు చెప్పించి 


295 


296 


పరువడి నటమీంద | 'పండైండొ యేంట 
నురువైభవంబున । నుపవీతుం జేసి 
యరుదుగా నిరువాగె । హయములం బరపం 
గరులనేర్పునం జిత్ర | గతు(ల) నమర్చ 
నిటలంబుగా వింట | నిరుగడ నేయ 
నెటువంటి జెట్లతో । నెదిరి పెనంగ 
బరిజింప నేర్పించి | పరిణయంబునకు 
నిరవొంద సమకట్టు । నెడ నొక్కనాండు 
వేంటాడ మనమున । వేడుక వొడమి 
గాటమైనను వేంట | కాండ్రును గొలువ 
నీ కాననము చొర । నిచ్చట నొక్క 
సూకరంబు దజుమ । సుడివడ నొంచి 
సురింగిన మృగముల । చొప్పు నందజును 
నరిగి రెవ్వరు నిల్వ | కంతట నొంటిం 
దెరు వెబుంగక తిట్ట । దిరుగుచు నెదుర 
నురగ కళేబరం । బొక్కటిం గాంచి 
తెలియక త్రోవర్లు । దీనిం గన్గాన్నం 
దలంకుదురని వింటం । దలంగించి బిట్టు 
చిమ్మిన నది పోయి । చేరువం దపము 
సమ్మదంబునం జేయు । క్షణికుపైం బడియెం 
బడుటయు నమ్ముని | ప్రవరుండు గోప 
మడర నామీందం ద । ప్పరయక నన్నుం 
గనుంగొని వలికె భీ | కరముగ నిట్టి 
వనభూతి మునివృత్తి । వదలక నీతి 
(పన్నుగ శాంత స్వ। భావునైయుండ) 
పన్నగశవమురినె | వ్వగంజనవైచి 
ముదముననున్న నీ । మోహంబుకతన 
నొదవుమత్తాగొని ।; యురియుచు నిచట 
పవనాశనంబవై | పడియుండు మనుచు 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


దివిరి పల్మినం దొంటి । దేహంబు విడిచి 
యురగంబనై దుఃఖ | మోర్వంగ లేక 
వరుసగా నమ్ముని | ప్రవరు నిట్లంటి 
నక్కట నా దోష । మరయక నన్నుం 
దక్కక శాపింపం | దగునే మునీంద్ర 
యెజుంకక చేసిన । యెడ నెగ్గువెట్టి 
చెజుప రెవ్వాని సు । స్థిర శాంతమతులు 
కావరంబున నేను । కల్ల చేసినను 
గావక తెగంజూడం | గలదె ఘనులకు 
నురుకృపాసీనులై | యోపికలేక 
ధరంజేయు తపసుల । తప మెట్టితపము 
ధరణీశ్వరుండ నేను । దపసివి నీవు 
దొరయుదే నాకు నా । తోడి భూపతివె 
శబరుండు ముట్టంగం | జాలని భుజగ 
*శబము నీమీంద కొం । చక పట్టివైవ 
నే నంతనీచుండ । నే తలపోయ 
భూనుత దివ్య త | పోధనప్రవర 
తెరువునం బడియున్న | దీని వీక్షించి 
నరులు వెజతురు ప । న్నగభీతి ననుచు 
వింటికొప్పునంబాజ । విసరితింగాని 
కంటకంబున వేయం । గజకంఠుసాక్షి 
ధరణీశ్వరుండనై | తనరుటమాని 
యురగంబనై పడి | యుండ నెట్లోర్తు 


ముదముమీజంగ సౌధ | ముల నుంటందక్కి 


యొదిగి యే పుట్టల | నుండుదు నింక 
సరసాన్నములం దృష్తి । సలుపుట యుడిగి 
పురువులం దిన నెందుం । బోదు నేనింకం 
బొసగం గర్పూర తాం | బూలంబు విడిచి 
విసము పుక్కిళ్ల నే । వెరవునం దాల్తు 


29/ 


298 


ననుంజేరి ప్రేరేంచి | నరులు దవ్వులను 
గనివెంటంబడి చంపం । గడంగుదు రనుచుం 
బలుమాటు వగచు నా । పైం గృపామృతము 
గులికెడిచూపు ని । గుడిచి యా తపసి 

తన మనోవీధి నెం | తయుందలపోసి 
కనికల్ల నా మీంద | గలుగమిం దలంచి 
ననుంజేరవచ్చి స । నృతిని నిట్లనియె 
ననఘాత్మ నీ నేర |; మరయ కే నిట్లు 
పాపంబుచేసి నీ । పై నాగ్రహించి 
శాపమిచ్చితి నేమి | జాడ నీ యఘము 
పాయుదుం గాశిలో | పలం దన్వువిడచి 
పోయెడువారును । బొల్బు శ్రీనగము 

చేరి తదున్నత । శృంగంబు చూచు 

వారును గేదార | వారింబుణ్యంబు 
వలనొప్పంజేసిన । వారును బాప 

ములు తొలంగుదురని । బుధులు చెప్పుదురు 
గాని నే నటుచేయం । గడంగుట జాగు 
మాన దీదురితంబు | మరియొండు వెంట 
నేల యీ తలపోత | యింధ్రకీలంబు 
శైలసానువులందుం । జరియింపుచుండి 

పడి తొలంగుదునిట్టి | పాప మేననుచు 
10(నిడ్రుపు గడ్డమున క । న్నీరు జారంగ) 
పరమేశుం దన మనం । పద్మంబునందు 
తిరముగా "(నిడి కడు । దీనత నిలువ) 
ధర్మదేవత రూపు । దాల్చి వేవచ్చి 
నిర్మలాత్మక చావ | నీకేల యనుచు 
ననువొంద నటువట్టి । యతనిం గూర్చుండ 
నునిచి యిట్లనిపల్మె । నో మునిచంద్ర 
కడవంజేసిన పాత | కమునకు మదిని 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


జడిగొను నట్టి ప । శ్చాత్తాపమునకుం 
బరిణమించితిం బూర్వ | భవమున నితండు 
దొరకొని చేసిన | దోషంబు కతన 
నురగరూపంబున | నుండంగవలసె 
నరసిచూడంగ నిను | మదియు నెట్లనినం 
బరికింపం దొల్లిటి । భవమున వీండు 
ధరనీశుండై | పుట్టి | తద్దయు వేడ్మం 
దడయక వేంటాడు । *ే(తలంపున) మీటి 
కడు భయంకరమగు | గుహనంబుం జొచ్చి 
ధీరుండై చనిచని । తెరువున నున్న 

ఘోర భుజంగంబు । కుబుసంబుగాంచి 
యంత నా తెరువున । నరుదెంచు విప్ర 
కాంతను బురుషునిం | గడు ముదమునను 
నులికింపంబూని యా | యురగకంచుకముం 
తలదూర్చుకొని । చొచ్చి దారుణలీల 

వడి బుస్సురని మోయ । వణంకుచు నేలం 
బడి బ్రాహ్మణుండు భీతిం | బ్రాణముల్‌ విడిచె 
నప్పుడు నెంతయు | నంతరంగమున 
ముప్పిరిగొను శోక । మున నోర్వలేక 

యా విప్రవనితయు । నా నృపుంజూచి 
కావరంబున ఇట్లు | కపటంబుం దాల్చి 
నడుంకక వెజపించి | నా ప్రాణవిభునిం 
దొడిబదడంజంపిన | దోషంబు కతనం 
దరువాతి భవమునం । దరలక గట్టు 

దరి బెనుబామవై | దారుణాటవిని 
బడియుండు “మన్ను శా । పం బిచ్చి యగ్ని 
వడిం జొచ్చెం దన ప్రాణ | వల్లభుంగూడ 

నా విప్రవరుండ వీ | వాధరారమణుం 

డౌ వీండు తొల్లింటి | యా పెనుబాము 


299 


300 


కుప్పుసమే ఫణి | కుల మయి తోంచెం 
దప్పదు దైవ కృ। తం బట్లుగాన 

వలవదు మునివర । వగవు నీ కనినం 
దెలిసి యాతండు ధర్మ । దేవత కనియె 
నోవక యీ రాజు । కొసంగిన శాప 
మేవిధంబున వీడు । నిటమీందం దెలియ 
నానతి యమ్మన్న । నా మునిపతికి 

ధీనుత యా ధర్మ । దేవత పలికెం 
(గమముతో నటు గొంత । కాలంబు చనంగం 
'బ్రమద మారంగ ముని | పతుల రక్షింప 
మీననాధుండను । మేటి సిద్దుండు 

తా నిందు జనుదేరం । దత్పదస్పర్శ 

కా కుండలాకృతిం | గ్రచ్చజ నుడిగి 
కైకొనుం దొల్లి యా । కార మా నృపతి 
సిద్ధదేహం బగుం । జెచ్చెర నట్ల 

సిద్ధించు నీకును | సిద్ధపదంబు 

అరుగుము నా యాశ్ర। యమునకు దొల్లి 
తెజింగున నని ధర్మ । దేవత చనియె 
మునియుం గ్రమ్మజవచ్చి । ముదమున నాకు 
ననయము వృత్తాంత | మంతయు జెప్పి 
మన్నన మీఅ నా। మదిం గుందు వాపి 
సన్ను తంబగు నిజా । శ్రమమున కరిగె 
నేనును జిరకాల | మీ యేరుమద్ది 
మ్రూనిపెందలనుంటి | మతి యిపు డిచటం 
బావనంబైన మీ । పాదపద్మములు 

నా వీంపు సోంకినం । తనె శాప మెడలెం 
గారుణ్య మిగురొత్తం | గనుంగొని తనకు 
శారీరసిద్ధి ప్ర! సాదింపు మనిన 
మీననాథుండు వి | స్మితముఖుం డగుచు 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


నా నరేశ్వరున కి । ట్లని యానతిచ్చె 
రాజవై నెమ్మది | రాజసౌఖ్యంబు 

యోజం గైకొనుచుండు । టుడిగి యీవెంటం 
దగునె యోగీశ్వర । త్వము నీకు ననిన 
మగుడ నాతండనె | మత్స్యనాథునకు 

నో జగన్నుత దివ్య । యోగినై మిగులం 
దేజంబు గలిగి సు | స్థిరభక్తియుక్తి 

మొక్కి నీ పాదాబ్ద | ములం గొల్బుచుంటం 
దక్కి రాజ్యములందుం | దగులదు మనసు 
అని యని మొక్చుచు | నందంద వేండు 
కొనుచున్న నత్తజి | గరుందైన శివుండు 
ముద మలరంగం దన | ముందట నిలిచి 
కదియవచ్చిన యట్టి | గతి పొడసూపెం 
దనయ నీ వతనికిం | దయ నుపదేశ 


మొనరింపు వీండు శి । ష్యుండు మాకు మున్ను 


నని యానతిచ్చి మ। హా దేవుం డంతం 
జనిన నాశ్చర్యంబు | సమకొన మీన 
నాథుం డా గోరక్ష। నాథకు మనుజ 
నాథునింజూపి స్నా। నంబు చేయించి 
కొనిరమ్ము నావుడు । కువలయేశ్వరునిం 
గొనిపోయి చేరువ । కొలనం గుంకించి 
మెయినిండ భసితంబు | మెజవడిం బూసి 


కాయంబునకు వన్నె । కండమణేసి 
గుజుతుగ నర్జున | కోటరంబునను 
నురగరూపంబున । నుండుటం జేసి 


నాగార్జునాఖ్యుండ | నం దగు ననిన 
రాగిల్లి శిష్యులు | ప్రణుతించి రంత 


301 


302 


ఖనికాఖ్య సిద్ధుని కథ 


నెసంగు తపంబున । నిజ్థింకులింకి 
వసివాళ్ళువాడుచు । వంగిన మేను 
ముడివడి మడిమెలు । మోవ వ్రేలాడు 
జడలును వలచేతి | జపమాలికయును 
గాలి దూలాడెడు | గడ్డంబుం జంకం 
బోల నునిచిన భూతి । బుజ్టికాయయును 
నమలినజలపూర్ణ | మగు కమండలము 
కొమరారం “దూంగాడు | కుండలంబులును 
దన కలవడం (బ్రమో । దంబు చిత్తమున 
మొనయ నా క్షణమె స। న్ముని వచ్చె నటకు 
నా లీలం జనుదెంచి | యసమలోచనునిం 
బోలి దిక్కులంజను | భూరితేజమున 
నొప్పెడు నాథ ము । ఖ్యునిం గాంచి భక్తి 
ముప్పిరిగొనంజేరి । "మదమునం జాంగి 
మొక్కిన నిజకరం । బున లేవనెత్తి 
మిక్కిలి కృపంజూచు । మీననాథునకు 
మునిపతి కరములు । మొగిచి యిట్లనియె 
ననఘాత్మ నా వీను । లార నీ మహిమ 
విన్నది మొదలుగా । వెలయు నీ మూర్తి 
కన్నులపండువు | గాంల జూచుభాగ్య 
మెన్నండు సమకూరు । నింక నాకనుచు 
నున్నచో నిచటి క । త్యున్నతలీల 
నరుగుదెంచితిరి కృ | తార్భుందనైతి 
సరగున నొసంగవె । శారీరసిద్ధి 

నావుడు నమ్మీన । నాథుందు దెలిసి 
పోవంగ నమ్ముని | పుంగవుం డెవ్వం 
డనుచు నాగార్జును | నాననాంబుజముం 


నవనాథ చరిత్ర 


గనుంగొనన నాతండు | గరములు మొగిచి 
యితండు వోోముని శాప । మిచ్చితన్నిట్లి 
గతినుండం జేసిన । ఖణికాఖ్యుం దనిన 

నా మునింజూచి యి । ట్లనె మీననాథుం 

డీ మూర్భుతనము నీ । కేటికి నొదవె 
బలియు కోపంబు పా | పమునకుం దెరువు 
కలంగుం జిత్తము దాన । గాసియౌం దపము 
తపసికి శాంతంబు | దయయు ధర్మంబుం 
గృపయును దగుం గాక । కినుక మే లగునె 
మున్ను విశ్వామిత్ర | మునియును నిట్ల 
పన్నిన కింక ద । పమును బోనాడె 

నని పల్ముటయు నమ్మ । హాత్మునితోడ 
ననువుగా నాగార్హు | పనథతడు చెప్పినట్లు 
తన పూర్వవృత్త మం | తయు నొప్పంజెప్పి 
వినుతించుటయు మోము । వికసిల్ల నతని 
దాయ రమ్మని పిల్చి । తపముపైం టబ్రేమం 
జేయుము నీకును । సిద్ధత్వ మేల 

చనదు పొ మ్మనిన నా । సంయమీశ్వరుండు 
మనమార నిట్లనె । మత్స్యేంద్రుతోడం 
గూరలు వెళ్లును | గూడుగాం గుడిచి 
నారచీరలు గట్టి । నట్టడవందు 
నుపవాసములుం గ్రుస్సి । యోరంత ప్రొద్దు 
జపములు సలుపుచు | జలముల నదుమం 
జలికాలమునను వే । సవి బలుమంట 
లలము పంచాగ్ని మ । ధ్యంబున మరియు 
వానం దొప్పంగం దోంగి | వణంకుచు బయటం 
బూని తపంబు స । ల్పుట సాలంగడింది 
చాలు తపఃఫల । చర్చ నీ పాద 
నాళికాయుగసేవ । నాకు సిద్ధించె 


చతుర్థాశ్వాసము 303 


304 


నింటిముంగటను బా । లేజుండ గుంట 
వెంటం బాటిడు నట్టి | వీజిండి గలండె 
యని చాంగి రమొక్కిన | నమ్మహాయోగి 
తన శిష్యవరుల నం | దను వీక్షించి 
తెజింగొప్ప నిమ్ముని । దీక్ష యెట్లనుచుం 
దరమిడి యేమి చే | తము దీని కనిన 
దేవ యీతనికి సు | స్థిరముగా నిండు 
శ్రీవిలసిల్లెడు | సిద్ధపదంబు 

అని విన్నవించిన । నమ్మీననాథుం 
డనురాగమెసంగ నా । గార్జునుం జూచి 
యిమ్మునిముఖ్యున | కిప్లు సిద్ధత్వ 
మిమ్ము నెయ్యంబున । నీవన్నంబూని 
యా సంయమీంద్రు సి | ద్దాసనాసీనుం 
జేసి శంకరు నాత్మం । జేర్చి హస్తంబు 
సిరమున నునిచి యా । ఢ్రితులకు భక్తి 
తెరువైన యోంకార । దివ్య మంత్రంబు 
అలర నాదట మొద । లను కర్మయోగ 
ముల రాజయోగంబు | ముదమారం దెలిపి 
చెచ్చెర నణిమాది । సిద్దులన్నియును 
నిచ్చితా గురుంజూచి | యింక నామంబు 
ననఘాత్మ గృపసేయు | మనిన మత్స్యేంద్రుం 
డనియె నీతండు తన యజ్ఞానమునకు 
ననుతాపమునంబడి | యఘమెల్లం బాపు 
కొనె ధర్మబుద్ధి 8। క్కుడు ఖణిం గల్లి 
కావున నీ యోగి ॥ఖణికాహ్వయమున 
భూవలయంబునం । బొగడొందుచుండు 
నన శిష్యులును వేడ్క । నా మీననాథుం 
గొనియాడ నా ఖణి | కుండును దనకు 
నమరు తపస్సాధ । నాళియు ధేను 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


సమితియు విజ్ఞాన । సంపన్నులైన 
మునిముఖ్యులకు నిచ్చి | మోదంబుమీజం 
జనియె మత్స్యేంద్రుని । చరణముల్‌ గొలిచి 
యా సిద్ధ ముఖ్యుడు । నద్రులు నూళ్ళు 
వాసి కెక్కిన నదుల్‌ | వనములు గడచి 
పొంగారు పశ్చిమాం । బుధి తీరమునను 
మంగళావృతమగు । మహనీయమైన 
పుటభేదనము డాయం । బోయెడువేళ 
నటంబురీశుండు మృతుం । డైనం దన్మంత్రి 
పుంగవుండైన ప్ర। బుద్ధుండు నేర్చు 
చెంగలింపుచు నుల్ల । సిల్లు వాకిళ్ళం 
జాలంబెంపగుగజ । శాలల నశ్వ 

శాలల వడి రథ । శాలల కడను 
భండారమిండ్లలో । పలివంకసేన 
లుండంగం దగిన తా । వులను విశ్వాసు 
లగువారి నునిచియ । య్యవనీశ్వరునకుం 
దగ నందనులు లేమి । దలపోసి చూచి 
పట్టమేనుంగు చేతం | బట్టిన వానిం 
బట్టంబుగట్ట నే। ర్పడ నిశ్చయించి 

యా సామజమునకుం ట్రి | యంబుతోం బూజ 
చేసిన యావార్త । చెవి సోకుంటయును 
మీననాథుండు వేడ్క । మెజయ శిష్యులకుం 
దా నిది చెప్పియు । ధాత్రీశుబొందిం 

'మద మారంగం జొచ్చి | రాజ్యవైభవము 
లమర, గైకొని మన | మార భోగించి 
'క్రమ్మజం జిత్రంబు | గా వచ్చి యిట్లు 
మిమ్ముం గూడుదుమన్న | మీననాథునకుం 
జేతులు మొగిడించి | శిష్యు లిట్లనిరి 

యీ తలంపేల మీ । కిట్లు వాటిల్లె 


305 


306 


ఘనయోగరాజ్య సౌ | ఖ్యము ననిశంబు 
ననుభవింపంగ నొల్ల | కకట సంసార 
జనితసౌఖ్యముం గోరం । జనునె యెటైన 
ననఘాత్మ నినుందెల్ప | నలవియె మాకు 
ననునెడ గోరక్షుం | డ మృహాత్మునకు 

వినయ మొప్పంగ విన్న । వించి (మొక్కుచును 
జగతిలో సంసార । సౌఖ్య నిర్మగ్నుం 

డగునేని మరి వాయ । నభవుండు నోపం 
డదిగాన మీ మేన । నట్టి సౌఖ్యంబు 

గదిసిన పెంపును | గణుతింప మంచి 
దీక్రియ నుండ మీ । రిచ్చగింపుదురొ 

మీకు బుద్ధియుC జెప్ప । మే మెంతవార 
మనంగ మత్స్యేంద్రుండి । ట్లనియె గోరక్షు 
ననఘాత్మ స్త్‌ చెప్పి | నట్టిది బుద్ధి 

యైనను సంసార । మందలి సౌఖ్య 

మాని చూడక తోంప । దది యెట్టి రుచియొ 
యింక మాజుత్తరం । బిచ్చిన మీకు 

శంకరు నాన మా | చరణంబులాన 
యనుటయు నొండాడ । నలుకు గోరక్షుం 
గనుంగొని తాం బర | కాయప్రవేశ 
మరుదుగా నొనరించి | యరుదెంచు దనుకం 
దిరముగా మీరు మా । దివ్య దేహంబు 
నుడుగక కాంచి యిం | దుండుందడ యనుచుం 


మీననాథుని పరకాయ ప్రవేశము 


దడయక యొక పర్వ । తపు గుహంజొచ్చి 
సిద్దాసనస్థుండై । శివునిం జిత్తమున 
సిద్ధముఖ్యుండు సు। స్థిరముగా నిలిపి 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


వాయువాకుంచన | వశముగాం జేసి 
యాయత కుండలి | కరుగ నూల్మొలిపి 
యలవడ (గ్రంథి త్ర। యమును భేదించి 
యల యూర్వకుండలి । కల్లనం జేర్చి 
యరుదుగాం బూర్వ యో । గాధ్యుండై పొల్చి 
మరియు దశద్వార | మార్గంబు లెల్లం 
బ్రాతిగా సూక్ష్మ రూ | పము దాల్చిమీంద 
జ్యోతిస్స్వరూపుండై । చొప్పున వెడలె 
వేమారు శిష్యులు | వెజంగంది చూడ 

నా మీననాథుని | యాత్మ భూనాథు 
బొందిం జొచ్చుటయును । బోయి జన్మంబు 
చెంది క్రమ్మజిను వ । చ్చిన రీతి దోంప 
కన్నులు విచ్చె వ । క్రంబును దెజచెం 
జెంన్నొంద మేనెల్ల | జీవంబు నిండె 

నెన్నిక బంధువు | లేడ్చుట మాన 
మున్నుపోయిన ప్రాణ | ములు రాజునకును 
మగుడి వచ్చి నటంచు | మంత్రులు దొరలు 
తగుబంధుజనులు నం | తఃపురాంగనలు 
సయ్యన ముదమంద । సకలభూజనులు 
దయ్యంబు మనమీంద | దయ చేసె ననుచు 
మేటి వాద్యంబులు । మిన్నంది మోయ 
బాటించు కనక కుం | భంబులు నిలిపి 
మకుటతోరణములు | మణితోరణములు 
ముకుర తోరణములు । ముదమొప్పం గట్టి 
తజచుగాం జిత్ర ప । తాకముల్‌ నిలిపి 
మెబియు గలవడముల్‌ | మెచ్చుగాం గట్టి 
మహనీయమగు శివ । మందిరంబులును 
బహురత్న దీపికా | పంక్తులునించి 

యాడెడి పాడెడి | యట్టివారలకు 


307 


308 


భాసుర మణిమయా । భరణ సువస్త్ర 
గోసువర్థాదులు | కొండుకొండనుచు 
వసుధామరుల కిచ్చు । వారిం గారుణ్య 
మెసంగ బ్రాహ్మణముఖ్య | మేధ్య జనాది 
సమితికిం బాయస । శర్మరాపూప 
సుమహిత దధిమధు । సూపాజ్యశాక 
సరసఫలోపేత । శాల్యోదనములు 
వరుస దృప్తిగ బెట్టు | వారల నంత 
నా రాజ శేఖరు | డందజింజూచి 

వీ రిట్టివారని । వివరింపలేక 

యూరకె మాటాడ । కున్న నూహించి 
యీ రోగమహిమచే । నిట్టి విభ్రాంతి 
గేపరిగొనె నృపునని | బంధువుల్‌ హితులు 
సోవరుస మీఅంగ వైద్య | వరుల నందటను 
మసలక రప్పించి । మందు వెట్టించి 
సుసరమై తెలివొందు | చొప్పులేకున్న 
భూవరుమంత్రిప్ర | బుద్ధుండా తెజంగు 
భావించి యెవ్వడో | పరమయోగీంద్రుం 
దేపారం దన యాత్మ । నీరాజు బొంది 
లోపల నిలిపెనో | లోం గానవలయు 
ధీయుక్తి నితనికి | దెలివ రాజ్యంబుం 
జేయింపవలెం బూర్వ । శారీరిగాను 
బరితోషితునిం జేసి | పరమానురాగ 
భరితుడై రాజ్య వై | భవముల దృష్టి 
పురికొనం దొల్లిటి | భూపాల సతుల 
బరకాంతలని మాని । భావజ్ఞుం దడెలమిం 


బాటించు మోహన । బాణంబు లట్టి 


నవనాథ చరిత్ర 


పాటలగంధులం । *బన్నిరువురను 
రమణతో నెంతయు | రమణీయలైన 
21రమణికాదేవియు । రత్నావలీయును 
సౌమ్యాంగియును *ిల్పుష్ట్ర । సంపూర్ణగంధి 
రమ్యవిభ్రమయును । రాజాననయును 
జిత్రరూపికయును । శీతాపతియును 

జిత్ర భామినియును । శ్రీగంధికయును 
సొనర దాక్షాయణి | శుభలక్షణయును 
ననువారిం బరిణయం । బై వారిపేర 
బారహకన్యక । పట్టణం బొకటి 
ధారుణీస్థలిం (బ్రసి । ద్ధముగ గట్టించి 
వారినందజ నుంచి । వరచిత్రవస్త్ర 

చారు భూషణ పుష్ప | చందనాదులను 
జాల నింపెసంగుచు । జాతి సత్వములు 
పోలంగం గళలుండు । పొందుమేలెలింగి 
యనుకూల రతికేళి | నందంద నేర్పు 
లొనరంగ్రీడింపుచు | నొక్కొక్క యెడలం 
గడువేడ్క గజతురం | గంబుల నెక్కుం 
దొడిగి పూసియు కట్టి । తుంటవిల్తొప్పు 
నసియాడు నడుములు | నలసయానములు 
రసమొల్ము బింబాధ | రంబుం గ్రిక్కిటిసి 
2*(జాొందలంబులు గెలం । బోలె నిక్కుచును) 
*వాండొంటితో రాయు । చున్న చన్నులును 
గల వారసతులు డ । గ్లతీకుంచె లిడంగం 
గొలువుండి దిట్టయె | కొండొక తడవు 
మల్లులం బోరించు | మధువేళ లీలం 

జల్లు బోరాడును | జలకూపములను 
వనవాటికల లీల । వర్తించు వెంటం 

జను బంధుజనులతోం । జలుపు సద్లోష్టి 


చతుర్థాశ్వాసము 309 


310 


నాటపాటల తోడ । నభినవ రీతి 
చాటువగా నర్ధి । జనులకు నొసంగు 
రాగిల్లి యీ రీతి | రాజయి రాజ్య 
భోగంబు లనుభవిం | పుచు యోగసుఖము 
మజిచి తా సంసార | మగ్నుండై యున్న 
తటింబెద్దదేవికి । ధరణీతలేశుం 

దతిమోహ మొనరింప । నా రమణికకు 
*మనమార మరినెల | మసలె వేవిళులు 
దనికి యాహార మం । దలి చవిదప్పెం 
*బలుచనై మైతీంగె | బడలె నెన్నడుము 
కలిమి గైకొనె నాభి | కడువికసించె 
నారుగప్పై జఘ । నంబు నున్నెక్కె 
నూరులదరులను । నూగారు విరిసె 
బలకక్కెం జెక్కులు | పాలిండ్లమొనలు 
నలుపెక్కెం దెలుపారె | నయనంపు యుగ్మ 
మా విధంబున నవ | మాసముల్‌ నిండి 
యా వధూమణి గాంచె | నభిరామమూర్తిం 
దరుణార్మ తేజనం। దను నట్టివార్త 
ధరణీశ్వరుండు విని | తద్దయు నలరి 
కనక రత్నాంబర | గజవజి ధేను 
ధనధాన్య తతులు మో | దంబు దీపింపం 
గవిబుధ వందిమా | గధసమూహంబు 
కవనీసురులకును । నాడట నొసంగి 
మరియర్భకునకుం గు । మార మంజనంగ 
వరుసపేరిడి మణి | ప్రకర దీధితులు 
తులకించు ముద్దుల | తొదవులు బొడిగి 
పలుమాటు నింపులు | పచరించు వాని 
ముద్దులం గడుంజిక్కి | మొదలి దేహమున 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


సిద్ధులం దలంపునం । జింతింప మచి 
రాగిల్లి యుండ గో । రక్షుండు మొదలు 
గాంగల శిష్యవ । రము దమలోనం 

దలపోసి గురుండు సం । తతరాజ్యభోగ 
ములంజిక్కి మజచె ని । ప్పుడును మనలను 
గడుంబెద్ద కాలమీ । కల్యాణ తనువు 
కడనుండి దరలక । కాచి యుండితిమి 
ముదమున నమ్మహా । తుని కడకేగి 

వదలక తోడి తే । వలె నింక ననంగం 
జౌరంగికార్యంబు । చర్చించి చూచి 
గోరక్షునాథుం గ । న్గాని యిట్టు లనియె 
నరనుతుండగు మీన । నాథు దేహంబు 
కరమర్థి మే మిటు | గాచియుండెదము 
కొదుకక చని నీవు । గురునాథునాత్మం 
గదియింపు నీ దివ్య | కాయంబుతోడ 
గురుండు మాకందట । కును ముఖ్యుండైనం 
గరుణించి తమయందుం | గల మహత్వంబు 
నెమ్మితో నీయందు । నిలిపెంగావునను 
సమ్మదంబున మీరె । చను టిప్పు డుచిత 
మని తన్నుంబ్రార్థింప । నగుంగాక యనుచుం 
దన గురునాథుని | తనువొప్పగించి 
యచ్చోటుగదలి స । య్యనం బట్టణంబు 
చొచ్చె నవ్వేళ నా । క్షోణీవిభుండు 
పరిపరివిధములం | బాదరసంబు 

కరణి భంజళ్లం డ్రొ । కని చోట్లు ద్రొక్కు 
తురంగరత్నము నెక్కి । తూర్యముల్‌ మైోయం 
గరులును భటులును । గవులు గాయకులు 
దొరలు ప్రధానులు । తోం జనుదేర 
నరుదుగా వయ్యాళి | కరుగంగంగాంచి 


311 


312 


మరలి యేతేరంద । న్మార్గంబునందు 
మరులువేషము పూని | మాసిన చిక్కు 
తలయును జింపిబొం | తయు శునకములు 
నొలయు గోలయుం జేత । నున్న పుట్టియును 
'సెలవులంబడి నుబ్బి | చెక్కులమీంద 
నొలికెడు జొల్లుం గ్రే । ళ్ళురుకు చూపులును 
వెడనవ్వుగదుర భూ । విభుని డాయుటయుం 
గడురయంబునం గోల । కాండ్రదలించి 
వడి వ్రేయవచ్చిన । వారి వారించి 
పుడమీశుండాతని । పోలికం దెలిసి 

దరహాస మిగురొత్త | దన వఠారముకు 
నరిగి మంత్రులు మొద । లగువారి ననిపి 
యొక్కండు నొకచోట । నుండి యా జోగిం 
దక్కక పిలిపించి | మదగ్గరనునిచి 

వచ్చితె గోరక్ష। వరుండ నా బొంది 
నిచ్చలు6 గావంగ । నిను నమ్మియునిచి 
వచ్చియుండంగ నిట్లు | వత్తురే నేను 

వచ్చెద నని యున్న । వాండ నావుడును 
జాగిలి (మొక్కి హ । స్తంబులు మొగిచి 

శ్రీ గురునాథుతో । శిష్యుం డిట్లనియె 
చౌరంగి మొదలుగా । సకలశిష్యులును 
ధీరులై భవదీయ । దివ్యకాయంబుం 
గాచియున్నారది | గాన మీయాత్మ 

నా చింత వలదు మీ । కని మటిపలికె 
నెటు వోయెనయ్య మీ |; యెజుక మహాత్మ 
కటకటా మున్నెటుం । గనివారిం దెలుప 
నిరవగు నెతింగియు । నెజుంగనివారిం 
దరమౌనె దెలుప వి । ధాతృనకైన 
రాజశేఖరుండు గా | రవమున మీకు 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


నోజగాం గటిపిన । యోగమార్గమునం 
దేజంబు మీజ వ । ర్తింపుట మేలు 
రాజవై పెంపున | రంజిల్లుకంటె 

నలరు నాభరణాదు । లను వస్త్రములను 


బొలంతుల నందలం । బుల గజంబులను 


బొలుపొందు ఘన సౌధ । ములు పట్టణములు 


నిలువక చెడుటది | నిక్కంబుగాన 
వీనిపై మక్కువ । విడిచి వేంచేసి 

ధీనుత భవదీయ । దేహంబు చొరుము 
అనియని పలుమాటు | నందంద తటిమి 
తనకుం జెప్పంగ నా । తని కిట్టులనియె 
హరుండిచ్చి నట్టి యో | గానందవార్థి 
పరంగు నీసంసార | బడబాగ్నిచేత 
నివిలేని సౌఖ్యంబు | లిట నాకుంగలిగె 
సవతుచేంబాయని | సంబంధమునకు 
గాయమేమైనను । గానిమ్ము సుతునిం 
గాయజుసన్నిభుం । గాంచితి నొకని 
నేలితి భూతలం | వింతయు సౌఖ్య 
లీలంజాలంగం దే । లితి నిదిమేలు 
మీరలందటురును మా । మీంది సద్భక్తిం 
జేరి యా బొంది ర । క్షింపుం దేమరక 
మటికొంత కాలంబు | మసలినపిదపం 
దెజంగొప్పవత్తు నీ | తెజింగున నీవు 
వచ్చుటదెలియ నె । వ్వరికి రాకుండం 
జెచ్చెర నా ప్రియ । శిష్యపొమ్మనినం 
దలయూంచి వెజింగంది | తనలోన గురుని 
సొలయుచు సంసార । సుఖము లీరీతిం 
దీపిగావేయని । ధీరు(డై మరియు 
గోపాలకుండు నిజ । గురున కిట్లనియె 


313 


314 


చిచ్చుకు వేంకియు । సీతుకుం జలియు 
వచ్చిన మాన్పంగ । వచ్చునే యనఘ 
2డమియు మిన్నును । పొనరంగం జేయ 
వడింబాజునేజుల । వంకలుదీర్పం 
దిమిరిసింధువు నీరు | తీయంగాంజేయం 
గమలారింజెందిన | కందువాపంగం 
తలమె ము న్నెట్టీ పె | ద్దలకుం జింతింప 
నిలమహాత్ములంబొంది | నట్టి తామసముం 
దెలుప శక్తుండుగాండు । దేవదేవుండు 
సలలిత సంసార । సౌఖ్యంబు నీకు 
దలమున్మలయ్యె ని । త్తజి నని తన్నుం 
బలుమాటు దూటు గో । పాలు నీక్షించి 
తఅలక సుఖము | తహతహం జిక్కి 
మటియు నిట్లనియె నా । మత్స్యనాథుండు 
మదగంధముకు మూంగి | మలయు తుమ్మెదల 
కదుపులుగలిగిన | గంధేభములును 
మంజిళ్లంబరిపాటి | మరిగిన నటన 
రంజిల్లుచున్న సా । మ్రాణితేజులును 
వలనొప్పదండెల । వజ్రాలమించుం 
దులకింప మించు నాం । దోళికావళులు 
జిగిం దొంగలించు రా । జీవంబులకును 
మగలైనకన్నుల | మత్తకాశినులు 
బహురత్నభూషణ । భర్మాంబరములు 
బహుళంబులగుచున్న । బంగారువిండ్ల 
గాటమై యెదిరిన । కడిందివైరులను 
ధాటిమై నఖుము స । దృట సమూహములు 
కరమొప్ప నమృతంబు । కంటె మెలైన 
సరసాన్నములును నీ । చవులును విడిచి 
యుడుగక యొంటిమై | యొక గుహలోన 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


మడంగియుండెడు యోగ | మార్గంబు నొల్ల 
వడిం జనుమింక నీ । వచ్చినత్రోవ 
నదియుంగాకను సృష్టి; కంతయుం దామె 
మొదలైనయట్టి శం | భుండు పద్మజుండు 
నిందిరా రమణుండు । నిష్టసౌఖ్యముల 
పొందు వాయంగలేక । పుష్పకోమలుల 
నొడల నాసనమున । నురమునందాల్చి 
కొడుకులంగాంచి యె । క్కుడు వైభవములం 
దగ నుండుదురు తమం । తటివార లొరులు 
నిగిడెడుం జిత్తంబు । నీ వాక్యసరణి 

ననుడు గోరక్షుం డి | ట్లనియె మత్స్యేంద్ర 
వినము లోకములుగా । వింప రక్షింపం 
జంపను గర్తలై | జగములలోనం 
బొంపిరివోవ రూ । పులు మూండు దాల్చి 
మెజసియుందురుగాన । మిన్నకవారిం 
దజుమలే దీషణ । త్రయ మదిగాక 
యెక్కడవోయె మీ ।; యెజుక మాకింక 
దిక్వెవ్వ రిటమీంద । దివ్యయోగంబు 

నేటికి విడిచితి | రీశుండు మీకుం 

బాటించి యొసంగిన । పరమవిజ్ఞాన 

మును సర్వసిద్దులు । మొదలంటం బోయి 
కనుగానలేక యీ । కష్ట సంసార 
జలధిలోంబడి మూఢ | జనుని చందమునం 
దెలియనేరరటంచు । దీన దోషమునం 
బలుమాటు ([గ్రమ్మెడు । బాప్పబిందువులు 
దలముగా వదన ప । ద్మంబుపై నెరయం 
జింతింపం దన ప్రియ । శిష్యుతోడుతను 
నింతేల వత్స నీ । కిట్లేద్వం ననుచుం 


315 


316 


దొరంగు బాష్పములంజేం । దుడిచి తద్వక్ర 
మురమునం జేర్చి య॥। య్యోగివరేణ్యుం 
డనియె గోరక్ష నా । యంతరంగమున 
ననవరతము వాయ । కతిముద్దులాండు 
గలండు కొమారుం డొ | క్కరుండు నీ వతని 
చెలువంబు తేజంబు | చేష్టలు ముద్దు 
*క(త్రాల్రింకెడు మోము చం । దరుం గుంతలములు) 
పలుమాటు నగవులుం | బరగుతదంగ 
సౌకుమార్యంబు లో। చనపర్వ మొదవం 
గైకొని చూడవు | గాని చూచినను 

నదియె కొండాటమై | యన్నియు మజచి 
యొదుంగుదు వబ్బాలు । నొనర నిచ్చటికిం 
గొనివత్తు నని పోయి | కొంతసేపునకుం 
జనుదేర నురవు ప । చ్చల పదకంబు 
కళుకుల రావిరే । కయు నింద్రనీల 

ముల మద్దికాయలు ॥ పుష్యరాగముల 
బొద్దులుం గురువింద । ముల విలసిల్లు 
ముద్దుటుంగరములు । ముత్యాలసరులుం 
బులిగోరు నేవళం । బులు నందమైన 
నులిగడియంబులు | నూపురంబులును 
కనకఘంటలును మూ । గలును గజ్జలును 
దనరు మేఖల కటి । స్థలి నలవదంగ 
ముద్దులార్పెడిపట్టి । ముదమొప్పం దెచ్చి 
యద్దివ్యయోగీంద్రుం । డా శిష్యునకును 
దీపు లుట్టంగ వాని | తెలివియు రూపుం 
బలుమాటు నంకించి । పలికెడు గరునిం 
దలంపక గోరక్షు | దగను నిట్లనియె 
మును శుక్ల *శోణితం । బులు ముద్దగట్టి 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


ఘనపాపరతలైన | కాంతల యుదర 
ములం జాల మలమూత్ర । మునను నుప్పొంగి 
నెలలుగా నేహ్యపు | నెలవులం బుట్టి 
నీరుబుగ్గలభంగి । నిమిషమాత్రమున 
భోరున రూపటథి । పోయెడి వీరు 

సుతులె భవత్కృవా | సుధపొడవైన 
మతిసిద్ధదేహుల | మగునేము గాక 
యెందును నిల్వక | యేగెడు నిట్టి 

బొందికై విభ్రాంతిం । బొరల నేమిటికి 
నావుడు గోరక్లు | నకు నిట్టు లనియె 

నా వరయోగీంద్రుం । డకట రోంతనుచు 
ననియెదు మొదలు నే | యనువున నీవు 
జననంబు నొందితి | సకల దేహులును 

నీ గతినే పుట్ట । నెతింగి నీకింత 
3ఫ్రీగందెంపంగ నేల । దీనంగుమార 
యను గురునాథుతో । నజుక్రమ్మ మరియు 
ననియె గోరక్షుం డి | ట్లవధరింపంగ 

నేల సర్వేశ్వరుం డీ జగంబాత్మ 

లీలకై మొదలం గ । ల్పించెడి కొణకు 
నమరించినట్టి మి । థ్యా భ్రాంతిగానం 
దమ సొమ్మనుచుం జిచ్చుం | దథిం బట్టరాదు 
తక్కిన వేమియు । దాంచినం బోవు 

చక్కికిం గొనిపోవం | జనదు మీ కింత 
యజ్ఞాన మేటికి |;నలమె మీతోడి 

సుజ్ఞాన మెల్ల నె । చ్చోం జూబింవోయె 
నీరీతిం దరువాత । నెజఖుంగ రే జగము 
వారలచే నింద । వచ్చు మీ కరుణ 

ననఘ సుజ్ఞానుల | మైతిమి మేము 

మును మీకుం బత్నిదా | మొదలికి లేదు 


317 


318 


తనువు మీందియు గాదు | తనయుందేరీతి 
జనియించె చెప్పుండా | సహజమైనట్టి 

మీ శరీరముతోడ । మీ యాత్మగూడి 
వాసికెక్కినయట్టి | వనితకు గన్న 
తనయునిం గొనియాడం । దగునదిగాక 
జననాథులై మున్ను | సమసినవారి 
వీక్షింపవే యని । వేవేల గతుల 

నక్షణ సిద్ధ దే । హాంధకారంబు 

చెప్పుచో నించుక | చెవియొగ్గి వినెడి 
యప్పుడు నందనుం । డా యోగివరుని 
చీరపై గింకిరి | చేయ గోరక్షుం 

జేరమ్మని పిల్చి | చేతకిం బుత్రు 

నిచ్చి గోరక్షక | యీ రోంత గడిగి 

తెచ్చి యిమ్మనుటయుం | దెంపునం దిట్ట 
మటుంగుకుం గొనిపోయి । మత్స్యేంద్రుం దెలుపం 
దెజంగొండు లేదని | దిగ్గన బాలుం 
బడవైచి కుదుకనం | బదములు నూంది 
మెడంద్రొక్కి మెజుంగారు । మృత్యువు కోర 
వడువున మిక్కిలి | వాండైన చూరి 
వడింగేలంగొని పొట్ట । వ్రకృలు వాజం 
బొడిచి ప్రేవులు డుస్సి | బొడ్డు మోవంగం 
గడుపాజగాం గోసి | గజగజ గుండె 
లదరం జేతులు గాళ్ళు । నా డొక్కలోని 
కదిమిం ముద్దగం జేసి ।; యది మీందు గడిగి 
చక్కన నరనాథు । సన్నిధిం బెట్టి 

స్రుక్కక పలికె న । చ్చుగ బాలురోంత 
చెచ్చెరం బాపి తె । చ్చితినన్న రోంత 
నిచ్చలోం దలకొని । యీక్షించి తన్ను 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


మునుంగం గప్పిన పుత్ర | మోహంబు కతనం 
గనుగవ బాప్పపుం | గణములు గ్రమ్మ 
గోరక్షుం గనుంగొని । గురుండు నిట్లనియె 
నీరీతి పాపంబు । నేల చేసితివి 
పక్షంబులేక | నా పట్టినిం బట్టి 
కుక్షివ్రచ్చితి విట్లు | గురుసుతుం డనక 
కొంతయు దయలేక । కోసితి వీని 
శీతాంశుభంగిం బెం | చితిని యీ శిశువు 
వధియించి చేసితి । వట్టి దుష్కతము 
అని పుత్రకుని నుర | ముందునం జేర్చు 
కొను గురునాథుతో । గోరక్షుం డనియె 
వినుండు మి మ్మీయవి । వేకంబుం బాపి 
కొనిపోదు నటుచేయం । గూడక యున్న 
నెరవాడికత్తి క్రొ । న్నెత్తురు లొలుక 
తరలక దిగ్గనం | దన తలం గోసి 
నిలుపుదు నిప్పుడు । నీ మృదుపాద 
జలజంబుపైనని | సయ్యనం గత్తి 
గళమునం గదియింపం । గని సంభ్రమమునం 
దలకొని లేచి యా । తని చేయిపట్టి 
చనదు పుత్రక సాహ । సంబు మదాత్మ 
నణంగిన దుర్మోహ |; మణంగె నీ కతనం 
బొంది క్రమ్మజ దించి । బుద్ధిలో ననుచు 
నందంద గోరక్షు । నక్కున గదిమి 

యీ జనపతి బొంది । నేం బ్రవేశించి 


రాజనై పెంపొంది । రాజ్యంబు సేయు 


319 


320 


బుద్ధ సిద్ధుని కథ 


వెరవునేరక యున్న । విభుంగూర్చు మంత్రి 
పురుహూతు మంకతి సు । బుద్ధిం బ్రబుద్ధుం 
డనువాండు నాకు రా। జ్యము సేయునట్టి 
యనువులు దెలుపుచు | ననవరతంబు 
నిచ్చలో నా తెజం । గెతింగియు బయలు 
పుచ్చక కొలిచె నే। ర్పున నట్టి ఘనున 
కెంతయు నెతింగింప । కేంగుట మాకు 
పంతంబుగాదింక | పాపము వచ్చు 

నని పిల్వంబంపం జ | య్యనం జనుదెంచి 
తనకు (మొక్కిన మంత్రిం । దగ గారవించి 
చేసన్నం గదియంగం । జేర్చి గూఢమున 
నా సిద్ధ ముఖ్యుండి | ట్లని యానతిచ్చి 

నో మంత్రితిలక మీ | యుర్వీశ్వరుండు 
దా మేనుదొలంగిన । తరి వానిబొంది 
లోన మదాత్మ గీ | ల్మొనంజేసి రాజ్య 
మూనిన వెలికి నే | నుంట నీ వెటింగి 
తెజంగొప్ప నెవరికిం | దెలుపక భక్తి 
నరమరలేక మ । మృనవరతంబు 

కొలిచిన నీ మంచి | గుణముకు మెచ్చి 
తలకొని నేనింక |; దనయుంగా నెలమిం 
గైకొని యోగమా । ర్లము నెటింగించి 
శ్రీకరంబగు దేహ । సిద్ధియు నొసంగు 
కౌతుకమున నుంటిం | గపటంబులేక 

నీ తలం పెతింగింపు | నిజముగా ననుచు 
నడిగెడు తటిని మ । త్వ్యేంద్రుకు మొక్కి 
కడునుబ్బి మంత్రి శే | ఖరుండు నిట్లనియె 
నా కోరు కోర్కెలు । నాకు సిద్ధించె 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


చీకుకు దృష్టియుం । జెవిటికి వినికి 
యాంకొన్నవానికి । నభిమతార్థములు 
మూకుకు వాకు రు । గున కౌషధంబు 
సారమైనట్టి మీ। చరణపద్మములు 

ఇంక నా మనమున । కించుసేవయును 
శంకరునామ మీ | చరణంబులాన 
నావుడు మత్స్యేంద్ర । నాథుం డుల్లంబు 
వావిరి విలసిల్ల | వరకృపామృతము 
దళుకొత్తుచూడ్ములు | దనరం బ్రబుద్దు 
నలరంగ వీక్షించి । యనియె మున్నెలమి 
శివుండు నాకొసంగిన । సిద్ధులన్ని యును 
నవిరళ విద్యార | హస్యముల్‌ దెలిపి 
తక్కిన మణి మంత్ర | తంత్రాషధముల 
జక్కన నెటింగించి | సకల సిద్ధులకు 
పూజ్యుండై వెలయంగం | బుణ్యతయోగ 
రాజ్యపట్టము సుస్థి । రముగాంగం గట్టం 
గోరిపాలించు నా । కూర్మిశిష్యుండు 
గోరక్షనాథుండీ | గుణవిభూషణుండు 
భూనుత సామ్రాజ్య । భోగానురక్తి 

నూని తమ్మందటి | నుల్లంబులోన 

మటబచి యేమున్న నీ। మరులు వేషంబు 
తెజంగొప్పంబూని యే । తెంచినాం డిటకు 
మముందోడుకొని పోవ । మాకింక నిందు 
నిముషమాత్రంబును । నిలువంగం జనదు 
జననాయకుని బొంది | చయ్యనం బాసి 
చనియెద మీ రాజ్య | సంగతిం ద్రోవం 
గావించి గోరక్షుం | గదిసిరమ్మనుచు 
వేవేగ బాలకు । వృత్తాంతమెల్ల 


321 


322 


నా విమలాత్ముతో । నలయక చెప్పి 
గోరక్షుచేతికిం । గుణపంబు నిచ్చి 
నేరుపుమీజంగ । నీవు దెమ్మనిన 

పదపడి నా మహీ । పాలుని మేన 
నొదవెం దాపజ్వర | ముత్తమాంగమున 
శోనెరుపగల్లింప న। య్యెడ వైద్యులెల్ల 
నరిమురింజేరపు | డౌషధ[క్రియలు 
నుపచరింపుచుం గర | మొయ్యనం బట్టి 
విపరీతమై నాడి । విడిచి మీజిడిని 
భూవరుం టబ్రతికింపం । బోల దింకనంగ 
నావేళ మత్స్యేంద్రుం । డా సమీరణుని 
నదిమి మూలాధార | మందుం దానొత్తి 
పదపడి కుండలీ | పదమున మధ్య 
ముననున్న నాళీక । మున గొల్పియందుం 
గొనకొన కటయూర్ధ్వ | కుండలిం జేర్చి 
తడయక (బ్రహ్మరం । ధ్రమునంగా జీవు 
వెడలించి యా మహీ । విభు బొంది విడిచి 
చనిన బంధువులు నా । శృర్యంబునొంది 
కనుంగొనిరట దివ్య | కాయంబు చొచ్చి 
పోలంగ నిద్దుర । వోయిమేల్మనిన 

లీలం దామరలంబో । లెడి లోచనములు 
విచ్చి శిష్యులనెల్ల I వీక్షింపం దడవ 
(గచ్చజ ముదము సం । భ్రమమును భక్తి 
తోరమై మనసులు । తొంగలింపంగం 
జౌరంగి మొదలుగా । జాంగిలి మొక్కి 
చేతులు మొగుడించి | శిరమున జేర్చి 
జాతిగా మత్స్యేంద్రు | సన్నుతిం జేసి 
రట రాజుచావున । కడలెడు వారి 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


బటుబుద్ధి నూరార్చి । ప్రార్థివేశ్వరుండు 
మన్నించు తనతోడి | మంత్రుల హితుల 
మన్నీలంబిలిపించి । మరి ప్రబుద్దుండు 
గప్పుమీఅంగ నెజుం । గని వానిం బోలి 
రప్పింపుండిప్పుడు | రాకుమారకునిం 
(గ్రమమునం బట్టంబు | గట్టుద మనుచు 
రమణీజనముం బంప | రయమున నేంగి 
పాపని తల్లికి | బ్రణమిల్లి వారు 
భూపాలు మంత్రి ప్ర । బుద్దుడు మమ్ము 
బంపె నిచ్చటికి నీ। పట్టిం బట్టంబు 
సొంపారం గట్టింప | శుభలగ్న మరసి 
నావుడు భీతి న । న్నాతి చింతించి 
భూవల్లభుండు వచ్చి | ముద్దార్చివానిం 
గొనిపోయె నప్పటిం । గెలెరాండు నేండు 
సందడి నెటు తప్పి । చనియెనో నిద్ర 
నొంది యేగ్భహమున । నున్నాండొ లేక 
కడువెడ సిద్దుం డొ | క్కడును భూపాలు 
కడ నుండెనట వాండు । గైకొని చనెనొ 
యెొజుంగ లేననిన న । య్యింతి వాక్యముల 
తెజంగు ప్రబుద్ధుతోం । దెలియం జెపుటయు 
వెలిమచ్చులను బుర । వీథి సౌధములం 
తలమైన రచ్చలం । దగువారి యిండ్ల 
బావుల గొలంకులం | బర్జశాలలను 
దేవాలయంబులం । దెరలక వెదుకం 
బంపి పాపని చేటు । పాటు నిక్క్మముగ 
నరయించి వగచుచు । నా రాజకులుని 
నురుభుజబల విక్ర | మోన్నతు నొకని 


323 


324 


వెలయం బట్టము గట్టి | విభు బొందితోడ 
వలనొప్పం దొల్లిటి | వనజలోచనల 

సరగ నగ్నిప్రవే | శంబు సేయించి 

మరి పెండ్లియెనట్టి | మానినీమణులం 
గరమొప్ప బారహ । కన్యకానామ 
పురమున నునిచి ప్ర | బుద్ధి నేర్చునను 
దనరు నమాత్యుల । దగ్గబి బిలిచి 
వినుడు ప్రాణంబులు । విడుచు నవ్వేళ 
ధరణీశ్వరుండు నన్నుం । దనకుం బుణ్యముగ 
నరసి తీర్ధంబుల । నాడుమీ యనుచుం 
బనిచెంగావున నింక । బతిహితం బొదవం 
జనియెదనని రాజ | సతుల నందజను 
దన పుత్రవర్గంబుC । దా నప్పగించి 
వేడుక దన పురి । వడెలి గోరక్షుం 

గూడి దిగ్గన వచ్చి । గురునకు భక్తి 
నానతుండై నిల్చె | నపుడు గోరక్షుం 

డా నాథముఖ్యు ని। ట్లని వినుతించె 

శ్రీ గురునాథ సు । స్థిర దయోదార 
యోగిపుంగవ దివ్య | యోగసంస్తుత్య 
యోగిపీయూష ప । యోనిధి చంద్ర 
నాగేంద్రవలయు నం । దన భవన్మహిమం 
బ్రణుతింప భాషాధి | పతియును శేష 
ఫణియును జాలరే । పట్టున నైన 

మతి జనంబుల కల్ప | మతులకుం దరమె 
మెబమెజయును లేక | మీ పదాబ్దములు 
నిరుపమభక్తిని । నిచ్చలుం గొల్చి 
పరిణామమున నుండు । భాగ్యంబు దొరక 
ననుచు నానందాథశు ! లందంద తొరంగం 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


గొనియాడ ముదమంది । గోరక్షనాథు 
గారవం బెసంగంగం । గౌంగిటం గదియం 
జేరిచి నీ యట్టి I శిష్యుండు గలండె 

గాన నీ జగములం | గలకాలమెల్ల 

నే నెపంబునను జే | టెసంగక మెలంగు 
న్స్‌ దివ్యతనువున । నీవుండు మాత్మం 
బాదుగాం బదనిచ్చి | పరమేశు కరుణ 
నబ్బిన భవ్య యో । గామృత లహరి 
నుబ్బుతో 6 జొక్కున । నుబ్బంగం గలిగె 
ననియని భంగించు । నా మీననాథుం 
నొనర గోరక్షకుం | డొందంగ మొక్కి 
మరి గురునాథుకు | మఖుంగు పడంగం 
గరమర్థిం జౌరంగి | కాళ్లకు మొక్కి 
చక్కనం దన పదా । బ్దములకు నొరంగం 
దక్కిన సిద్ధులం । దగం గౌంగిలించి 

యా మీననాథుతో । ననియె గోరక్షుం 
డేమిసేయుదునింక । నీ బాలు ననిన 
వినుము గోరక్ష మా। వీర్యంబువలనం 
జెనుపొందెం గాన నీ | పిన్నవానికిని 
నిర్మలోదకముల | నిండారు కొనంగం 
గూర్మాసనంబుగాం | గొమరార నునుపు 
మంజునాథాఖ్యను । మహిమం బేరొంది 
రంజిల్లు చిరతర । ప్రఖ్యాతి ననిన 
నగుంగాక యని గురు । నానతి క్రమము 
తగనొనరించె నా । తండు నాంటనుండి 
పుంజమై మేని దీ | పలు పర్వంబొదలి 
మంజునాథుందన | మహిమం బెంపొంది 
మెజయుచునుండె నా | మీననాథుండు 
మతి శిష్యవరుల స | మృదమునం జూచి 


325 


326 


పలికె నిచ్చట నుండం | బనిలేదు మనకు 
వలయు నెచ్చటికేని | పడిం జనవలయుం 
గాకున్న సాకసా | కల మన తెజంగు 
లోకు లెతింగిన | లోకంబులోన 

నపసడి వచ్చును । నెమ్మరుపెంపు 
జపచపనౌ మునుల్‌ । సలిపెడి భక్తి 
నృపతు లీరసమున । నిజపురప్రాంత్య 
విపుల పర్వత గుహా । విపిన భూచక్ర 
పురవర (ప్రాసాద | ముల వసియించు 
పరమయోగుల బాధ | పజతురుగానం 
జను టుచితంబని | చంద్రశేఖరుని 
తనయుం డచ్చటు వాసి | ధరణీధరములు 
పుణ్యాశ్రమంబులు | పుణ్యవాహినులు 
పుణ్యతీర్థంబులు | పురములు గడచి 
నిర్మలోదకములు | నిండారుచున్న 
నర్మదం గని కృత | స్నానుండై యచటం 
దరలి ముందటం గొంత | దవ్వుల వరలు 
నెజిలు సొంపారుచు । నిగనిగమించు 
చజులను ముత్యాల । సరులనుం దొరంగు 
సరులను బుష్పమం । జరులను బొల్చ్బు 
తరులను ఫలములు । దళములు నేల 
నురుల శాఖలమీంద । నాండొంటిదాంటు 
హరులును నీల మే | ఘంబుల కరణిం 
కరులును గలిగి భీ | కరముగా నొప్పు 
గిరులను నిండారు । కెందమ్మి దొనలం 
దనరు నరేంద్ర భూ । ధర మెక్కి యచట 
ఘన గుహ ద్వారంబు । గప్పిన శిలలు 
తలంగ వేయించి మో । దముమీజ నందు 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


నెలకొని గురుభక్తి । నిరతు గోరక్షుం 

జూచి ప్రబుద్దునిం | జూపి మత్స్యేంద్రుం 
డేచిన కృపంబల్కె | నిమ్మంత్రి ముఖ్యుం 
డచ్చుగా మద్వాక్య । మాత్మలో నమ్మి 

వచ్చె సౌఖ్యములెల్ల | వదలి నీ వెనుక 
సమ్మదం బెసంగ నీ | సచివపుంగవుని 
కిమ్ము నీ వుపదేశ । మెడసేయ కనిన 
నగుంగాక యని పోయి | యా సమీపమున 
బొగడొందు కొలనం (బ్ర | బుద్దుం గ్రుంకించి 
సిద్ధాసనంబుగాం । జేసి శ్రీ గురుని 
బుద్ధిలోపల తిరం | బుగ నిల్పియున్న 
మును చతుర్విధ యోగ । ముఖ్యసిద్ధులను 
తనరారు దివ్యాష | ధములను మణుల 

నిచ్చి ప్రబుద్దు మ । త్స్యేంద్రు సన్నిధికిం 
జెచ్చెరం దెచ్చి సు । స్థిర భక్తిం గేలుం 
దామెరల్‌ మొగిడించి | దగ బుద్ధసిద్ధ 

నామ మా తనికి స । న్మతిం గృపం జేసి 
యా మహా యోగీంద్రుం । డా గుహలోన 
క్షేమమారంగ నిజ । శిష్యులు దాను 
నుప్పొాంగ యోగామృ । తోన్నత కళలం 
దెప్పలం దేలుచు | ధృతిం గొంతకాల 
ముండి తా శిష్యుల | ముదమునం దెలిపి 
నిండారు సతృప । నీక్షించి మటియు 
మీననాథుండు పల్మె। మిగుల భూతేశు 
పూనిన కృపంజేసి | పుత్రకులార 
యోగమంతయు మీకు । నొనంగూడె నిపుడు 
వేగంబె చని పృథి । వీ మండలంబు 

గలయ గ్రుమ్మరం బొండు । ఘనుండు గోరక్షుం 
డెలమి మీజంగ మీకు । నెల్లంబూజ్యుండు 


327 


328 


పరగ శాశ్వతసిద్ధ | పట్టభద్రుండు 

గురుభక్తి ప్రాపించు । కొని యుండు డతని 
నరనుతుం జౌరంగి | నాథు నే మలిగి 
గురుపదముకు దొలం | గముము నీ వటంచు 
పలికినారము గాన । భక్తి మమ్మతండు 
కొలిచి నెమ్మదిం | జలికొండ కేతెంచు 

మీరు మీ నేర్చున । మీ కథ లెల్ల 
ధారుణిపైం ట్రసి | శోద్ధము గాంగంజేసి 
సన్నుతి యోగశా । స్త్రములు మీ పేరు 
విన్నంగౌతుకమార । విరచించి మరియు 
గురుభక్తి నిరతుల | గుణరత్న నిధులం 
బురుషార్ధపరులం బ్ర । బుద్దుల బుధులం 
గురుశీలవ్రతులను । గులవర్తనులను 
నలఘు తేజులను స । త్యవ్రతాన్వితులం 
దెలిపి యోగం బుప । దేశించి దెసలం 
గలయం ద్రిమ్మరుచుండం । గా నియమించి 
యెలమి మీజంగ మీర | లిందజు మగుడం 
జలిగొండ కేతెండు | చనుండింక ననంగ 


మీననాథుని హిమవత్రయాణము 


ముదమారం గరములు । మొగిచి ఫాలమునం 
గదియించి యా సితి |కంఠునందనున 
కనియె గోరక్షుండీ । యకిల భూతములం 
గనుకలిం ద్రిమ్మరం | గతమేమి మాకు 

మీ పాదములు గొల్చి । మీ వెనువెంట 
నేపార తుహిన మ । హీరుహంబెక్కి 

యందు మీరానంద | మడర వసించు 
కందువ నిక్కంబు । గా నాత్మందెలిసి 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


తడయక మీ యాజ్ఞ | తలను వహించి 
పుడమిం ద్రిమ్మర మరిం । బోయెద మిట్టి 
చనవిచ్చి కృపచేయం । జను నన్నదాని 
కనుమతి గావించి | యా దివ్యయోగి 
తరమున శిలలెత్తి | తన గుహ వాతం 
దెజపి దోపకయుండం । దెట్ట వేయించి 
చేరి గోరక్షాది । సిద్దులు గొలువ 
భోరన గిరిడిగ్గి । పోవుచుం ద్రోవ 
నతిసమున్నత ప్రాస | హాటకద్వార 
వితత గోపుర రత్న । వేది వితాన 
సలలితధ్వజ హేమ । సౌధ మాణిక్య 
కలిత తోరణ తురం | గ ద్విరదాఖి 
రామమై కుసుమితా | రామమై పుణ్య 
ధామమై లోకమా । తకు మహాకాళి 
కెలమితో వసియింప । నెల్లకాలమును 
నెలవైన యజ్ఞయ । నీ పురింగాంచి 
సరింజొచ్చి యచ్చట । సవిధముననుఖర 
కరవాళ దళిత సూ । కర కంఠరక్త 
పంక పంకిల సమీ | ప ప్రదేశమును 
హుంకారరావ మ । హోగ్ర భేతాళ 
శాకినీ భూత పి | శాచ సంకులము 
నైకనత్మనక స । మంచిత శిఖర 
మంజుకీలిత శోణ | మాణిక్య కిరణ 
పుంజ సంరక్తన | భో మండలమున 
నతిరౌద్రరూప మ । హాకాళనాథ 
వితత జటాజూట । వివర భుజంగ 
పటుతర పూత్మార | భవ పవమాన 
చటుల చిత్రధ్వజ | శత విరాజితము 
పణవ భేరీ పటు | పటహ మృదంగ 


329 


330 


ధణధణ ధ్వాన వి । దారితాశాంత 

కరికర కుహరంబు । కర్పూర తైల 

పరిచిత దీపికా | ప్రకరంబు నైన 

యా మహాకాళి గృ | హంబున కరిగి 
వేమాజు దన్యూ్తి | వీక్షించి యందు 
గజగఅమని మేని | కండ లొందొంటిం 
దథిగి ట్రేల్బెడివారు | తలల మొదళ్లం 
దిగిచి గంధంబుగ । దేవిపై నెల్ల 
నిగుడించు వారలు । నెరయ సాహసము 
తోరంపుం (బేవులు । దుస్సిరాం దిగిచి 
తోరణంబులు గట్టం । దొణంగెడువారు 
గాలాలం దలక్రిందు । గా బిట్టు బదియు 
వ్రేలెడు వారును । విస్మయ బొదవ 
నరములు ద్రెంచి కి | న్నర తంతులకును 
నిరవుగాం గూర్చి వా | యించెడివారు 

తల లుత్తరించిత | త్సాద పంకజము 
జలియింప కర్థిపూ ॥ జలు సల్పువారు 

నైన సాధకుల నం | తంతం గన్గానుచుం 
దాను వసించి మో। దమున నా రాత్రి 
యా పురంబున నుండి । యమ్మజు నాండు 
రేపాడి గదలి ధా । క్రీస్థలిం బొదవ 
నెసంగు ద్వారాపురి | కేగినాండందు 
వసియించి మఖజునాందడు | వనజ బాంధవుండు 
పొడుపు గుబ్బలిమీందం | బొదచూపువేళం 
దదయక శిష్యులుం | దానునుం గదలి 
చని పురంబులు నూళ్ళు । జగతీ ధరములు 
వనములు నదులు దే | వాలయంబులును 
మనమారం జూచుచు | మరి యనుష్టాన 
ధనుల నానావిధ । దర్శన స్థలులం 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


బరమయోగులను ద । ప్పక తాపసులను 
పర3/ధర్మ రతులను | బహుకళావిదుల 
యతివరులను సోమ | యాజుం బాశు 
పతులను బతిభక్తిం | బరగు సాధ్వులను 
వితత మంత్రాంగమ । వేదుల నీతి 
చతురుల శంభుపూ | జాపరాయణుల 
నరుదారం గనుంగొన్ను । నమ్మీననాథుం 


రామకథ 


డురువీచిసంఘట్ట ।నోద్ధరాజీవ 
రాజిపరాగాను । రంజిత పక్ష 
రాజమరాళ చ । క్ర క్రాంచమిథున 
కలకలాలాప సం । గతి విలసిల్లు 
సరయువు పొంతను । జాలం బరిఘల 
నట్టళ్ల నలవరు । లగు కవాటముల 
గట్టివౌ కోటల । ఘన గోపురముల 
మలయు పతాకల | మణితోరణముల 
ధళధళ మించు సౌ । ధముల శృంగార 
వనముల జెబువుల | వనజ దీర్థికల 
మనసిజ మోహన । మంత్రదేవతల 
మురువునం జెన్నారు | ముదితలం గలిగి 
పరుల కసాధ్యమై | పరంగు నయోధ్యం 
జూచి యన్నగరంబుం । జొచ్చి శిష్యులకు 
నేచిన వేడ్మమ । త్స్యేంద్రుం డిట్లనియె 
నెలమి నీ పురము ము । న్నేలెడి రాజు 
జలరుహ మిత్రవం । శ ప్రదీపకుండు 
దశరథరాముండు । దనపిన్ననాండు 
దిశల సత్మీర్తిచం | ద్రిక లుల్లసిల్ల 


331 


332 


తాటకి నొక కోల | దరంగూల నేసె 
చాటువగాంగ వి | శ్వామిత్రు మఖము 
గాచి సుబాహుని । ఖండించి ఫాల 
లోచను విలు[ద్రుంచి | లోలత సీతం 
బరిణయంబై పటు । బాణ విక్రమునిం 
బరశురాముని భంగ | పజచి కబంధు 
నదటార్చి ఖరదూష । ణాది రాక్షసుల 
కదనరంగంబునం । గాలులనిం గూర్చి 
బలియుని సుగ్రీవు | బంటుగా నేలి 
బలభేది తనయుని | బాణ మొక్కటను 
దనుమాడి యవలీలం | దోయజగంధి 
జనకజం జెజంగొన్న | చనటి రాక్షసుని 
శిరములు చెండాడి | సీతందోడ్కొనుచుం 
దిరిగి యయోధ్య కే। తెంచి యారాజ్య 
మరుదుగా నొనరించు | నంత కాలమును 


నపమృత్యుభయము న । న్యాయ వర్తనము 
కపటంబు మరి శత్రు | ఘాతము లేక 
తల్లియుం దండ్రియుం । *దానెయై యేలె 
నెల్ల భూప్రజలం బెం | పెసగినకరుణ 
నని మహాపాతక | హరమైన రాము 
వినుతచరిత్రంబు । విని శిష్యులలరం 
జెప్పి మత్స్యేంద్రుండు । చిరలీలం బరంగు 
నప్పట్టణంబున । నా రాత్రి నిలిచి 
యటబాసి యుత్తరం । బరిగిన త్రోవం 
బటుబుద్దిం *జనిపాప | బహులతా పటల 
దాత్రంబు “నఖిల భూ | ధవ ఘనసోత్ర 
పాత్రంబు నర్గున । పతి చండ కంక 
పత్రనిర్ణలి తారి | పత్రంబు జూడం 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


జిత్రంబునగు కురు । క్షేత్రంబు గాంచి 
*యనువున మత్స్యేంద్రుం | డచ్చటి మహిమం 
దన శిష్యులకుం (బ్రమో | దమునం జెప్పుచును 
నా రాత్రి యందుండి | యమ్మజునాండు 
భోరున పయనమై । పోవుచు నెదుర 


గంగావర్ణన 


నలినాస్య కంబుకం । ధరి యుత్సలాక్షి 
నలినీలకుంతలి । నావర్తనాఖిం 
గమనీయ చక్రవా । కస్తనిం జారు 
కుముదగంధిని విస | కోమలహస్త 
నతులశైవాల రో | మావళీ కలిత 
నతిసమున్నత సైక । తాంచిత జఘనం 
“గలహంసగతి మంద । గతి జలజాస్య 
లలితోశీకర హార | లతికా సమేత 

నిల జాహ్నవీకన్య । నింపారం గాంచి 
యిలమి శిష్యులకు మ। త్వేంద్రుం డిట్లనియె 
జలిగొండకూంతురు | సవతి యీ గంగ 
కపిలుని కోపాగ్నిం | గనలిన సగర 
నృపతనూజులనెల్ల । నిర్ణరపురికి 
ననుకంప చిగురొత్త । ననిపిన గంగ 
యొనర రానేరక | యున్న వారైనం 
దను గంగ గంగని | తగం బేరుకొనిన 
మును ఘోరమగు తపం । బుల దానములను 
నుపవాసవిధుల దే । వోపచారముల 
జపముల సంధ్యాది । సత్మర్మములను 
(గతువులం బుణ్య తీ | ర్భ స్నానములను 
వ్రతములం దక్కిన । వాననేమిటను 


333 


334 


బటివోని మేటి పా । పంబుల నెల్లం 
జెజిచిం గైవల్యంబు । చేర్చు నీ గంగ 
యనుచు మత్స్యేంద్రుండు । నా దివియందు 
జనలోకసేవ్యమై | జంతుసంతాన 
జీవనౌషధ పుణ్య । జీవనంబులను 
సేవక శ్రీకర | శిఖరంబు లయిన 
పరలోక సోపాన | భంగభంగముల 
గురుధర్మమార్గాను | కూల కూలముల 
నాత తఖ్యాతిం ద। టావనీజాత 
జాతిలతాజాత | సతతాను విగత 
శీతలచ్చాయాది । చిత్ర సుజాత 
ఉీమ్రూతభూజని సత్ర | సూన గంధాది 
సమదపుష్పంధయ । ర్సుంకృతి ధ్వనుల 
నమరిన ముక్తి ప । దాంచిత శ్రవణ 
కర్ణికయగు మణి | కర్ణికంజేరి 

వర్ణించి తత్పుణ్య | వారిలోం గ్రుంకి 
యాపెంపు శిష్యుల I కనురాగమాత్మ 
నేపార మత్స్యేంద్రుం | డిట్లనిచెప్పె 
వినుడు విప్రనిం దెగ | వేసినవాండు 
అనిశంబు లన్ఫతంబు । లాదెడువాండు 
గురుదేవతాదూష । కుడు కృతఘ్నుండు 
పరసతీలోలుండు | బాలఘాతకుండు 
కామించి గురుపత్ని | గవసినవాండు 
తామసంబునం గల్లు । ద్రావినవాండు 
మొఅంగి సువర్ణంబు | ముచ్చిలి నతండు 
తెజవల గోవులం । దెగటార్చునతండు 
విరసంబు తలకొని | విషమిడు నతండు 
కెరలి యింగలమును | గీలించువాండు 
ఖలుండును నాదిగాం | గలపాపరతులు 


నవనాథ చరిత్ర 


సొలవక వచ్చి యి । చ్చోట మృతింబొంది 
కన్నువినుకలి కం | కణమును దమ్మి 
గన్నపాపనిపుట్ణి | కంచంబు నలంతి 
వెన్నెలపువ్వును । వెడవింటి జోదుం 
దిన్నట్టి కన్నును । ద్రివిధము బాటు 
నేజును మెడకప్పు । నెమ్ములపూస 
పేరుగావించిన | బెబ్బులితోలు 

మూండు ముల్ముల పోటు | మునుటవ్రేలు జడలు 
గూడందీర్చిన కోర । కొప్పుందామరలం 
గలువల నగుపించు । కన్నులు నాల 
వలపులందగిలించు | వాహనోత్తమముం 
గలిగి నెమ్మది వెండి | గట్టు నెత్తమున 
నలవడ విహరింతు | రని నాథముఖ్యుం 


కాశీవర్ణన 


డటువాసి శ్రీ కాశి | హతఘోరదురిత 
పటుగతికాశి నొ । ప్పగం బ్రవేశించి 
యనవరతంబును । నఖిలాగమముల 

విని ముక్తిగలదను । విశ్వాసమునను 
దూరభూములనుండి । తుజఖుములుగట్టి 
వారక చనుదెంచు । వారును మరియు 
మహనీయమగు ముక్తి | మంటపంబులను 
బహుపుణ్యకథలు చె | ప్పంగ విన్నవారి 
వరుసం జాంద్రాయణ । వ్రతములు నెలలు 
జరుపుచు మృతికి వా । చజచెడివారు 

వర కురంగమ ఘన । వ్యాఘ్ర మృగేంద్ర 
శరభచర్మములపై | శంఖమయూర 
గోముఖా ఘోర కు । కుట మత్స్య సింహ 


చతుర్థాశ్వాసము 335 


336 


నామవిచిత్రాస | నస్టులై బడలు 
నడుముల నొడ్డియా | ణములు బిగించి 
పొడువుగాం దొడవులం । బొంగి నిక్కించి 
ముక్కుల తుదలం జూ । పులనుంచి పెదవు 
లొక్కింత గదలంగ । నుజ్వల స్ఫటిక 
జపమాలికలు వైైళ్ల | జరుపుచు మంత్ర 
జపములు నిష్టమై | జరిపెడువారు 
నలవడ భూతి స । ర్వాంగములందు 
నలంది చెన్నారు రు । ద్రాక్ష మాలికలు 
ధరియించి చంద్రార్ధ | ధరు నుమారమణుం 
బరమేశు శథమఖ । ప్రముఖ గీర్వాణ 
మకుట కీలిత శోణ | మాణిక్య దీప 
నికర నీరాజిత | నిజపదాంభోజు 
భావజసంహారు । భవరోగవైద్యు 

శ్రీ విశ్వనాథు నా । శ్రితపారిజాతు 
నురగభూషణు షోడ | శోపచారముల 
వరుసతోం బూజించు । వారిని బిల్వ 
దళముల సర్ప | తండుల వివిధ 

ఫల పల్లవాంకుర । ప్రసరమై మెజయు 
ఫలఘృతముల దధి | పాయసాన్నముల 
వలనొప్ప వేల్చెడు । వారిని ధర్మ 
రతులను యతులను । వ్రతులనుం బాశు 
పతులను జూచుచు । (బ్రమదంబుమీజి 
నా విశ్వనాథు మ । హామంత్ర నుతులు 
గావించి సర్వాంగ । కంబులు మోవ 
నవనింజాగిలి మొక్కి! యచ్చట నేడు 
దివసంబు లుండి య । ద్దివ్య యోగీంద్రు 
లటం గాశి విడిచి ప్ర | యాగకు నేంగి 
చటుల సితాసిత । స్ఫారకల్లోల 


నవనాథ చరిత్ర 


చతుర్జాశ్వాసము 
థి 


పటల సంఘట్టనో | దృట రవ విజిత 
పటునట తృల్పాంత । పన్నగాకల్ప 

చండ భుజాదండ | సంరటత్మరిన 
డిండీర దుస్సహ । ఢిమఢిమధ్వాన 

మై నక్రచక్రోపో | తాధాననికర 

మీన కర్మట భేక | మేదుర మకర 
కులశింశుమార సం । కులమై *యఘాద్రి 
కుళిశమై జగములు । కొనియాడనెసంగు 
నాకసరిద్యము । నా సంగమమునం 
జౌకసేయక క్రుంకి । సమ్మదంబెసంగ 
నద్దినంబెల్లం దా । రట వసియించి 
ప్రొద్దున మటునాండు । పోయి యచ్చోట 
బువనేవ్వరుని భక్తిం । బొడగాంచి నాంటి 
దివస మచ్చట సుఖ । స్థితినుండి కదలి 
వరలు భూరుహకోట । వైశ్వానరంబు 
*నెరయు పాశుపతంబు । నీలకంఠంబు 
జాగేశ్వరోంబనం । జను సరోవరము 
నాంగొమరారు పు | ణ్య స్థానములను 
దినములు మూండును । దివస ద్వయంబు 
దినము దినార్థంబు | తెజంగొప్పనిలిచి 
తారటు చని రట | ధరణీధరంబు 
చేరవలోనం (బ్ర | సిద్ధమైనట్టి 
నరసురకిన్నర | నాగ గంధర్వ 
వరసేవితంబై సు | వర్ణకుంభముల 
మెజయు గోపురములు । మేటికోటలును 
ీతురగలించెడి రత్న । తోరణంబులును 
అందంద మారుత । హతినిం దొలంకు 
నందులపడిగెలు | నభమంద చెలంగు 
పణవభేరీశంఖ | పటహమృదంగ 


337 


338 


మణిఘంటికా డిండి । మధ్వానములును 
బై పైని దిక్కులం । బర్వు దశాంగ 
ధూపవాసనలుం. బొం | దుగం గపురంపు 
బలుకులు నిండారం | బసిండి పళ్లెరము 
నిలిపి ముట్టించిన । నిండు వెన్నాలల 
తెలుపులు వెదజల్లు | దీపమాలికలు 
కలుగు కేదార లిం | గము దిక్కు కేంగి 
యా భువనాధీశు | నంవికారమణు 

నా భక్తవత్సలు । నిర్ధ దర్శించి 
పదివేలభంగులం । బ్రణుతించి (మొక్కి 
మదిభక్తిసేకొన్న | మత్స్యనాథుండు 
సంశయింపకవచ్చి | జలములు (గోలి 
వంశపావనులగు । వారు ముక్తికిని 
హంసమండల మెదు | రై చనంజేయు 
హంసగుండము చూచి । యా జలం బాని 
యచ్చోట ననురక్తి । నా దినంబుండి 
చచ్చెర మటునాండు | సితధామధామ 
రత్రారాద్రితారక | తార మరాళ 

"సారస ఘనసార । సార సారంగ 

ధర దరహాస చం । *దనకుంద బృంద 
హర హరిద్వివసుధా । హార గోక్షీర 
విశదప్రభావళి । విన్నున సకల 
దిశలెసంగంగ గప్పి | తెట్టుకొనంగ 
వెలుగొందు నవరత్న । విమల శృంగముల 
మెలంగాడు కస్తూరి | మృగముల గముల 
చలివెలుగులు వెద । చల్లు నెత్తములం 
జెలంగాడు నప్పర । స్త్రీల మొత్తములం 
దరుణ ప్రవాళోల | తాంకూరములను 
విరిసి యే ప్రొద్దును । వెలయు కంజములం 


నవనాథ చరిత్ర 


గొమరారు నెత్తమ్మ | కొలంకుల దరుల 
రమణంజరించు మ | రాళబృందములం 
గమనీయముగం జంద్ర | కాంతంపుంజరులం 
(బ్రమదంబునిండారం । బాడు కిన్నరుల 
ఘన రవంబుకు మాటు । గర్జించు హరుల 
ననిశంబుం జరులం గో । రాడెడి కరులం 
దిరముగానీడలు । తిరుగని తరుల 
సరితపంబులు సల్పు | సన్ముని వరుల 
జెలులను దాంగూడి । చెలంగు నిర్జరుల 
బలువిడి చరులపై6 । బారు వానరుల 
దివ్యాషధములను I దివ్య వృక్షముల 

దివ్య విహగముల । దివ్య ధేనువులం 
బరుసవేదుల బలు । పారు మందార 
తరుణ కదంబ చిం | తామణీ తతుల 
రమణీయమగు సిద్ధ | రసకూపములను 
సుమహితోబహుపాద | శోభితంబగుచుం 
బొలుపొందు నీహార | భూధరేంద్రంబు 
నెలమి శిష్యులు దాను । నెక్కి యొండొండ 
నెసంగ విచిత్రంబు । లెల్లం గన్గ్హానుచు 
మసలక చని మున్ను | మదనాంతకునకుం 
దెజంగొప్పం బార్వతీ | దేవి తపంబు 
నెరపిన తావును । నీలకంధరుని 

తాలిమిం జెరుపం బం | తముంబూని యేయం 
దూలగింపుచు వచ్చి | తుంట విల్మాండు 
ఆదిదేవుని నిట । లాగ్నిచే శిఖల 
బూదియగాం గాలి | పోయిన తావు 
బర్వతకన్యకా | పరిణయోత్సవము 
గీర్వాణులెల్ల వీ । క్షించుచు వేడ్క 
వచ్చినతావు నీ। శ్వరునిచే సురలు 


చతుర్థాశ్వాసము 339 


340 


పచ్చనివిల్మాని | ప్రాణముల్‌ మగుడం 
బడసిన ఠావును | బరమ సమ్మదము 
గడలొత్త శిష్య వ । గ్లముకుం జూపుచును 
జని యందు లోచనో । త్సవకరంబైన 
ఘనగుహాభవనంబుం । గని ప్రవేశించి 
యాలోన దివ్యయో । గామృతవార్ధి 
నోలలాడుచును శి । ష్యులుం దానునుండె 


అశ్వాసాంతము 


నని చతుర్దశ భువ । నాధీశుపేర 
వినుత వేదాగమ । వేద్యుని పేర 
భావనాతీత ప్ర । భావునిపేర 
సేవకోత్సల షండ । శీతాంశు పేర 
భృంగీ శతాండవ | పీతాత్ము పేర 
గంగాతరంగ సం । గతమౌళిపేర 
ఘనముక్తిశాంత భి । క్షావృత్తిహృదయ 
వనజ ప్రభాత ది । వాకరు పేర 
నభిమతార్థ ప్రధా । యకు పేర నిత్య 
శుభమూర్తి మల్లికా । ర్షునదేవు పేర 

నా రవి తార శ। శాంకమై వెలయు 
గౌరనామాత్యు పుం | గవ కృతంబగుచు 
ననువొందు నీ నవ । నాథ చరిత్ర 
మను కావ్యమునం జతు | ర్థాశ్వాసమయ్యె. 


నవనాథ చరిత్ర 


గా గా గబా గో గదా గా గా లో 
వనెరాలా జ ల ఫట గ ఇ 


మ ల = 
పామ [0 గ ౯౧ అ ౪౦ 


25, 


౨౦ రాలు లు ఫై గో 


చతుర్థాశ్వాసము సంపూర్ణము 


సూచికలు 
కల. 
పోదండు దర్శింప బోదాడు యనుచు 
సత్పుణ్యాది. 


“'కమండలువులు” అనియు బఠింపవచ్చును. 

నయిదు రాత్రిళ్ళు నచట వసించి. 

వగుటయా మార్గమాతెఅగు. 

ఇది కవిప్రయుక్తమనియు తోచెడిని. 

నెవ్వరు చనగవైచి (పూ.ము) 'నివ్వగి కావచ్చు (న.ము.) 
'సబము అనవచ్చు. వ్రాయసకాని దోషమో? కవి ప్రయోగమో? 
(న.ము.) 

(న.ము.) 

దద్దయుమీర 

మంచు-అని వ్రాయవచ్చు కాని చాలచోట్ల అట్టి రూపాలే ఉన్నాయి. (న.ము.) 
దూలగా. 

ముదము సాష్టాంగ. 

మును-కావచ్చు (న.ము.) 

డుజ్జునకుం బూర్వ ముత్వము రాకపోవుట సంజ్ఞావాచకములలోం బ్రాయిక 
ముగాం గనంబడుచున్నది. 

బలిశనె నృపుదని. 

వరులుమీరిన విప్రవరులు నందరును. 

పదినూరువురును. 

రత్నావలీయును రమణికెయును రత్నా 

బ్రసవ. 

(న.ము.) 

యొ (పూ.ము.) 

మనువార. 


చతుర్థాశ్వాసము 341 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
58. 
54. 


342 


దంచన మైతీగె. 

పుడమి మిన్నెల్లను పొగడుంగమైల. 
(న.ము.) 

మొలకట్టు కటి. 

శోషితంబు (పూ.ము.) 

నీలమై. 

తెగతెంపగానేల. 

ఎరుపు - ఎరియు ధాతువునుండి యేర్పడినదై యుండనోపు. 
ద్ధముగానుపించి. 

పుంజ సంజనన నభో. 

న్ని (పూ.ము.) కిన్నెరవాద్యం కిన్నరుల వాద్యమే (న.ము.) 
ధర్మపరుల శాస్తాయితుల. 
దానెయైయపుడు. 

జనుచుండ. 

నఖిలలశే ధ్వజఘనస్రోత్ర. 
యనమున్ను. 

గతహంసగమన నుద్దతభాష్యరహిత 
శేఖర. 

చూతనాతని. 

వాతాయనమకర. 

హిమాద్రి. 

నెపారి. 

రముజెప్పజన. 

తరగభటరత్న. 
తారాతిరాభిసోద్దారమందార. 
సారసారస ఘనసారసాపూర, ధర. 
దనకు రంగడబ్బృంద. 

తాతోరాం కుజముల. 


బహుహృద్య. 
IAL 


నవనాథ చరిత్ర 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


శ్రీ మనోహరమైన । శీతాచలంబు 

పై మీననాథుం డీ | పగిది నానంద 
ములను వర్తించుచు । 1మునుకొను కరుణ 
దళుకొత్తం దనంశిపష్య | తతిం జూచి పలికె 
సమధికంబగు యోగ । సామ్రాజ్య సుఖము 
నమరంగం గైకొంచు | నవనీధరంబు 
నంద నే నిల్చెద | నఖిలలోకముల 


మీననాథుండు శిష్యులను మతవ్యాప్తింజేయం బంపుట 


నందమై యందు వి । ఖ్యాతి నెసంగు 
పుణ్యతీర్థములను | బుణ్యాచలముల 
నాతత ధర్మప | రాయణులైన 
భూతలాదీశుల । పురముల నూళ్ళ 
నొరులు మిమ్మెజుంగక | యుండ నొక్కొక్క 
వెరవునం బ్రచ్చన్న । వేషంబుంబూని 
సంచరింపుండు మీరు | శమమును దమము 
నంచితజ్ఞానంబు | నలవును మెజయ 
వ్రతుల విప్రుల బుణ్య । ప్రతులను బాశు 
పతుల గోవుల భూమి । పతులను యతుల 
వృద్దుల బాలుర । విగత కల్మషుల 

సిద్ధుల విద్యాప్ర । సిద్దుల హితుల 
మన్నింపుం డకుటిల | మతుల సన్మతుల 


పంచమాశ్వాసము 343 


344 


సన్నుత గురుభక్తి । సహితుల హితులం 
బరికించి వారల । భావంబు దెలిసి 

కర మరి శిష్యుల । గాం బ్రమోదించి 
ఘనసిద్ధదేహులం । గావింపుం డెపుడు 
నొనరం గల్పింపుండు | యోగశాస్త్రములు 
పరమతత్వార్థ దీ । ప్తంబులు గాంగం 
జరితంబు చెప్పుం డి | చ్చటికిరావలదు 
పాపంబు కఅవును | భయమును లేక 
యేపారు నటువంటి | యెడల వసింపుం 
డతులితంబైన యో । గాభ్యాసశక్తి 
నితరదుర్లభమైన | యీ దేహశక్తి 
సమకూరె మనకు వి । చారించి చూడం 
దమ శరీరములు ని | త్యము లని నమ్మ 
రాదు నిజేచ్చాప | రాయణుండైన 
యాదినాథుండు దక్క। నన్యు లెవ్వరికిం 
గావున నంగ ర । క్షణము నేమరక 

మా వాక్యపద్ధతి | మజవకుం డెపుడు 
నని యానతిచ్చి వెం । పార గోరక్షుం 
గనుంగొని నీవాది । గాంగ నార్వురును 
జనుండు చౌరంగి మో | సమున నాతనికి 
ఘనసిద్ధసంతతి | గలుగక యుండ 
బలికినారము గానం । బనిలేదు తిరుగ 
నెలమి నేముండిన | యెడనె యుండెడిని 
నావుడు శ్రీ గురు | నాథ నీపాద 
సేవచేసుక నేను । స్థిరగతి నుందు. 


రభసంబు నను గో । రక్షుండు గదలి 
నభవు శంకరు విశ్వ । నాథు భజించి 


నవనాథ చరిత్ర 


యా రాత్రి యందుండి | యా మటునాండు 
సారనిశ్రేయసా | స్పదమయి “నిఖిల 
కామదంబగు మణ । కర్ణికాసరసిం 

దా మజ్జనాది కృ। త్యంబులు దీర్చి 
తత్తీరభూమినెం | తయుం బరిపాటిం 
జిత్తంబు లలరించు । సికతాతలమున 
విపుల తేజంబులు | వెలయం గూర్చుండి 
యపుడు గోరక్షుం డి | ట్లనియె వారలకు 
నింక మీరిట నుండి | యేంగుం దొక్కొక్క 
వంకగాం జరియింప | వలయు ఠావులకు 
మజవకుం డాత్మలో । మన గురుస్వామి 
యొజపుగాం గజపిన | యుపదేశ సరణి 
నే లీలం బనిలేని । యెడలం జేయకుండు 
కాలయాపన మని | క్రమమున నిలిపి 
యనుపమ లాట గౌ । ళాభీర భోట 
జనపదంబులకుం దా । జనియె బెంపొదవ 
నరిగెం గళింగ వం । గాంగ భూములకు 
నరనుతుండగు మేఘ । నాథుం డిం పెసంగ 
మటియు మహారాష్ట్ర । మీహా దేశములకు 
భూరితేజుండు సిద్ధ | బుద్దుడు పోయె 
నెలమి విరూపాక్షుం । డేంగె గర్భాట 

లలిత కన్నోజిమా | ళవ దేశములకు 
నూర్జిత యశుండు సొం | పొదవం గాళ్ళీర 
ఘూర్జటేంకణ మత్స్య | కోంకణంబులకుం 
గలిత (ప్రభావుండు । ఖణికుండు నరిగె 
మళయాళ బర్బర | మగధాంధ్ర పాండ్య 
చోళభూములు చనం । జొచ్చె విజ్ఞాన 

శీలి నాగార్జున | సిద్ధుడింపార 

నీరీతి నందటు । నెల్ల దిక్కులకు 


పంచమాశ్వాసము 345 


346 


ధీరులై చని మున్ను । తిరిగిన ఠావు 

లనక వెండియు చతు । రద్దీ "మధ్యమున 
వినంజూడ వసియింప । విసయకరము 
లగు తీర్ధములను దే । వాలయంబులను 
దగు పురంబులం బర్వ । త గహనంబులను 
మెలంగుచు గురుబుద్ధి । మెఅసి సజ్జ్ఞనులం 
దెలిసి మానస్థిథిం | దెలుపుచు దీక్ష 

లొసంగి సిద్దుల జేసి । రుర్విం బెక్కండ్ర 


నసమాన మహిమ వా । రది యెవ్వ రనినం 
బండిత ప్రవర స । ద్వాది గోరక్ష 

కుండు రతనఘోర । కుండును లోక 
నాథుండు నచ్యుత | నాథుండు గగన 
నాథుండు నవధూత । నాథుండు చంద్ర 
నాథుండు పశ్చిమ । నాథుండు యోని 
నాథుండు నరదేవ । నాథుండు ప్రతిభ 
నొనర గోడాచూడ | యును నాగగోడి 
యును జినరాయును మ | యూర సిద్దుండును 
పాయని శాంతి సం । పన్నుండు కీర్తి 
శ్రీయును సామవా । సియు బచ్చళియును 
బాలగోవిందుండు । ప్రకట వివేక 

శాలియు హరిమిండి |; సంజాయనంగ 
భూవిశ్రుతులు మహా । త్ములు చిరకాల 
జీవులు గోరక్ష । శిష్యులు సిద్ధ 
పుంగవుండును మన । ములను ద్రిప్పుటకు 
సంగతిగాం జరి | జలు చరియించె 
సూర్యనాథుండును । జోకాయ సుజను 


నవనాథ చరిత్ర 


కార్యానుకూలి తె | కాపి సింధూరి 
పాయయు మోహన ।1పాయ గిమ్మీరి 
పాయయుం బరహిత । పరుందైన నిత్య 
నాథుండు సత్కీర్తి | నాథుండుసత్య 
నాథుండు నాకూరి । నాథుండుసిద్ధ 
రావుళాయును మనో । రథుండు విజ్ఞాన 
శేవడి పరువడి । సిద్ధనాముండు 
సిద్ధబుద్దుని ప్రియ । శిష్యులు; విమల 
బుద్ధిమైం జర్య లొ | ప్పుగ 6 జెప్పెనతండు 
మణి యుపవాయయు । మహితవిఖ్యాతిం 
బరగిన యట్టి క । పాల దండియును 
ఘనరసాయన వేది | కాలవంచకుండు 
అనపాయకీర్తి క | ల్యాణయోగియును 
మిక్కిలి మతముల । మెజయు పాషాణ 
భుక్కును నరభుక్కు |[భూతనాథుండు 
భుక్కులు ననుపుణ్య | పురుషులు శిష్యు 
లన మేఘనాథున । కతండు జరిజలు 
నొనరించె;సరదుటి | యును దూరభాతు 
ననఘుండు “సిద్ధనా । గార్జునాహ్వయుండు 
"ప్రణతులుచ్చయ రత్న । పాయాహ్వయులును) 
నాయతబుద్ధిం బెం । పారెడి ధూమ 
పాయయు భల్లూక | పాయయుం దైల 
పాయయు వ్యాళియు । భానుమంతుండు 
హేయదూరుండును ర | సేంద్ర పాయయును 
నుతమతి నాగార్జు | నుని శిష్యు లతండు 
హితకరుండైన ర | సేంద్ర పాయయును 
కిద్హాగ్ని రత్నపాయము । నుచ్చయాఖ్యుండును 
బొగడం జెన్నగు కక్ష । పురివసియించు 


పంచమాశ్వాసము 347 


348 


కాలపాయయు వజ । కాకనాథుండు 
జాలాంధ్ర శిష్యుండు । శైంద్ర పాలుండు 
సుందర యోగీంద్ర | సుమహితానంద 
మందిరుండైన కా । మందును బూర్జ 
గిరినాథుండును శుభా । కృతి యొందియాణి 
గరుండు నాళీవ్యాప | కుండు భువనేంద్రుం 
డును ద్రిలోచనసిద్ధుం । డును ననువార 
లనవద్యుండగు విరూ । పాక్షుని శిష్యు 
లమృతజ్ఞసిద్ధియు । నమృతంబు ననంగ 
నమరెడు గ్రంథంబు । లతండు నిర్మించెం 
గమలనాథుండును । గతరోషుండైన 
యమృతనాథుండు | దానందరాళుం 
డానుగన్నారాళుం | డను ఖేచరియును 
నానత పరవాది |; యచలనాథుందడును 
మనుభావనిధి పర | మానందయోగి 
యనంగను సుజ్ఞానుం । డౌ యోగి మహిని 
జెలంగు లోహిత సిద్ధ | సింగనాథుండు 

శ్రీ గుణహారి వి | రించి నాథుండును 
రాగవర్ణితుండు సౌ । రంభుండు ననంగం 
గల భవ్యమూర్తులు | ఖణికుని శిష్యు 
లలవడం జరిజల । నధికుం డొనర్బె 
నీరీతి వినయు న । నేకులు వారి 

వారికి భువి శిష్య । వరులైరి భక్తి 

నంత గోరక్షకుం | డాత్మ ప్రభావ 
మెంతయు విలసిల్ల | హిమనగసేతు 
పర్యంతమైన భూ | భాగమంతయును 
బర్యటనంబునం | బరమ పూతముగం 
గలయంగ మెలంగి ది । గ్గన నటు మరలి 


నవనాథ చరిత్ర 


వలనొప్పం దన గురు । స్వామి వీక్షింపం 
జనుచు దేశాంతర । సంచారులైన 
జనములచే నీల । శ్రైలంబుమీంద 

నలఘు విచిత్ర ది | వ్యాషధ మణులు 
గలవని విని చూడం । గా మదింగోరి 
వీకమైం గావేరి । వేదికాతటముం 

గైకొని నిజశిష్య | గణములు గొలువం 
బురములు వనములుం । బుణ్యతీర్ధములుం 
గరమర్థి నడచి శీ । ఘ్రంబున నరిగి 
కనియుం జిత్తంబునం । గౌతుకం బొదవ 
ననతి దూరంబున । నా యోగివరుండు 
కటముల మదము లు । తృ్నటములై దొరుంగం 
దటసంచయములు నా । దట సంచరింపం 
దమ కలవడిన దు । రమ కలభముల 
గముల వీక్షించి సిం । గములు గర్జింప 
నల బలాహక శంక | నలబలం బెసంగం 
గలసి నటించు శ్రీ | గల శిఖిప్రతతి 
రుచిరలీలలు మనో । రుచి రచియింప 

సల చరంబు గలుగమి | ఖచరగాములును 


లలనలుంగేరి లీ | లల నలరార 
గురుపూగముల నవా । గురుపూగములను 
వరకదంబముల శా । వర కదంబముల 
వారిజంబుల స్ధల । వారిజంబులను 
వీరభూజముల సౌ । వీర భూజములం 
దనరుచు లెందును । దనరుచు నెగసి 


ఘనకూటముల రాయ । ఘన కూటములను 
విరళత్వగతి విర | విరం బోవంజేసి 


పంచమాశ్వాసము 349 


350 


ధరనొప్పు నమ్మహా | ధరణీధరంబుం 

గని యా నగంబు డ | గ్గజం (బ్రవేశించి 
మునిజనస్థితి నాద | ముల నుల్లసిల్ల 
మొగడలు విరియు త | మ్ముల నగ్గలించు 
భుగభుగ"'మను వల । పులు సూజలాడి 
కొనకొని చనంజొచ్చి | గురువులు వారి 
తనువులు విదలించి |; దళములయదుటం 
దళుకొత్తు పూందేనెం । ద్రావి మదించి 
మలసి జుమ్మని మోయు | మధుకరంబులును 
గొమరారు గంధపు । గొండ నెత్తములం 
(బ్రమదలీలల మించి । పాడు కన్నియల 
నలరించి మెల్లన । నరుదెంచు గాలి 
దలలెత్తు ననుంజిరుం | దరంగ యుయ్యలలం 
బిరిగొన్న ప్రేమలం । బ్రియులతోంగలసి 
సరిదూంగియాడెడు | చక్రవాకములు 
మిసమిసమను జిగి | మించు వెన్నెలలు 
పొసంగ నెసంగు బిసం | *ేబులలో సగంబు 
మెసంగి మేనులం బెంచి | మేలంబుగొనుచు 
రసికులై మెలంగు మ । రాళదంపతులు 
సోలవక జఠర రో । చులు నలుగడలం 
దళుకుతళుక్కునం | దజుచుగాం బొలయ 
నెడనెడ వడింబుటం । బెగయుచుం బెల్లు 
బెడయుచు నొందొంటిం । బెనంగుచుం బెరసి 
తండతండంబులై | *తమకంబు గొనుచు 
నిండారు జలచర । నికరంబు గలిగి 
యనిమిషోత్సవకారి | యగు తనవారి 
మనమారంజేరి స । మృతిం (గ్రుంకువారి 
సోకలుషంబులంజీరి । గరిమంజెన్నారి 
పొలుపొందు జంభారి | పురి మనోహారి 


నవనాథ చరిత్ర 


సులభ సంగతింజేరి | సుఖములంగోరి 
చెలంగుచుండెడివారిం | జేర్చుకావేరి 
రయమునదాంటి తీ | రంబున నుచిత 
నియమంబు లన్నియు । నిష్టతో జరిపి 
నిండు వెన్నెల మీదం । నిగిడిన వెండి 
కొండ యొప్పారు లా । గున భూతిపూంత 
నరుదైన గౌరదే | హము ప్రకాశింప 
బరగు నా చంద్రిక । పై నెజసంజ 
గిరికొన్నగతిం దొడి । గిన పట్టుగంత 
సినెరఠయంగ నగశ్చంగ | నిలయమై వెలయు 
వాసపుధనువుకై | వడి మస్తకమున 
భాసురంబై పట్టు | పట్టియ మెజయ 
ననువొందంోదరిగొండ ” నడిచుట్టుకొనిన 
ఘనభోగి భోగంబు । కరణి నెన్నడుమం 
బదిలమై యొడ్డాణ | బంధంబు దనర 
వదనచంద్రునిం గొల్వ । వచ్చినరీతి 
నక్షత్రచక్రంబు । నాంగర్ణకోటి 

నక్షమాలిక యజ్ఞ్వ | లాకృతి మెజియ 
యోగదండముగేల । నొప్ప మేదినికి 
నాగతుండైన పు | ష్పాయుధారాతి 
చెలువున శోఖిల్లి | శిష్యబృందంబు 
బలసిరా నా లీల । పర్వతం బెక్కి 
క్రందుగా నామీందం । గలుగు తీర్థముల 
కందువ లన్నియు. । గనుంకొని యెలమి 
నా రాత్రి యందుండి | యమ్మజునాండు 
చారుమార్గమున నా । శైలంబు డిగ్గి 
చరియింపనున్న దే ॥ శంబులు మీరు 
చరియింపుం డని శిష్య | చయములం బంపి 


పంచమాశ్వాసము 


352 


గోరక్షుడు శ్రీశైలమున కేగుట 


శ్రీ మల్లికార్జున  శ్రీమహాదేవు 
సోమార్ధశేఖరుం | జూచు *కౌతుకము 
మనమున నిండార | మహిమ మీజంగను 
నెనయు శ్రీనగమున । కేతెంచి యచట 
వినంజూడ నరుదార । "వింత దాంజూచెం 
దనరు మంజరుల నె । త్తావులం జల్లు 
భూరుహంబుల ముని । పుత్రులు ప్రమద 
మార భిక్షాందేహి | యనుచు డగ్గతినం 
బరిపక్వ ఫలములు । పత్రముల్‌ నిండ 
గురియు పాదపముల । గుంపుగా బొదలి 
తిరముగా నీడలు । తిరుగని తరుల 
సురతకేళీలోల | సురసిద్ధ మిథున 
పరిలులితానల్బ | పల్లవతల్ప 

పరిమళ సురభిత | బహులతాభవన 
సముదయంబుల శివా । రృన లాచరించు 
సమయంబు లెటింగి ని । శృలభక్తిం జేరి 
పొగడొందు ఫలదళ । పుష్పమూలంబు 
లొగి వృద్ధమునులకు । నొసంగు క్రోంతులను 
మరిగి పంచల బ్రహ్మ | మంత్రజపంబుం 
బరువడిం బలికెడు | బాలకీరములం 
బంచాక్షరీ మంత్ర | పఠనమైం బొందు 
పంచమగుతిసేయు । పరభృతంబులను 
గ్రందుగాం బథపరి | శాంత మానసుల 
నిందిందు రండు మీ | రిట మహీజముల 
నీడల నొక్కింత | నిలువుం డీపండ్లు 
వేడుక గొండను । విహగ సంతతులం 
బరమేశ్వర ధ్యాన । పరిణతానంద 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


పరిపూర్ణచిత్తులై । బాహ్యంబుమజిచి 
యున్న యోగీంద్రుల । ోనొడళులం గదిసి 
నున్నని మేనుల । నూల్ళొను తీంట 
నపహరింపగ రాయు । హరిణపోతములం 
దపసులుచోప రం । ధ్ర ద్వారములను 
ముదమునం దలలెత్తి । ముని కుమారకులు 
చదువు మనోహర । సామ గానములం 
గన్నుల విని సొక్కు। గడలుకొనంగం 
బన్నుగా నటియించు | పన్నగంబులను 
నెమ్మిం బ్రాణాయామ । నిరతుల మేనం 
(గ్రమ్మెడి ఘర్మాంబు | కణములం గర్భ 
తాళవృంతంబుల । తనుగాలిచేతం 
దూలించు గంధ సిం | ధుర సమూహముల 
*'నాతప[్రాంతులై । యరుదెంచు యతుల 
కాతతనిజ గరు | దాతపత్రములం 
జాటుసేయుచు నాక । సంబున వచ్చు 
మేటి నమళ్లను । మృదువాక్యసరణి 

శివ పరాయణములు | సేయు సద్భక్త 
నివహంబులకు నిజ । స్నిగ్ధ కాయంబు 
లొరగు గద్దియలుగా । నొగి నిశ్చలతల 
వరలు బెబ్బులుల దు । ర్వార హేమంత 
వేళల నుష్టమై । వేసవినాండు 

చాల శీతములైన | సలిలాశయముల 
శ్రీశెలనాయక । సేవానురక్తు 

లౌ శివలోక మై | లార సోపాన 
భంగంబులై నిజ । ప్రభలెల్లం గడల 
దొంగలించెడు సము । త్తుంగ శృంగములం 
గామధేనువులను । గమనీయకల్ప 


భూమీరుహంబులం6 । బుణ్య వాహినుల 


353 


354 


దేవఖాతంబుల । దివ్యాషధముల 
దేవాలయంబుల । దివ్య లింగముల 
జలతృణగ్రాస కా । ష్ట్ర ప్రతానముల 
బలసినజ్యోతులం । బరుసవేదులను 
విమల చింతామణి । వేదికాస్థలుల 
రమణీయమగు సిద్ధ । రసకూపములను 
విలసిల్లి నిజశ్చంగ । వీక్షణమాత్ర 
నలఘుపాపంబుల । నన్నిటంగడచి 
క్రమ్మజ మాతృ గ | ర్భములకు రాక 
నెమ్మది నుండెడు । నెలవుల నిలుపు 

నతి మహిమోన్నతి | నమరు శ్రీనగముం 
గుతుకంబు మదిం గీలు । కొన నెకియందుం 
దపనప్రభా ధగ | *ద్ధగిత వినూత్న 
తపనీయకుంభ ప్ర । తాన సంగతము 
ధవళగోపుర చతు । ర్వ్వార బంధురము 
ప్రవిమల ముక్తాత | పత్ర రాజితము 
నరుణవితాన ర | మ్యమును సమీర 
తరళిత వృషభకే । తన భాసురమును 
మణిరంగ వల్లికా । మంట పోజ్జ్వలముం 
బ్రణుత నానాధూప । పటల వాసితముం 
గాంతాసమర్చిత |; కర్పూర శకల 

కాంతి నీరాజన । కాంతి శోఖితముం 
బటహ భేరీశంఖ | పణవ మృదంగ 
పటుఘంటికా ముఖ్య | బహువాద్యరవము 
నైనోశ్రీమహ మల్లి । కార్డున నగర 
భూనుతప్రాసాద | మునకు సద్భక్తి 
దీపింప నరిగి త । ద్దివ్యలింగముల 
నేపార దర్శించి | యిలంజాంగి మొక్కి 
పదివేల భంగులం । బ్రణుతించి యచటు 


నవనాథ చరిత్ర 


కదలి ప్రసిద్ధ లిం | గ స్థానములకుం 
జనుచుం దన్మహిమ లా । శ్చర్యంబుం బెనుప 
గనుంగొంచుం బ్రియమొందం । గా వచ్చివచ్చి 
పాపవినాశన । ప్రఖ్యాతిం దనరు 

నా పుణ్యతీర్థంబు | లాడుచు నందు 
గుహనివాసంబున । గోరక్షకుండు 

మహిత యోగానంద |మగ్నుండై యుండె 


అల్లమప్రభుని రాక 


నా వేళ బ్రభురాయుం । డను మహాత్ముండు 
ఈ వసుంధర నెవ్వ । రెవ్వార లెట్టి 
యాచార మొనరింతు । రట్టి వారలకు 

నా చరిత్రకు దగు । నటువంటి సుప్ర 
సన్నతం గృపంజేసి । చరియింతు ననుచు 
సన్నుత స్థావర | జంగమంబులకు 
నురుబుద్ధి నుపకార | మొనరించు కొజకుం 
గరమొప్ప కల్యాణ | కటకంబు వెడలి 

వచ్చె నా గురు గుహే। శ్వర లింగలీల 
నచ్చెరువందంగ । నా త్రోవం గలుగు 
ధరణీ ధరేంద్రముల్‌ | తద్వీక్షణములం 
బరుసంపు గిరులన | భాసిల్లుచుండెం 
గలతరుల్‌ దివిజ వృ । క్షములన వెలసెం 
లలితవల్లులు గల్ప | లత లన వెలసెం 
గొమరు మించిన కొలం । కుల సలిలంబు 
లమృతోపమానంబు । లై విలసిల్లె 

నిట్టి చందంబున । నెలమిం దా నడచి 
మెట్టిన మార్గంపు | మేదినియెల్లం 
జిరపావనంబుగాం | జేయుచు జారు 


పంచమాశ్వాసము 355 


356 


చరితులై యుత్తరా । శాశ్రితులైన 
పరమపుణ్యులం జూతు । భక్తి మైవార 
లిరవొంద వేండిన । నేమైన నిత్తు 

నని సంతసిల్లుచు |నల్లమ (ప్రభువు 
ఘన కృపాంభోరాశి | గతింజనుదేర 
నా మమాత్ముని చర । ణాంబుజ స్పర్శ 
సామర్థ్య సంపద | జనంగ *నెట్టెదురం 
గ్రాలు నదీనద | ప్రతతి పుణ్యంబు 

లై లోక “పూజక । ర్హంబులై వెలసెం 
జెలంగుచు లీల ని । లిన ఠావులెల్లం 
జెలువొంద నిర్మల । క్షేత్రంబు లయ్యె 
నటంజని ముందట । నల్లమ ప్రభువు 
దటముల దివ్యాష | ధంబులు గనులు 
నిధినిధానంబులు । నిర్మలంబైన 


సరల పాదపములు । జూడం జిత్రంబు 
లగు బిలప్రతతులు | నంజనంబులును 
దగు సిద్ధరసములుం । దలంపు రత్నములు 
నల జాతివైరంబు | లన్నియు విడిచి 

కలిసి చరించెడి | ఖగ మృగంబులును 
జన నిక్కిచూచిన । సత్యలోకమున 
కనువొంద నెగయించు | నచలశృంగములుC 
బరుసవేదులనంగం । బ్రఖ్యాతమైన 
వరవస్తువుల నందు |।వరుసన నెదుట 
వెదకుచు లెక్కింప | వెగ్గలంబైన 

విదితి సాధకులకు । విస్మయం బొదవ 
నడపాడు తీంగెలు ।నవ్వెడు తరులు 
నుడివెడి శిలలును | నూతన రుచుల 
దీపించు పొదలును । దివ్య తేజముల 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


నేపార వెలుంగు మ | హీరుహంబులును 
ద్రావినమాత్ర నం | తఃకరణములం 


బావనంబుగంజేయం | బరగు మడుంగులుం 


దజింయజొచ్చిన రసా | తలముల గొందు 


లెతింగించు వీరుదున । నెసంగు బిలములుం 


దదయక సాధక । తతి దమ్ముం జుట్టి 
యడిగిన వస్తువు | లవి యెవ్వి యయినం 
ద్రవ్వి తండములుగాం | దడయక యిచ్చు 
నవ్వసుధాధరో । దారకూటములుం 

గలిగి త్రిలోక వి । ఖ్యాతమై మోక్ష 
ఫలదమై మెజయు శ్రీ | ఫర్వతాగ్రంబుం 
గనుంగొని యామీందం | గామితార్థములు 
కనుంజెందు ననుచు ను । ద్ధామ విముక్తి 
గొనసాగ నున్నయా । గోరక్షనాథుం 
డనియెడి యట్టి స । మర్థసాధకుని 
*నెలవును గనిపట్టి । నిర్మలమూర్తి 

నలర వినోదార్థ । మై యీశ్వరుండు 

20 దోగార్రులకుం గుష్ట | రోగంబు మాన్ప 
నేంగుదెంచిన లీల । నెసంగుజీవంబు 
విరిసిన బొందికి । వెలయు సంజీవ 
కరణి యేతెంచిన | కరణి మూకునకు 
వరవాగ్విలాసంబు । వచ్చినయట్లు 

కరుణ దీపింపం జ | కన చనుదేర 

నా మహాత్ముని చర | ణాంబుజంబులకుం 
దామొైొక్క నొల్లక | తద్దయు బిగిసి 

కడు బింకమును నహం । కారంబునాత్మ 
ోసడలంగాం జరణ హ । స్తంబులు మొగిచి 
గురుతరాసనమునం । గూర్చుండ నునిచి 
పరిపాటి వాయ్యన । భావించి ప్రభున 


357 


358 


కిరవొంద మరి యతం । డిలం జాంగి మొక్కి 
పరమ సమ్మదమునం । బలి నెందుండి 
యిటకు విచ్చేసితి । రేమి కారణము 
పటుగతి ననుంబంపు । పని తెరంగేమి 
యల మీర లే తెంచు। ట తులితభాగ్య 
ఫలసిద్ధిమాలంబు | పరికింప మాకు 

నని సముచిత భాష । లాడు గోరక్షు 
వినతోక్తు లాలించి । విని ప్రభు వనియె 
జదియ కిచ్చట మను । జ[శ్రేణి మనసుం 
గడంజేర్చ వలసియుం | గాయంబు వలసి 
యడియాస నుడుకుచు । ననిశంబు దుఃఖ 
పడువారి కళవళ । పాటు మాన్సంగను 
గుచ్చ బలువైన | కడనుండి కదలి 
వచ్చినారము గదా । వారక మేము 
నావుడు గోరక్ష । నాథుం డవ్విధము 
భావింప గొంత సే । పరుగ లౌకికపుం 
బలుకులు నుచితంబు । పచరింప నితడు 
పలికెడు పరమార్థ | భావంబు దోంప 
నిదిగాక మున్ను స । న్నెజుంగ కుండినను 
మొదలం జూచిన వాండు । పోలెం బేర్మొనెడి 
నియ్యన మునిచంద్రుం । డిచ్చం జింతింప 
నయ్యాదినాథుండై | క్యంబు గావలయు 
నని విచారించి యి । ట్లను మహాపురుష 


గోరక్ష - ప్రభువుల సంవాదము 
నిను నిక్క్మముగ నిదా । నించి యెందైన 


నంతస్త మెజుంగని | నరయ నాతరమె 
వింత నీ జాడ యె । వ్విధమున నింక 


నవనాథ చరిత్ర 


నెజింంద మనంబోల । దేమి నీ చొప్పు 
నెజియ నా యెటుకకు । నిగుడదు చనవు 
నీవె యెటుంగుదు | నీయున్న నిజము 
నావుడు గోరక్షు | నకుం బ్రభు వనియె 
మదిం దమ్మెజుంగని । మందబుద్దులకు 
నెదిరి యంతస్తంబు । నెఖుంగుట దలంపం 
జీంకు దర్పణము వీ । క్రించినయట్లు 

నా కలరూపు మి । న్నక నిదానించి 

తేటగా నెవ్వరు । తెలియలే రనిన 
మాటనేర్పులకు నీ మది । సాధ్య మగునె 
యనిన గోరక్షుండా | యల్లమ ప్రభువుం 
గనుంగొని మాయయాౌ । కరణిందాం దానం 
దగు దేహమగు మరిం । దనకు నాటిదిన 
మగునట్టి యెటుకచే | మాయ ధర్మమునం 
బరగు కాపాలిక | పథమునం దన్ను 
నెబు(గు నుపాయ మ । దేమి చిత్రంబు 
పనిలేని మాటలన్‌ | బలిమినే మధికు 
లనిపించుకొనువార । మా ప్రభురాయ 
యనిన నల్లమప్రభు । వనియె గోరక్ష 

విను నెమ్ములును దోలు | నిణ్మాత్రములును 
నెత్తురు ముటికియు । నిండారు రోంత 
తిత్తియె కుళ్ళిన । తెక్కలి డొక్క 

తాననియెడు మూరు । తన్నట్టు లెజుంగం 
గానెట్లు చెల్లునె | కాపాల సంప్ర 
దాయంబునను నుండం । దగునె యీ కొజంత 
యాయత సంప్రదా।[ య స్థితి నింక 
నెజుంగంగం జూటం బో | యినది నావుడును 
మటియు గోరక్షుండ । మ్మహితాత్ము కనియెం 
జేయనేరని జడ । చిత్తుల కరయ 


పంచమాశ్వాసము 359 


360 


కాయంబు రోంతౌట | గలదేని నిజము 
కోచాయనేర్చిన రీతి | సరసమై తనర 

నే యుపాయము లేక | యీ శరీరంబు 
నిత్యమై మాయ పో । ణిమి నిచ్చపజచు 
మృత్యుదేవత కడి । మిని వెక్కిరించుం 
దనువు సిద్ధము (ప్రసి | ద్ధము సుమ్మి యనిన 
విని ప్రభు వతనిందా । వీక్షించి పలికె 

నో వెట్టి మృత్యువై | యున్న యా మాయ 
యావలందగ బలు । వై యుండంజేసి 
చావంబొమ్మని ప్రయో । జనముకు రాని 
యీ వట్టి యాస నీ । వేల పొందెదవు 
తెలిసి కన్గానిన నీ | దేహంబె సుమ్ము 
నిలయ మంతకు నాకు । నివ్విధి నమ్మి 
పలికినయట్టి యా । ప్రళయంబు నిన్ను 
నలంపక విడుచునే |; యనిన గోరక్షుం 

డల మహేశ్వరునితో । ననియి నిట్లనుచు 
వేవేగందెమ్మింక । వెసం బట్టుంబట్టు 
యది తీవ్రఖద్దమై । నట్టి సత్వమున 
వదలక నా మేను । నడవేసి చూడు 
ముజుకనా మైరోను । మొకటి ద్రెవ్వినను 
నెజిదప్పి వితిగిన । నేను సిద్దుండనె 
యిది చూచుకొను దృష్టి । నింక నీ పాద 
మదియె ది క్మనుటయు । నల్లమప్రభువు 
చనునె ని న్నూరక | చంపి పరీక్ష 
గొనుట మే మెజుంగని । క్రూరకర్మంబు 
మతి గుహేశ్వర లింగ । మత మిది గాదు 
నెజయం దుత్తునుకలై । నీ మేను నేండు 


నవనాథ చరిత్ర 


చెడిపోవంగా దేహ । సిద్ధి ముందటను 
బడయు వారెవ్వర । ల్పజ్ఞుల కేము 
వెజతుము గోరక్ష । విను మన్న నతండు 
తెజంగొప్పంగాలో బ్రభు । దేవు కిట్లనియె 
నతి తీవ్రశస్తాభి । హతిం జావవచ్చు 
గతియయ్యెనేని స | ద్ద్గతి యంట దరయ 
వండనోర్చునె మున్ను । వాయింప నోర్వ 
కుండెడు కడవ యో । కొంకేల నీవు 
నిరుపమ శక్తిమై | నిర్భరభావ 

భరమున ననుమాన । పడక నా తనువు 
కోగాట్టి చూడు మటన్న । గురుగుహేశ్వరుండు 
పుట్టింపనాంప నే। ర్చులు గలవారు 
కడంగి చంపిన నేమి । కష్టంబు దీని 
గడవనేటికి మాకు । గాదన వీని 
కుతుకంబు చెల్లించి | కొట్టెద నతండు 
మృతుండైన నింతకు | మిక్కిలి బలిమి 
గలుగు గోరక్షు ని । క్కడ సృజియింతు 
నలవుమై నని మది | నాయత్తమొదవ 
నడిదంబు దృథముష్టి | నమరించి కదిసి 
వడి ర్సుళిపించి స | త్వంబునం బూని 
పెడచేతి పెట్టుగా । బిట్టు వ్రేయుటయు 
ఖణిఖణింగున (మోంత | గడలుకొనంగం 
దనటైేటు చేతి కెం | తయు బిరుసైన 
ననయంబు వెజగందె | నల్లమప్రభువు 
కొండలు గంపించెం | గుంఖిని వణంకె 
నొండొంట వెస డొల్లె | నురుగండశిలలు 
నొడలగోరక్షున | కొకరోమమైనం 
జెడందెగ దేటి వి | చిత్రమోకాని 
యప్పుడల్లమప్రభు । వనియె గోరక్ష 


పంచమాశ్వాసము 361 


362 


కప్పిన మోహంబు |కతమున మాయం 
గడుంజూడవైన నీ । కాయసంసిద్ధి 
వదసితి వీవు ని । ప్పటి యనువునను 
పృథువజ శారీర । పిండంబు బలిసి 
ప్రథితమౌటకు నిది | పనియయ్యె నేని 
లేదు సందేహంబు । నిలిపెదో ప్రళయ 
మీ దేహసిద్ధి దా। నేలకాలువనె 

యని చేతికైదువ | యవనిపై వైచి 
యనియె వెండియు౯ (బ్రభు | వాతని తోడ 
గడంగి వేసిన సిద్ధి ॥ గలవాని మేన 
నడరునె ఖణిలను | నలరెడు మోోంత 
యరసిచూచిన సిద్ది | యైనదిగాదు 
తిరముగా నమ్మకీ । తెజిం గయ్యెనేని 
కలుగుంబో ప్రళయ మ । కట సిద్ధదేహి 
కలవడ సిద్ధత్వ । మల్పమే యనిన 
గోరక్షుండిట్లనెం | గులిశపాతమున 
దారుణతర ఖడ్గ | ధారాభి హతిని 
శీతోష్టములం జావం । జెడక వజంబు 
భాతిం ోగారిన్యంబు । బలసినయట్టి 
కాయంబుగాదేని | కడపట దీని 

కే యుపాయము గుబు । తెద్ది సిద్ధింప 
వట్టమాటలం బని | వలదు దృష్టంబు 
నెట్టనంజూపునూ | నీ నిజంబనంగ 

నా యల్లమప్రభు । వనియె నటైైన 

నీ యుగ్రకరవాల । మెడపక పూని 

నీ చేతి లావెల్ల | నెరయ నా తనువుం 
బూంచి వేయుము ఖడ్గ । మున నన్నుందాంక 
వచ్చెడు మాటలు । వర్ణింపనేల 

చెచ్చెర నిజము వీ ॥క్షింపు గోరక్ష 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


యనవుండు దేహసి । ద్ధైన నీ త్రనువు 
ఘనశక్తియును సువి । ఖ్యాత సిద్ధత్వ 

మును గనుంగొంద మి । ప్పుడు సాధనముకు 
నినతేజ పెనుంబండు । విదియె కొమ్మనుచు 
నడిదంబుంబూని స । వ్యాప సవ్యముల 
వడివ్రేయ మూండు భా | వంబు లణంగి 
బ్రవిమలంబుగ బట్ట | బయలైన లేజ 
మవిరలంబుగం బర్వ । నా ప్రభూమూర్తి 
నప్పుడు గోరక్షుం | దాపెంపుంజూచి 
యిప్పుడు నా ట్రేట్ల । నితని దేహంబు 
చప్పుడుగాదు శ । స్ర్రంబును నొప్పుం 

దప్ప దంగములు సి । ద్ధములుగా నెగసి 
తూలపు వాడికై | దూంపదా బయలు 
తేలెడు వాలు ని । దేమి చోద్యంబు 

ఇతండు శ్రీ గురునాథుం । డిది నిత్యమనుచు 
మతిం దలపోసి య । మృహితాత్ము కనియె 
వీంకమై నను నీవు । వేయ నా మేను 

దాంకి ఖంగని నినా । దంబు పెల్లెగసె 
మిట్టించి యెగసె న | మ్మొయిని *ోఖడ్గంబు 
నెట్టన దెసంబూన్ని । నే నిన్ను వ్రేయ 
బయలు ట్రేసిన లీలం । బట్టింతలేక 
నయమున మతృపా | ణము జాటిపోయె 
నెటింగింపవలయు మా । కిట్టి నీ గుణము 
తెజంగు మహత్త్వంబు । తెల్లంబుగాను 
ననిన నల్లమప్రభు । వాతనితోడ 

ననియె గోరక్ష కా [యంబు తానెంత 
బలిసిన నంతియె | బలియు నా మాయ 
బలియంగ మాయయు । బలియును మూండు 
బలిసిన సిద్ధిచే । పడదట్లుగానం 


363 


364 


గలిసి యిన్నియు సిద్ధిం | గట్టిన యట్టి 
మాయం దలంగించి | మన నేర్చువాండు 
నేయెడ సిద్దుల । కెల్లను రాజు 

నావుడు నయ్యాది | నాధుడు దాన 

యీ వేష మలవడ । నిటు వినోదమునం 
దనువెదకెడి వారి | తలపుల సిద్ధి 
యొనరింప నుర్విపై |నుదయించినాండు 
నేడు నా కోర్ములు | నెరయ ఫలించెం 
బోండిమి నని యుల్ల | మున సమ్మదంబు 
పొనర నా ప్రభులింగ | మునకు గోరక్షుం 
డనె దుర్మదాంధుండ | నై యింతదాంక 
నూరక బిగిసియు । నుంటి నావలని 

నేరమి లోంగొని | నిండారు కరుణ 
నవలోకనము సేయు । మనుచు నందంద 
యవనిం జాంగిలి (మొక్కి | హస్తముల్‌ మొగిచి 
భయభక్తులొదవంద । త్సాద పద్మముల 
పయిం దన ఫాలంబు౯ | బలుమాజు గదియ 
(మొక్కుచునుండె న । ప్పుడు గుహేశ్వరుండు 
(గ్రక్కున నెరయం గ్రాం | గిన యట్టి పదను 
గని లోహ మదికిన । కరణి గోరక్షు 
ఘనభావ పరిపాక | గతియును మంచి 
తనమును దెలిసి యీ । తని కుపదేశ 
మొనరింతు నింకని | యుల్లంబులోన 
నెసంగిన కృపం బ్రీయం | బెసంగంగ నతని 
నొసలంటి మన్నన ।నూల్మొన నెత్త 

నా గుహేశ్వరు కరు | ణావలోకనము 
పైంగీలుకొన నంతం । బాసె గోరక్షు 
మదమత్సరములు సం | భాషణం జేసి 
మది మబపెల్ల (గ | మృబి (మగ్గిపోయెం 


నవనాథ చరిత్ర 


గరమునం బట్టిన | కాయంబునందుం 
దిరమైన మాయయుం । దిగ్గనం దొలంగె 
మరి నిర్మలంబైన | మనసునం దనువు 
దొరికె నాతనికి సం | తోషంబు నెరయం 
దోరంపుం బులకలు । తోరణ[శ్రేణు 

లై రమ్యముగం దన |; యంతరంగమునం 
గింకరత్వముం బూని । గిరికొన్న భక్తి 
నంకించి యా కరు । ణామృత జలధి 
నో మహామహిమ స । ర్వోన్నత చరిత 
యే మార్గమున నిల్లు | నింక నే ననిన 
నాలించి విను మని | యాతనితోడ 
లీలనప్పుడు ప్రభు । లింగ మిట్లనియె 

నీ దేహకారిన్య । మీ దేహసిద్ధి 
భేదమింతియె కాని । పృథునిత్యముక్తి 
సిద్ధి యీ గతిం గాదు । చెనటి దురాశ 
పద్ధతిం బోకస। ద్భక్తి గుహేశ 
పాదపద్మములకు । బ్రణతుండ వైన 
నాదిశిష్యుండ వు । త్యంతము మాకు 
ననిన గోరక్షుం డి । ట్లనియె గుహేశుం 
డను నతం డెందుండు । నా నెల వేది 
యాతని సేవించు | టది యెట్లు నమ్మి 
యా తెజం గెటింగింపు | మనుటయుం బ్రభువు 
పలికె నా వస్తువు | పనిలేదు నీకు 

నల గుహేశ్వర దేవుం। దనె నేనె సుమ్ము 
గుహనాంగ నాత్మ త । దుహతత్త్వమెసంగ 
మహిమనొందుటం జేసి | మాకు గుూహేశుం 
డను నామమయ్య ని । య్యభిధాన మేను 
మునుకొని లోకుల । మెజుంగెడు కొజకు 
వెలయ నటింపుదు । విహితమైనట్టి 


పంచమాశ్వాసము 365 


366 


చెలవున ననిన నా । సిద్ధ పుంగవుండు 
పలికెను నల్లమ । ప్రభుతోడ మజియుం 
గలదె గుహేశ యీ । గతి జాణతనము 
పలుకులు విడువుమీ । పరికింప నీవు 
నల గుహేవ్వరమూర్తి | వైన నీచేత 

నిది లక్ష్యమూ లింగ । మేటి కున్నదియొ 
నెదురు లేరైరె మీ । కిది గారణముగ 
గిరికొన్న కర్మ భ । క్తి జ్ఞానమూర్తి 
నెలింగింపు మనుటయు । నిట్లనుం బ్రభువు 
తలకొనినాదు వి | ధంబుర్వింజెప్పం 
గలవారినెల్లంజ | క్కన లింగనిష్టం 
దగిలించి ముక్తికాం । తా వివాహంబు 
తగ నొనరింతు ని | తాంత సత్మరుణ 
నీవెరవు నటింప । ని ట్లగ్గలింప 
భావభేదంబునం | బరగు సంగంబు 

గల దందు రేపట్టు । గల శివభక్తి 
నిలిపెడు భక్తుని | *నిజవందనములం 
బలికిన కీర్తన । పదికోట్ల వచన 

ములు నా నిజంబు చె | ప్పెడు భక్తవరులం 
దలంప జాడల నంచి | త జ్ఞాన బీజ 
ములు వెదబెట్టని | పోల్మిం జరింతు 
నదియు నొనర్చితి నగు నహంకార 
మొదవం బచారింప । కున్న లోకముల 
నెటనుండి చెప్పు దు । నే శివభక్తి 
యటుగాన మనుజ హి । తార్ధమై యంగ 
లింగ భేదంబు గీ । లించితిం గాని 
సంగంబు నాకు లే । శము లేదు సుమ్ము 
ఏవిధంబున నెవ్వ । రెవ్వరిబుద్ధి 
భావంబు నిలుచు ।నా భంగులనెల్ల 


నవనాథ చరిత్ర 


శుద్ధవిజ్ఞాన వి | స్ఫూర్తిచే భావ 

శుద్ధి సంపాదింత్రు | సుఖులుగ నెంచ 

నీ వినోదము నాకు । నింతియె కాని 
భావింప నిరవధి | భావ రూపు(డను 
నవివేకమంతులకు । నంగ లింగములు 
వివరంబుతోం జూడ । వేజియె తోంచు 
నిచ్చలో నెంచమ। హేశ్వరులకును 
సచ్చిదానంద భా । స్వరలీల నుందు 
నూరకె పచరించు... ... ... ... ... = 
te పనన లన వ లక్ష్యభేద 
మేమియు లేదని | యెడు చంద మనుచు 
నా మహామహుండు హ । స్తాబ్దంబు లెత్తి 
వీక్షింప గుతియెన । వెలుంగుంజూపుచును 
ad as తా ము అం BBO 
తళుకు తళ్ళనందోంచె | ధారాధరంబు 
వలనగొబ్బునం గాన । వచ్చిన మెజుపు 
పొలుపొంద నది మహా । ద్భుతమని గురువు 
నిలకడం గని యాత్మ । నివ్వెజింగంది 
యంత గోరక్షుండి | ట్లనెం జాలుం జాలు 
నెంతటిదాంకనా | యవివేకితనము 
అపరిమిత “ప్రభ | నందు నీ మహిమం 
చపలాత్ముండగు నాకు । శక్యమె చూడ 

నా యెడ్డెతనము నిం । తటం బోవనిచ్చి 
చేయుము నీ వివ్లు । శ్రీసంగమొనర 
నంగంబు గలిగెడు । నా జోకం గరుణ 
రంగార ననిన నా । ప్రభులింగ మపుడు 
నెజయ శిష్యుండును దా । నే గురువనుచు 
నెటింగెడు నట్లుగా । నేం బరీక్షించి 
యచ్చుగా శిష్యత్వ | మంగీకరించి 


పంచమాశ్వాసము 


367 


368 


యిచ్చెద గురుకృప । నితనికి ననుచు 
గోరక్షుతో నను । గురు వితం డేను 

వీరి శిష్యుండనే లీస్‌ సామాన్య 
బుద్ధింజూడకు సత్య । పురుషుండ వైతి 
సిద్ధమటంచు ర । క్షించె నీ కరుణ 

దనర గోరక్షుండు | దన సాధకత్వ 
మును లక్షభంగులం । బొగడు సత్మరుణం 
జూచి ప్రోచెదనంచు | శూన్యలక్ష్యంబు 
మోచి “దా శివమార్గ । మోక్షంబు నప్పు 
డుపదేశ మొనరింప । నొప్పెడు వలపు 
విపులమై పసిండికి | వింత పరిమళము 
చెలువంబు మించిన । చెజకుకుం బండు 
గలిగిన కరణి న । క్షయ గురుకరుణం 
గలిగె గోరక్షుండు | గల్యాణమునకు 
నిలయమయ్యెనతండు । నెజసిన మాయ 
యోపుదొలంగె రాజ | యోగంబు గలిగె 
దీపించె సాంగమై । దిగ్గన నాత్మ 

యడరు మాయాబద్ధ । మగు విచిత్రంబు 
జడిసి సమ్యక్‌జ్ఞాన | సారోదయంబు 
గటియెక్కె సిద్ధసూ | క్ష స్థూల తనువు 
లెతింగించుకొని కార । ణాఖ్య కాయమున 
నుండియు నుందని | యొరపున వెలసి 
యుండె గోరక్షుం డ। త్యున్నత మహిమ 
సతతంబు *కీటంబు । చంచరికంబు 
మతినిల్పి తత్‌ క్షణ | మాత్రన తాను 
దుమ్మెదయైన పొం । దునను గోరక్షుం 
డమ్మేనం బృథ్వషప్పు | లాకార తనువు 
నిమిషమాత్రంబున । నిజగురుభక్తిం 
గొమరుగాం గావించు । కొంనింయె నా ప్రభువు 


నవనాథ చరిత్ర 


దన లీలవెలయనా । తనిం గూర్చుకొన్న 
వెనుకందా నటచనె | విషయమన్‌ వ్యాధిం 
బరితప్త *సాధక । ప్రకరంబుమీంద 
గురుకృపామృతదృష్టిం | గురియుచునుండె 
నటం బెంపుమీఅ నా । గార్జున నాథుం 
డిట నటననక మ । హీమండలంబుం 
గలయం జరించి యొ । కృనిం దనపేర 
వెలయ సిద్ధుని జేసి | వివిధాషధముల 
మణిమంత్రయోగాది | మర్శకర్మలను 
నణిమాది సిద్దుల । నాత్మ ప్రణీత 
రసవాదసార శా । స్త్రంబులం దెలిపి 
మసలక దేహ మే । మరక నీ వింకం 
దిరుగం బొమ్మని యధ్ర । దేశంబు కతనిం 
బరగ వీడ్శొలిపి దాం । బ్రాలేయ గిరికిం 
జని మీననాథుని । చరణాబ్దములకు 
వినతుండై నియతి సే । వింపుచునుండె 


నాగార్జునుని శిష్యుడు - రసవాదము 


నాసిద్ధ నాగార్జు । నాఖ్యుండు గణంక 
భాసిల్లు రసవాద । పాటవం బమరం 
బసిండి గావించు న | ప్పరమ విఖ్యాతి 
నెసంగె జగంబెల్ల | “నిది యరుదనంగ 
ననువు విచారించి! యా కృత్యమునకు 
ననువైనకందువ | లరయుచు వచ్చి 
శ్రీమల్లికార్డున శివలింగ దివ్య 
ధామమై పురుషార్థ | దాయకంబైన 
శ్రీనగంబునకేంగి ॥ శిష్యులు గొలువ 
నా నగేంద్రముం గల | యంగ వీక్షించి 


పంచమాశ్వాసము 369 


370 


మును గుశధ్వజ నామ । మునం బొల్బు నతని 
తనయ శంభుండు మెచ్చ । దపమొనరించి 
తన పేరు తత్పర్వ। త స్థలింగీర్తు 
లెనయం గల్పించిన । యేలేశ్వరంబుం 

గని డాయంజని కౌతు | కంబార నచటం 
బనస చంపక పారి । భద్ర రసాల 
సాలతిందుక గంధ । సాల హింతాల 
తాల ఖర్జూర కే। తక పిచుమంద 
మందార సంవీర | మధురమాకంద 
కందరాళాగరు | కటక పున్నాగ 
నాగకేసరలుంగ | నారంగపూంగ 
పూగశోభితములై | భూరికల్యాణ 
మూలంబులై ముని | ముఖ్యులకెల్ల 
కాలంబు వసియింపం । గా నిరవైన 
కూలంబులను జేరు । కుసుమ పరాగ 
వాలంబులైమించు | వనజ వనాంత 
రాళంబులందువా । రక (మోయు మధుప 
జాలంబులందుం బెం | పొదవు మృణాళ 
నాళంబు లింపార । నమలి లీలాను 
లోలంబులై ప్రియు । లును దాము గలసి 
మేలంబు లాడుచు | మెజయు హంసములు 
గాలంబులకునైన | గలంగక క్రొవ్వి 
దూలంబులన నతి । స్టూలంబులగుచు 
వేలంబు విడిసిన । విధమున నెరసి 
వాలంబు లల్పార్చి | వారివిహార 
శీలంబులై విర । సించి యొండొంటి 
నాలంబులై డాయు । *ేనప్పరంబులును 
గలిగి లోకుల పాత | కంబులం దన్ను 
దలంచినమాత్రాన | దలంగింపంజాలి 


నవనాథ చరిత్ర 


వెలసినదౌ కృష్ణ । వేణి దర్శించి 

పొలుపారు తత్తీర | ముల నుతికెక్కు 

నవ మహాదుర్గాల । నవ గుండములను 
నవ భైరవుల నవ । నందులంజూచి 
యవిరళానందుండై | యా పుణ్యతటిని 
నవగాహమొనరించి | హరుని భజించి 
వావిరిం దీర్టోప । వాసంబు జరిపి 

వేవేగ నాచార । విధులొప్పం దీర్చి 
భిక్షాళనంబును । బ్రీతిగాం గొనియు 
నీక్షించి తనవారి । నెమ్మి నిట్లనియె 

నాకు నాగార్జున | నాథ గురుండు 
తేకువమై నుప । దేశించినట్టి 

యసమాన వాదవి । ద్యా విశేషమున 
బసిండి గావింతునీ | పర్వతంబెల్ల 
సిద్దులలోనం బ్ర! సిద్దుం డెంతయును 
సిద్ధనాగార్జున I శిష్యుం దనంగ 

నిది నా తలంపు మీ । రెతింగింపు డింకం 
బదిలంబుగాంగ మీ | భావంబు లనిన 
వారలందటు గురు । స్వామి తలంపు 
భూరికీర్తికిం బుణ్య | మునకును బొత్తు 

తగ వయస్తంభ వా । దము దుర్లభమను 
పలుకు లన్నియుం బూర్వ । పక్షంబుగాంగం 
దలకొని సేయుండు | త్సాహ మొప్పార 

నీ కార్యమనుటయు । నెంగు మోదమున 
నా కందువకుంజేరు । వగుపర్వతమున 
మునుమైన తలిరాకుం | బొదల జొంపముల 
ననల “మొగ్గల బసూ | నముల మంజరులం 


బూపలం బిందెల । బులుసు దోరలను 


పంచమాశ్వాసము 


372 


దీపారుఫలముల । దీపించు తరులం 
బరివృత్తంబై మాటు । వడి సెలయేటి 
తరింగరం బొప్పు నా । తతగుహాంతరముం 
జొచ్చి వారలు మున్ను । శోధించి చూచి 
వచ్చినం బ్రియమార । వసియించి యందు 
రసములాటును నుప | రసము లెన్మిదియుం 
బసరులు మందులు. । బాషాణములును 
గలువంబులును జాలం । గా సమకూర్చి 
వలయు మంత్రౌషధా | వళులకు బలియుం 
జేసి మనోజయ । సిద్ధిం బెంపొంది 
యాసీనుండై లులా | యాజిన రచిత 
గురుభస్రికల నిన్స | (గోవులు సలిపి 
సరములు బొందుగా । సంధించి భక్తి 
గురునాధథుం దలంచి త । ద్గురువు భజించి 
వరభైషజాది దై । వములకు మొక్కి 

నేర్చిన మందు ల । న్నియు వైచి యగ్నిం 
గూర్చి పుటంబుగ । కున బెట్ట నపుడు 
వెసనూందువారును । విసువక రసము 
పసరులు గలిపి పా । ల్పడ నూరువార 
లనువొందంగా మూస | లమరించువారు 
మొనసి క్రమ్మజం బుటం । బులు బెట్టువారు 
కలయంగ నూందిన | కనకంబుం దివిసి 
యెలమిమైం బెనుంట్రోవు । లీడ్బెడువారు 

నై సంభ్రమింపుచు | నయ్యయి పనుల 
నాసన్నులై శిష్యు 1 లందటు మెలంగం 
బొలివోక తాంజేయం । బూనిన కార్య 
మలవడ ఫలసిద్ధి । నందిన హృదయ 
నలినంబు వికసింప । నాగార్జునుండు 
కలయంగ వారలం | గనుంగొని పలి 


నవనాథ చరిత్ర 


దమ ప్రాణములకంటె । ధర నెల్లవారు 
నమరం బాటింపుదు । రటుగాన దీని 
కతముననెవ్వరే । కతమున దుష్ట 
మతిం గీడొనర్తురో । ... ... ... 


నందున్న వాం దమ్మ | మహామహు కరుణం 
జెందిన పగజ ని । ర్హింతుం బొమ్మనుచుం 
గతిపయ పరిజన । కలితుందడై వచ్చి 
యతిభక్తిమైం దన | కవనతుందైన 
నాతనితోడ నా । గార్జున శిష్యుం 

డాదతత మధుర వా | క్యములనిట్లనియెం 
బటుదంత హయవీర । భటతతి నేలి 
నటువంటి మహిమ నీ | యందుం దోంచెడిని 
యెటనుండి వచ్చితి | వెందులకేంగె 

దిటు వివర్ణతం బొంద । నేల నీ కనిన 

నా మహీపాలుండి । ట్లనె సిద్ధవర్య 
నామీంద నహిత మా । నవనాథుం డొకండు 
చెలరేంగి పూని వ । చ్చిన వానితోడం 
దలపడి యుద్దతిం | దక్కిమై నొక్కి 
మదవారణముల సా । మ్రాణి తేజులను 
దుదిలేని ధనములం । దొడవుల డించి 
చెదరిన గతి గట్టు । చెట్టునుం జేరి 
యదవద నొంది యే । యాసయు లేక 
మది *గొల్ది దిరుగుచు | మహినెల్లవారుం 
బదివేల ముఖములం । బ్రస్తుతి సేయ 

నీ పెంపు విని వేడ్మం । నీ పాదసేవ 

తేపగా శోకాబ్టి | తీరంబు చేరం 

గాంతు నేనని వచ్చి । కనుంగొంటి నిన్ను 


పంచమాశ్వాసము 373 


374 


నింతలో నా పాప । మెల్లను బాసె 
దయమీజ ననుం జూచి । “దండితారాతిం 
జేయు మధ్రాజ్యంబు । సమ్మతి నొసంగు 
మనుచుం జేతులు మోడ్చి । యలికంబుం జేర్చి 
వినతుండై యున్న య । వ్విభు నాదరించి 
యా సిద్ధ పుంగవుం । డనియె నోరాజ 

నీ సంపదలు నీవు | నీ మహీతలము 

నీ వారణంబులు । నీ వాహనములు 
వేవేగ మరల ర । ప్పించి నీ కొసంగ 
రాకేమి మదిలోన । రాజుల నమ్మి 
“ఫోొకుంట మహిలోన । బుద్ధి యూహింప 
మును జామదగ్ని స । నుని శేఖరుండు 
ఘనపదార్థములు ది । గ్గన సమకూర్చి 
ప్రియము మీజంగ విందు | పెట్టినం గుడిచి 
నయమేది కృతవీర్య | నరనాథ తనయుం 
డాముని యింటం బెం | పారుచు నున్న 
కామధేనువు బల్మిం । గైకొని యతని 
తలంద్రెంపండే మహీ । ధవుల చిత్తంబు 
తెలిసి యెవ్వరి నివ । ర్తింపంగ వచ్చు 
బొలుచు చిత్తరువు సొ | మ్ములు నీళ్లవ్రాలు 
కలలోని వార్తలు | గంధర్వ నగర 

ములు జలదాకార | ములు మాయలేళ్ళు 
నిల నెండమావు లె | య్యెడ రాచమాట 
అలర నన్యాయ ధ । నార్జనంబునకుC 
దొలంగరు పాపపు । దో వొకింతయును 
నోడరు తెగి చంపి | నొప్పించు చోట 
నాడరు మున్ను దా । మాడిన మాట 
మానరు గొండెంపు | మాటలు వినుట 
కానరు మత్తులై । కార్యనిర్ణయము 


నవనాథ చరిత్ర 


తలంప రల్పాధిక । తారతమ్యములు 
మలంపలే రింద్రియ | మదసామజముల 
వెజవరు నిందకు । విడువరు చలము 
మటవ రెన్నండు । బర మర్మభేదముల 
ననుపమ ఖడ్డ ధా । రావలేహనము 
మొనయు కాళవ్యాళ | ముఖచుంబునంబు 
పటుతర పంచాస్య | పరిరంభణంబు 
చటుల తారోపరి । స్థల తపశ్చరణ 

మేరీతిం జూచిన । నెట్టివారలకు 
భూరిప్రమాదంబు । భూపాలు సేవ 

యని వెండియు నతండు । నను మహీపాల 
విను మిట్టివని రాజ్య | విధములు దెలియం 
బలుకుటగాని నీ | పై నవ గుణము 
గలదని యాడుట । గాదు మా మాట 
నెలమి మైకొనంజేసె | దేనియు వినుము 
మీననాథునకు సం । ప్రీతిమై శిష్యుం 

డైన నాగార్జునుం । డను సద్దురుండు 

నా మీందం గృపంజేసి । నాకు నాత్రేయ 
నామం బొనర్చినా। నా యోగ మతము 
లెజింగించి మరి సిద్ధ | హేమవాదంబు 
*నెజ్రింగించి నాకది | యిడెం జలం బూని 
పసిండికై విరసించి | బంధువులైన 
నసువులు గొన జూతు | రన్యాయమునను 
ధనలోభనిరతులై | తణినేంచు దుష్ట 
మనుజులోి నృపులను | మరి యాడంగాదు 
బలిమియు౯ దేజంబుం | బాడియు మిగుల 
గల నృపుం డొక్మండు । గావలెం గల్మి 
ననుచు విచారించి । నట్టి మా కడకు 


పంచమాశ్వాసము 375 


376 


జన నరోత్తమ నీవె । చనుదెంచి తింక 
నెవ్వరి వెతకంబో । నేటికి నీకుం 

ద్రవ్వి తండంబుగా | ధనము నే నిత్తుం 
జాలువుగా వాజి | సామజ భటుల 

నేలి మా రక్షణ । మేమరకుండు 
మనుటయు వినతుండై | యమ్మహీనాథుం 
దనియె నాతనికి మ । హాత్మ నా పుణ్య 
ఫలమున నీ పాద । పద్మముల్‌ గంటిం 
దలంప నస్థిరమైన | ధారుణీరాజ్య 
మల్పసుఖా పేక్షినై । యుండం జేసి 
కల్పాంతమున నర । కంబున నెరియం 
జాల నీచే యోగ | సంగతి గనుట 
మేలుకార్యం బిట । మీంద నా కనిన 

నీ నృపాలుండు రాజ్య | హీనుందై తాప 
మూని యిట్లాడుచు | నున్నాండు సొలసి 
ఘనమైన యితని దుః । ఖము మాన్సవలయు 
నని విచారించి నా । గార్డును డనియె 
నీలాగు వెడ బుద్దు | లేల భూపాల 
యేలింతు నీచేత | నెలమిని నేల 

నా శిష్యుండవు నీవు | నాగార్జునుండు 
వాసిగా నా పేర | వరగిరి దుర్గ 

మీ చేరువను రచి | యించి నీవుండు 
మాచరింపుము మదీ | యాంగ రక్షణము 
వేసర కిత్తునే | వేండిన ధనము 
చేసాచినపుడు రా । సిగ నమ్ము మనుచు 
నతని మస్తకముపై | హస్తంబు చాచి 
మితిలేని ధనము న । ర్మిలి నపు డిచ్చె 
నిచ్చినం గైకొని । యిచ్చలో నలరి 

నచ్చిన భక్తి న । న్నాథ ముఖ్యునకు 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


నభివందనముచేసి | యనఘు నీ కరుణం 


బ్రభువన సకల సం | పదలును గలిగె 
నీ వానతిచ్చిన । నేర్చునం బనులు 

వే వేగం బోయి కా । వించెద ననుచు 
నా కృష్ణవేణి మ । హానది దాంటి 
వీంకనేలేశ్వర । విభు నుత్తరమున 
నాయతంబై మించు । నశ్వమేధాద్రి 
వాయవ్యమున నవ । ద్వార కవాట 
పరిఘ సమున్నత । ప్రాకార యం 2 
me eee తోరణ । ధ్వజరాజమార్గ 
పటుతరంబైన స | దృట ... ... ... 


2 2౬ ౬ ..మద । కుంజరంబులును, 
భటకుల సామంత । పరివారములును 


త్యాగ నాగార్జునుం । దను నొప్పు... 
జననాథు పై దండు । చన విచారించి 


= 
ర్‌ 


బగలీ'శేషాయహి | ఫణీ............... 
క్రమృ్మజ దనసీమం । గైకొని ప్రజల 


బోవుచుం (బ్రజలును । బొగడ భూ విభుండు 


న. సిద్ధి | చేకూరె నాకు 
దీన నీ క్రియ యను । దినమును హేమ 


కన గావింప | హాటకాచలము 
తనయట్టి గిర రర 
మహికెక్కవనుచు గ ర్వంబునుః3 వః 


377 


378 


యా యిష్టజనముల । యనుమతింగూడ 
ననుపమ బతు. ల ల + 

దగం గోవు | లమరించి రసము 

లందు గీలించి ది । వ్యాషధ సమితి 
గుహలోన వైచిగ్ర । కున ననలంబు 
బహుళంబుగా నిండి | పటు బిలద్వార 

మున రసంబులు దిరం | బుగం బొందుపజచి 
ఘన రవంబున నూందం । గాం జొచ్చిరపుడు 
ఆ రవంబులును గ | హ్వరములం జెలంగ 
భూరి ప్రతిధ్వనం | బుల నిన్మడించి 
పెనుగాలి కడలెత్తి | పెల్లుగా మోయ 
వనధిఘోషంబు కై! వడి నెడ వణంక 

నట్టి యుత్సాతంబు | లంబుజోదరుండు 


విష్ణువు నాగార్జున శిష్యునిం జంపుట 


గట్టిగా నెణింగి యీ । కార్య విఘ్నంబు 
ఘటియింపకున్న లో క వ్యవహార 
మెటువలెం జెల్లెడు | నిలమీంద ననుచు 
నొక కపటోపాయ । మూహించి నొసల 
బ్రకటమై కనుపట్లు । పట్టెైవర్షనము 

= బ టె ధి 
వేలిమిబొట్టును | వ్రేళ్ల దర్భలును 

ట్‌ గా 

జాల జన్నిదములుం । జంక సంబెలయుం 
జెవి దోరమును దుల । సియు మంజరియును 
బ్రవిమల పోంగులు । బాగొప్పు గౌపుం 
గరమొప్పంగను నీరు । కావి ధోవతియుం 
గరతిత్తియును బుస్త | కముం బట్టుగొడుగు 
నూంతకోలయు శిఖ । నున్న దూర్వములు 


నవనాథ చరిత్ర 


“జాతిగా వృద్ధళి | ష్టద్విజమూర్తి 
ధరియించి కృశమైన । తనువును వణంక 
హరహర యనుచు న । ల్లల్లన వచ్చి 
గితిగొన గోదెసలెల్ల । గిరిగిరి గుహలం 
దజచైన చీకటిం ।; దఖుము చండాంశు 
మండల ద్యుతులతో । మార్పడి దెసలు 
నిండారం బర్వ గ్రొ | న్నిగ్గులు మెజియ 
నవవిధానర్థ్యం ర । త్నము లెడలెడల 
దవులంగం గూర్చు చి | త్రపుం బట్టుగంత 
తళతళమను తప్త | తపనీయ రుచులు 
దలతల మన నొప్పు | తపనుని ప్రభల 
గములకుం బైకాపు | గా సిద్ధరూపు 
నమరం దాల్చిన రోహ । ణాచలం బనంగ 
రసవాద విద్యాధు | రంధరుండైన 
యసమానతేజు నా । గార్డును శిష్యుం 
గనుంగొని దక్షిణ | కరపుటంబెత్తి 

ఘనవేద మంత్రయు । క్తముగ దీవింప 
నతని సద్వర్తన । నతని వేషంబు 

నతని తేజము జూచి | యనురాగ మెసంగ 
నిందు రందనిపిల్చి । హేమాసనంబు 
నందున నర్థ్యపా | ద్యాదు లొనర్చి 

యెందు నుండుదురు మీ । రిచటికిం బ్రమద 
మిందు వచ్చుటకును । నేమి యుద్యోగ 
మని తన్ను నడిగిన | నా సిద్ధవరుని 
కనియెం గృత్రిమ వసు | ధామరోత్తముండు 
మీ మహత్వంబును । మీ చరిత్రంబు 
భూమి జనంబు లె । ప్పుడుం జెప్ప వినుచు 
సన్నుత తాపసో । జ్వల పుణ్యమూర్తిం 
గన్నులారంగం జూచు । కౌతూహలమున 


పంచమాశ్వాసము 379 


380 


నిచటి కేతెంచితి । నిట్టి చందమునం 
బ్రచుర హేమక్రియా । పారీణులైన 

వారల నెందు నె । వ్వరింగాన నేను 
వారాశి వలయిత | వసుధాతలమునం 
బరగు రస(గంథ | పటలంబు లందు 
దొరకొని చెప్పం గౌ | తుకముల (బ్రమసి 
ధాతువాదము మీందం | దహతహ బుట్టి 
చేతివిత్తము మున్ను । చెనంటియై పోయె 
మంత్రవాదులకును | మందుమాకులకు 
యంత్రవాదులకు స | హాయకారులకుం 
బలుదెజంగుల వెచ్చ | పడి యెషధములం 
గలిపి రసంబులం | గల్వంబులందుం 
గసవిసగా నూతి | కదడుగాం బోసి 
వెసపుటంబులు వెట్టి | విసవిస నూందం 
బెటవెట మని పడి । పెటలి పెల్లెగసి 
మటుమాయ మై పోవ । మదిం దలపోసి 
యలసి యీశ్వర బీజ | మది గట్టు వడునె 
యిల రసవాదంబు । లేల సిద్ధించుం 
బొలుచు మేఘోదకం । బులం జూచి నమ్మి 
దొననీళ్ళు జల్లు వే । దురు వానిరీతి 

నని పూర్వ ధనహాని |; లకమటనొంది 
వనరుచు నెవ్వ రే। వసుధపై నీదు 
ఘనమహత్వంబును | గనకంబుకొండ 


యిది మహాద్భుతమని । యెతీంగి యిచ్చటికి 
సదమల బుద్ధి శ్రీ । శైలమంతయును 
బదియాటువన్నెల । బంగారుచేయ 


నవనాథ చరిత్ర 


మదింబూని నట్టి నీ; మహిమందలంప 
హిరహర బ్రహ్మ శ । క్రాదులకైనం 
దరముగా దితరులం | దడవంగనేల 
గొనకొని మీ కెట్టి | గురువు సత్మరుణ 
ఘనమైన యా విద్య । గలిగెనో కాని 
మునుకొని రస మగ్ని | ముఖమునం గట్టం 
జనదెట్టి రసకళా | సంవేదికైన 

5రర్హ్ర ల్రుక్రక్ర రససిద్ద । యోగులయందు 
నిలువలేం డెటువంటి | నెబయోగియైన 

నే “లీల మందుల । మృత్యువు గెలువ 
జాలం డెంతయుం జికి | త్సాపరుందైన 
నలిని నాకర్షంబు । నాది దేవతల 

వలన లేదేమంత్ర । వాదికినైన 

నని చెప్ప విందు మీ | యనువును నేర్చు 
ననఘ మున్నెవ్వరి । యందు నేమెజుంగ 
మనుటయు నా కప । టాకార విప్రం 
గనుంగొని సిద్ధపుం । గవుండు నిట్లనియె 
నాదినాథుని సుతు । డగు మీననాథు 
గాదిలి శిష్యుండై | ఘనకీర్తి నెసంగె 
నాగార్జునుండు మ । న్నన నాకు నొసంగె 
యోగభేదము రస | యోగవాదమును 
నతని సతృపంజేసి । యమర శ్రీనగము 
వితత హేమంబుం గా । వింపం బూనితిని 
గమలజ కమలేశ | కమలహస్తాదు 
లమరనా కభిముఖు । లై యుండంజేసి 
నావుడు నా సిద్దు | నకు విప్రం డనియె 
భావింప యోగికిం | బరమ యోగంబు 
ధనముగాం గూర్చుట । తగుంగాక యిట్టి 
ధనములు ధనముగాం | దలంపంగం దగునె 


పంచమాశ్వాసము 


381 


382 


పసిండికై యోగంబు | పసచెడి యిట్టి 
గసనిబొందంగ నేమి | గలదు నీకనిన 
విను విప్రముఖ్య యీ । విశ్వంబులోన 
మును రసవిద్య నే ర్చును బెంపు వదయం 
బూని యనేకులు । పొందరాకున్న 
మానినారనుచుం బ । ల్మటు లోకులెల్ల 
నపహాస్యముగనాడ । నారూఢమైన 
యపకీర్తి వాయ నా। యందు నా శక్తి 
ప్రాకటంబుగ నిట్టి | పని దొరకొంటిం 
గాక యోగమునకు । గలదె సమాన 
మనిన భూసురుండు నా । గార్డును శిష్యు 
ననఘ యోగమున దే | హమునకు నిత్య 
తెసంగునే యనుటయు । నిట్లనె నాతం 
డసద్భశంబైన యో । గాభ్యాస మహిమం 
గాయంబునకుం జేవ । గలిగి యొప్పుడును 
బ్రాయంబు దప్పక । బహు”కాలముందు 
నిట్టి యోగము నీయ । నేకాదు తమ్మి 
పట్టియాదిగ నెన్నం | బడు దేవతలకు 
ననంగ విప్రండు నాడె । నతనితో యోగి 
జనులకు నొకవేళ | జచ్చుట గలదొ 
కలుగదో యనినంబం | కజంకపాల 
కలితాసి వనమాలి । కావితానముల 
నొప్పు మృత్యుంజయు । కొకనికిం దప్పం 
దప్పవన్యులకు ను । త్పత్తి నాశంబు 
లనవుడు సిద్దున । కనియె బ్రాహ్మణుడు 
ఘనమైన యోగంబు | కతమునం జావు 
గలుగకుండినను యో । గము సల్పుంగాక 
తలకొని మరణంబు । తప్పదంటేని 
యనవరతంబు *ీబ్రా | ణావరోధమునం 


నవనాథ చరిత్ర 


బనుపడి తనువు లం । పటం బెట్టనేల 
కాలమృత్యువుం గెల్వం | గా రానివిద్య 

లీ లీలం బదివేలు । నెటింగిననేమి 
మున్నాత్మహానికి |; మూలంబుగాక 
సన్నుతంబగు విద్య । చాలు నొక్కటియె 
నావుడు నవ్విప్ర । నకు సిద్దుండనియె 
వావిరి మును బ్రహ్మ । వ్రాసిన ప్రాంతం 
గలుగు నాయువుకంటె | ఘనముగాం బ్రతుకు 
నలవుం గల్పించిన | యది విద్యగాక 

ధర నన్యవిద్యలు | కోత్రథ్య్యము లగునె 
పరికింప ననిన నా। బ్రాహ్మణోత్తముండు 
యోగమేమరి దేహ । మున్నతి నిల్వ 
ఫోనా గిరీశుకొకని | కగు నేరికైన 
వశముగా దంటి స । త్వము రసవిద్య 


యీశుపైం జిత్తంబు । నిడక యీ వాద 
విధికిం జొచ్చితి వట్టి | వేళల నేమి 
విధమున దనువుకు । విధి దాంకకుండ 
జరుపుదు ననిన నౌ । షధశక్తి కలిమి 
వెరవగు నది యోగ । విహిత సత్మియల 
నని చెప్పుటయు విప్ర । డా మందు మహిమ 
జననుతచరిత దృ | ష్టంబుగా నాకుం 
జేయవే యనుట యా । సిద్ధవరేణ్యుం 
డాయెడ నున్న ఘో । రాతి శాతాసి 
తనచేతి కందించి | తనువ్రేయు మనుచు 
దను విచ్చియున్న నా । ధరణీసురుండు 
వెసంబూన్సి వేసిన । వేటు *కాంస్యమును 
నసమున వేసిన | యట్ల ఖంగనుచుం 


పంచమాశ్వాసము 383 


384 


దాంకిన నడిదంబు । ధారలు ముడింగె 

నా కడిందికి బ్రాహ్మం | డాశ్చర్యమంది 
యీ మహామహిమ నే । మెన్నండుంగాన 
మా మహనీయ ది । వ్యాషధం బిపుడు 
గనుంగొనం గుతకంబు । ఘనమయ్యె మాకు 
ననఘాత్మ చూపవే | యని తన్ను వేండ 
నతని సాధుత్వ సౌ | మ్యాకార గతులు 
ధృతి నమ్మి నిజయోగ । దృష్టిని విప్ర 
తెజింగు తెల్లంబుగాం | దెలియక మెజుంగు 
గిజికొని నిగుదం బు | క్కిటనున్న ఘుటిక 
నబచేతనిడి చూప | నంతలోం జక్ర 
మటిముటి నతనిపై । హరి ప్రయోగించెం 
దటుకున నతని మ । స్తక ముత్తరింప 
నటు ప్రయోగించిన । నద్దివ్యహేతి 
వసమటి నా శిష్య । వర్గంబునపుడు 
మసలక యా మందు | మాయా ద్విజుండు 
కుదియించి వెసం బుచ్చు | కొనుటయుం దునిమె 
నదరి సుదర్శనం । బతని శిరంబు 
పటువజ *హతింగుల । పర్వత శృంగ 
మటువలెం గూలిన । నట్లు గీలాల 

ధార లుత్మటముగా । ధరమీంద బిట్టు 

వార నాగార్జున । వర కళేబరము 
వేగంబెచూచి యు । ద్వేగంబు గదుర 


నతి రయంబునం బాటతి | యచలంబు పాకి 
రంత శిష్యులు విస్మ | యాక్రాంతు లగుచు 
నప్పుడు విప్ర మా । యాకారుడైన 
యప్పుందరీకాక్షుం । డందటు వినంగ 


నవనాథ చరిత్ర 


నెలుంగెత్తి యిట్లనె | యితండహంకార 
కలితు డౌ యనుచిత । కర్మంబు పూనె 
నది యెట్లనిన మాన । వావళి కెందు 
వదలక బహువిధ । వ్యవహారములకుం 
గారణంబై యుండు । కాంచనం విప్పు 
డీరీతి శ్రీగిరి | యెల్లం దానైన 

వారికి వారికి | వలసినంతైనం 

గోరి కైకొని తమ । కును దామె రాజు 
లై యల్పు లధికులు | నను వాసిలేక 
రాయిడదింపుడుం బ్రతి | గ్రహదాన ముఖ్య 
ధర్మంబు లన్నియు । దప్పి మర్యాద 
నిర్మూలమై భూమి | నెజిదప్పుం గానం 
దడయక లోక హి | తంబుగా నితని 
పొడ వణంగించితి | భువన విద్వేషుం 
గాసిగా శిక్షింప | గలవా రుపేక్ష 

చేసిన దోషంబు । సిద్ధించుంగాన 

నేనే జగంబు ల | న్నియును రక్షింపం 
బూనిన లక్ష్మీవి । భుండ నని చెప్పి 
యంతర్జితుందయ్యె | నంత నయ్యద్రి 
నంతంత నున్న శి । ష్య ప్రకాండంబు 
చేరి మహాదేవ । శివశివా యిట్టి 
దారుణం బెటనుండి | తలకూడె ననుచు 
వగచి యచ్చటం దాము । వసియింప నేమి 
నెగులొందునో యని । నిల్వ శంకించి 
త్యాగనాగార్జున | ధరణినాయకుని 
వేగరప్పించి య । వ్విధ మెటింగింప 
నతండు శోకార్తుండై | యకట దైవంబు 
ప్రతికూలమైన నే । పని సిద్ధిం బొందు 
నని యట్టతో శిరం | బమరించి యొక్క 


పంచమాశ్వాసము 385 


386 


ఘనగుహాంతమున భూ | గతము గావించి 
జనుల కెయ్యెడం ప్రకా | శము గాకయుండం 
బెనురాళ్ళం గలయంగ । ప్పించెం దద్వార 
మంత శిష్యులు వో[యి రయ్యాయిదెసకు 
నంతరంగమునంజిం । తాక్రాంతుం డగుచు 
నా మహీపాలుండు । నరిగె మున్నేలు 
భూమికి మిత్రాప్త | పుత్ర యుక్తముగ 


వ్యాళిసిద్దుండు - కాయసిది 
ధ ధి 


వ్యాళినామకసిద్ధ । వరుందొకం డసమ 
లీల దేశములు నో । లిన సంచరించి 
6%్చల్లవక్షోణీశ | పాలితం బగుచు 

నెల్ల వైభవముల । నెల్ల సౌఖ్యములం 
గరమొప్పు కల్యాణ | కటకంబు చేరి 
నిరుపమ దేవతా | నిలయంబులోన 
నున్న నత్తజిం బౌరు | లొయ్యన డాసి 
సన్నుత వివిధ ప్ర | సంగంబు లతండు 
గావింప విస్మయ । కలితాత్ములగుచు 
వేవేగ దొరల కా । విధ మెతింగింప 
వార లేతెంచి త । ద్వచన వైచిత్రి 

గోరి చిత్రములు బై । కొనం “బ్రమోదమున 
దప్పకా తెజంగు ప్ర | ధానులతోడం 
జెప్పిన వారు న । చ్చెరువంది యచటి 
కరిగి భాషించియు । నవనీశ్వరునకుం 
దరమిడి యతని చం । దము విన్నవింప 
నా మహీనాయకుం । డా సిద్ధవరుని 

తో మాటలాడు కౌ । తుకమున నాప్త 
జనములతోడ వి । చారించి వారి 


నవనాథ చరిత్ర 


యనుమతి నతనిం జ | య్యనం వీల్వంబంచి 
పేరోలగమున సం । ప్రీతిమై నుండె 

వారును జని సిద్ధ | వర్యునిం గాంచి 

దేవ విచ్చేయు నీ । దెస భక్తి కలిమి 
భూవల్లభుండు పిల్వం | బుత్తెంచె ననంగం 
నతండు వారలకు ని | ట్లను మమ్ము మనుజ 
పతి పిల్వంబంపనె। వ్వరి వార మిచట 
దేశాంతరంబులం | ద్రిమ్మరు మాకు 
దేశాధినాథుల । తెరువు లవేల 

యేవేళ నేదినం । బెచట నుండితిమి 

ఆవేళ నాదినం | బచట మా తావు 

తనర సిద్దులకుండ | దారాజసేవ 

వినుత యోగాభ్యాస | విఘ్న కారణము 
కావున మాకు న । కృడకు రాం దగదు 
దీవించితిమి యింక । దివ్య నృపాలుం 
జనుం డన్న వారలు । చనుదెంచి తనకు 
వినతులై యా మాట । విన్నవించుటయు 
మతియును దగువారి | మానవాధిపుండు 
తలీగొని పంపి యా । స్థాన రంగమున 

కా సిద్ధపుంగవు | నర్ధి రప్పించి 

భాసుర నవరత్న । భర్మపీఠమున 

నునిచి సత్మారము । లొనరించి యతని 
ఘన తేజమును శుభా । కార సంపదయుం 
దప్పక కనుంగొని ।; తలయూంచి మెచ్చి 
యప్పుణ్యుతోడ మ। హాత్మ మీరెవ్వ 
రెందుండి వచ్చితి | రిందుల కిపుడు 
నెందు బోయెదరు మీ । రెజింగింపుం డనిన 
రసయోగశాస్త్ర వి । ర్మాతయై మహిమ 
నెసంగు నాగార్జును । కేను శిష్యుండను 


పంచమాశ్వాసము 387 


388 


వ్యాళినా పేరామ। హాత్ముని కరుణ 
నోలి చతుర్వేద । యోగ భేదములు 
వలయు మంత్రౌషధ । మర్మకర్మములు 
తెలిసితి దేహ సి | ద్ధియును సిద్ధించె 

నా గురునాథ నా । నతి నెల్ల కడకు 

నీ గతి భువిం జరి | యింపుచున్నాండ 
నావుడు నన్నర । నాథుండు దేహి 
యేవిధంబున నిల్వ । నెసంగు యోగంబు 
తడయ కవ్వలి ఫలి । తంబు లేరీతి 
విడుపింపంగావచ్చు । వివరింపు మనిన 
నతందును జిరకాల | మధిక యోగంబు 
ధృతింజలుపుట నివ । ర్తించు నాతండు 
యోగంబు నడవ లే । కున్నం గాలంబు 
జాగు కోర్వకయున్న | సయ్యననొండు 
తనువు గైకొని మాన్సం | దరమగువాని 
వినుమది యెట్లంటి । వే నైదుపుట్ల 
కొనరం గృష్ణాగరు | క్రొత్త తైలంబు 
కొని యంతయును నన్చ । కొప్పెరం బోసి 
యేర్చడం బొయిమీద । నిడి యనలంబుం 
గైకొల్ప యుడుకు రాం । గాంగెడివేళ 
వీంకమైనందుం బ । ర్విడి పడనుతికి 
ప్రాణంబు విడిచి “రూ | పబవెచ్చి ముద్ద 
మైన యత్తతి నౌష । ధావలివైవ 

ఘన వజ దేహుండై । కలిత లావణ్య 
వినుత *యవ్వనలీల । వెడలి యేతెంచి 
యిలకెల్ల నొడయండై | యెదురెందులేక 
బలపరాక్రమముల । భాసిల్లు ననిన 
జగతీశుం డిట్లనెం | జచ్చినవారు 


నవనాథ చరిత్ర 


మగుడివచ్చుట వింటి | మా యెన్నండైన 
మందులపన నమ్మి । మరి వచ్చు దాని 
మందుండె మైనను | మరి యియ్యకొనునె 
ోకతవ క్రియలు ని । క్కంబు గావనిన 
నాతనితో సిద్దుం । డధిప నీ వొకని 
నుడికెడు నూనెలో । నుఠికింపు మగుడం 
బడయలేకున్న నా । ప్రాణంబు లిత్తు 
ననపుడు మనుజేంద్రుం | డతనితో సిద్ధ 
జనముఖ్య యొరు లిట్టి | సాహసంబునకు 
వెజతురు నీ వెత । ధ్విద్యామహత్త్వ 
"మెజుంగ జూపుము మాకు | నే గతి నైన 
మజవక నీ వెర్లు | మందు లన్నియును 
గుజుతుగా మాకుం గై । కొని చూపి యిచ్చి 
యుజుకుము నూనెలో । నుఠికినపిదపం 
దెజ గొప్ప నీవు బో । ధించిన యట్ల 
పరమౌషధము మేము । వై చెద మనిన 
ధరణీశుతోడ నా । తాపసి వలికె 

విను మానవేంద్ర బ | ల్విడి రాజసమునం 
జనంజొచ్చి యనృత భా। షలు ప్రకటించి 
నమ్మించి యొరుల ప్రా । ణములు హరించి 
ముమ్మరంబగు పా । మునం బొంది యహముం 
బరమును లేక । ర్భర నరకాగ్ని 
నెరియుచు నుండ నే । నింత మూఢుండనె 
తరలక యీ తప్త | తైలంబులోన 

నురికెద నేను మీ । కొగి నిప్పు డిచ్చు 

నీ యౌషధమును వే | యింపుమీ యపుడు 
న్యాయంబు దప్పక | నరనాథతిలక 
సంతత వ్యసన ప్ర । సక్తులై కుటిల 
చింతాపరాయణ । చిత్తులై రాజ్య 


పంచమాశ్వాసము 389 


390 


మత్తులై వర్తించు | మండలాధీశు 
లెత్తెజంగునరోయ । రే పాపమునకు 
గాననీ చేతికి | గాక మధ్వస్థు 
లైనవారలచేతి | కామందు లిత్తు 
ననువుండు నగు గాక । యని రాజు మంత్రి 
జనుల జూపుటయు నా । సచివుల తోడ 
వేళమిట్లను "మంత్ర | విదులార మీరు 
వాలాయముగ నాదు । వచనము ల్వినుండు 
మానవాధిపుని న । మ్మక మిమ్ము నమ్మి 

న నౌషధమ్ము ల న్నియును మీ చేతి 
కిచ్చు చున్నాండ ని | ట్లిచ్చి తైలమున 
వెచ్చిన తటి నివి | వేయుండు మీరు 
వేయక తక్కిన । విప్రని గోవు 

జాయ స్త్రీ బాలుని | జంపిన గతికి 
గురుభామం దోం బుట్టు | గును దమ తల్లిం 
దెరలకపట్టి పొం । దినవాని గతికి 
జేవాండిం బసిండి ము | చ్చిలువానిగతికిం 
బోవువారగుదురు । పూని మీ కగునె 
నావుండు వారు భూ । నాథుని మొగముం 
గనుంగొని యాతం డౌ । గా కనుం డనిన 
ననుమతించిరి సిద్దు । డప్పుడు వారి 
నెనమండ్రం బిలిచి మీ | రేయుండు శల్య 
కరణియు సంధాన | కరణియు వజ 
కరణియు సంజీవ | కరణియు నిందు 
మొదలు నూనెను వెచ్చి | ముద్దయై నపుడు 
కదిసిరా సంధాన । కరణి వైచుటయుం 
బొలుపుగా వెండి పూం । దేనెయుం బోలి 
తెలుపార గట్టియై | దీపిపం శల్య 


నవనాథ చరిత్ర 


కరణి వైచినను నం | గములు నెమ్ములును 
వరుస నేర్చడునంత । వహ్ని పెంపెల్ల 
పలుచగా దీపించి | పాయంబు కొలంది 
తలంప సంజీవని | దడయక వైచి 
సరగున ననలంబు । చల్లార్చి వజ 

కరణి వైచిన వజ | కాయమై వెడలు 

నని చెప్పి లోహ మ । యంబైన యొక్క 
ఘనకటాహంబు చ । కృనం బొయ్యిమీంద 
నినిచి తైలంబందు । నిండంబోయించి 
యనలంబు సమకొల్ప్సి | నటం బొంగువచ్చు 
నెడం ప్రధానుల జూచి । యిట్లనె మీకు 
నెడపక యేనిచ్చు । నీ యౌషధముల 

నే నిజం బొల్లక | యిలటేండు మీరు 
బూని పాపముత్రోవం । బోవుచున్నారు 

తుది “నిట్లు నయెనేనిం | ద్రుంగు మీ రాజ్య 
పదమని ఘోర శా । పము నిచ్చి కడకం 
జేరి శ్రీగురువును । శివునిం దలంచి 
ధారుణీపతియును । దన కొలు వారు 
వెజంగందం గొప్పెర । వీక్షించి యుటికె 
మజంగం గాంగిన తైల | మధ్యభాగమునం 
గడంగి సేతువుం గట్టం । గాం బూన్చి నలుండు 
వడినార్చి వేసిన | వారాశి నడుమం 
బృథుతర ధ్వని లోంగు | భిల్లనం బ్రథమ 
పృథివీధరము నిట్టం | బృథివిం బడ్డట్లు 

ఆ గతి నుతికి స । య్యన దేలి మునింగి 
వేగంబె ప్రాణముల్‌ । విడిచి పెల్లుటికి 
ముడింగి పెంపఅవిచ్చి | ముద్దయై రూపు 
చెడియున్న నత్తథిం । జేరి వీక్షించి 

సచివులు వరుస నౌ | షధములు వైవ 


391 


392 


పచరించుటయు భూమి | పాలవరుండు 
వారలతో మీరు । వైచు నౌషధము 
నేరుపునను నాకు । నెలీంగించి కాని 
వైవకుండనపుడు । వారు భీతిల్లి 

దేవ నీకిట్లు చిం | తింపంగం దగునె 

మతి మహీనృపతి న | మ్మగం జాల ననుచు 
నతం డిచ్చె మా చేతి | కౌషధ ప్రతతి 
నేమును మీ చిత్త | మెజుంగమిం జేసి 

యీ మహా దురితంబు । కిచ్చగించితిమి 
అడరి విశ్వాస మ । హాపాతకంబు 

కడక నీ యపకీర్తి | గలిగె లోకముల 
నురకయ పలుమాబు । నొత్తిలి చెప్ప 
వెజతు మాలింపు మా । విన్నపం బనిన 
మందుల నిక్కంబు । మది నెర్గ వలసి 
యందులో మొదలింటి | యౌషధం బపుడు 
వేయించుటయు శుద్ధ । విశద వర్ణమున 
నాయితంబై మార్ద | వాపేతమైన 

సిద్ధుని మేనువీ । క్షించి (తద్‌) వచన 

పద్దతి నిజముగం । బతి నిశ్చయించి 
యితం డిందు (బ్రతికిన । నిలకెల్లం దానె 
పతియగు నసమాన । బలరూఢుం డనుచు 
నున్న మందులు వైవ | కుండ మాన్ఫుటయు 
నన్నరేంద్రునకు వా । రనిరి వెండియును 
నింక నన్నియు వేయ । నిమ్ము భూనాథ 
శంకంప కిట్టి య । సత్యంబు కోర్చి 
కనియెడు ఫలమేమి । కాంగల కీడు 
నొనరు మేలును మాన్ప । నొక్కని వశమె 
సీత్రకై తసపియై | చెజం గొనిపోయి 
దైతేయ విభుండు నే । ధర్మము బొందెం 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


దతివేచి మాయ జూ | దమునం బాండవులం 


బజచి యే ఫల సిద్ధిం | బరయా రారాజు 
బతిమాలి కపట రూ । పమున గౌతముని 


సతింబొంది యింద్రుయే । సౌఖ్యంబు నొందె 


ననిశంబు కపట మే । షాక్ళతి మునులం 
దునుము వాతాపికిం । దుదనేమి గలిగెం 
గావున నన్యాయ । కార్యచింతనము 
భావింప నఖిల వి । పత్మారణంబు 

మటి యదియునుగాక | మానవాధిపులు 
మొఅకులై దుర్మార్గ | మునకు జొచ్చినను 
సామజంబులు తెగి | చంపం జూచినను 
బాములు వెనువెంటం | బడి కజచినను 
ఘన వారధులు మేర । కడచి వచ్చినను 
జనదని వారింప । శక్యమే (ప్రజకు 
దప్పులు గలిగిన । దండింపం గాక 
తప్పనాడుట రాజ । ధర్మమా యనుచు 
నలరంగం దనునోవ । నాడినవారి 
పలుకుల కలిగి యా । పార్థివేశ్వరుండు 
మన్నింపు మనియెడు । మందె మేలమున 
నిన్ని మాజులు కాజు । లేమి యాడెదరు 
మనమునం గొంకక | మాటి మాటికిని 
నను మీరు శాసింప । నాకు నేలికలె 
నాపంపు చేసి మి। న్నకయుండు మీరు 
పాపంబునకు నేమి । పని విచారింప 

నీ నిమిత్తంబున । నే దోషమైన 

రానుండు మాకు నూ | రకయుండు డింక 
ననిన మాజాడక |; భయంపడి వగల 
మునింగి కన్నీరొల్మ | మొగములు వంచి 


తలంగిరి మంత్రు లం । దజుం గొల్వు విచ్చి 


393 


394 


యెలమి నంతఃపురి । కేగె వల్లభుడు 
నంతట రాజ్యంబు | నతండుం దదీయ 
సంతానమును "సిద్ధ | శాపానం బొలిసె 
వ్యాళియు గేబల్లిదుం | డనుచు భూజనము 
లోలిం బూజింపం బెం । పొందె వెండియును 


గోరక్కుని వృత్తాంతము 


గుణరత్న నిధియును । గోరక్కుం దనంగం 
బ్రణుతికి నెక్కుగో । రక్షుని శిష్య 
వరుండొక్క సిద్దు డు। ర్వరలోనం గలయం 
దిరిగి వెంపున గౌళ । దేశంబులోనం 
బ్రవిమలంబైన సౌ । రాష్ట్ర సోమేశ 
భవనాగ్ర మంటపా । భ్యంతర సీమం 
దను నెల్లవారును । దగిలి సేవింప 

వినుత ప్రసంగ ప్ర । వీణుండై యున్న 
నత్తరి నా మండ । లాధీశ్వరుండు 
చిత్తంబులోం దన । ర్చిన భక్తికలిమి 
నమ్మహాదేవుని ॥ నర్చింప వచ్చి 

క్రమ్మటి చనుచు నా । ఘనుని వీక్షించి 
యతని నామమును మ | హానుభావమును 
చతురతయును సదా 6। చారంబు నచటి 
జనులచే విని సంత | సమును నచ్చెరువు 
మనమునం బెనంగొన | మత్పురంబునకు 
ననఘాత్మ విచ్చేయు | మనుచుం బ్రార్జించి 
ఘనళశిబికారూఢధుం | గావించు కొనుచుం 
జనిచని ముందటం । జంపకా శోక 
ఘనసార మధుర ష। గ్రంథ మాకంద 
వకుళ చందన సింధు । వార మందార 


నవనాథ చరిత్ర 


లికుచు దాడిమ కద । ళీ నారికేళ 
నారంగ తాళ పు । న్నాగ హింతాళ 
భూరుహవ్రాత ప్ర । భూతశాఖాగ్ర 
సంచరత్మలకంఠ । శారికా కీర 
చంచరీకానీక । సమ్మదా రావ 

వాచాలమై యొప్పు | వనమధ్యవీథి 
వీచికాందోళన । వికచారవింద 

కుముద నీలోత్పల । కుసుమ పరాగ 
సముదయ వాసిత । సలిలమై విపిన 
దేవతాకరతల । స్థిత దర్పణంబు 

కైవడి గడు నొప్పు |; కమలాకరంబు 
కెలన వాసంతికా । గేహాంతరమునం 
జలువమించిన మంచి । సైకత స్థలము 
విడిదలపట్టు గా । వించి యొక్కింత 

వడి విశ్రమించి య । వ్వనకేళి లీల 
నలవోక మెలంగుచు | నపుడు దాంగూర్చు 
తలిరాకుంబోంణిం జి | త్రము నందుం దలంచి 
పరువంపుం బూందేనె | బాసటం బడిన 
మరువాలు దూపుల । మర్మముల్‌ నాటు 
గాటంబునకుం జాలం । గంపించి రతుల 
తేటలై మించు నా । తెజివ లీలాది 
భావంబులును మృదు । భాషలు నసమ 
లావణ్య గతులుం గ | లా వివేకములు 
రూపు రేఖలు నవ । రూఢ యౌవనము 
జూపులయొరపు న । చ్చునం బోసినట్లు 
మది నిల్ప మెలుపారు | మలయ మారుతము 
పొదలెడు విరహాగ్నిం | బ్రోది గావింప 
నంతకంతకు దట్ట । మై నెట్టుకొనిన 
సంతాపమునం బొంది । జరపగా లేక 


పంచమాశ్వాసము 395 


396 


పరిచారవర్తులం । బంపి యా సిద్ధ 

వరుని రప్పించి సౌ । వర్ణ పీఠమున 
నునిచి సమ్మతి పూజ । లొనరించి వినయ 
మెనయ నిట్లనె భువి । నెల్ల విద్యలను 
ఘనులంచు మి మ్మనే | క ప్రకారములం 
జనులు నుతింతు రా | శృర్యంబుగాయగ 
ననయంబు భవదీయ । మగు మంత్రశక్తి 
గనుంగొనిం దివిరెడు । గౌతకం బాత్మ 
సొలవంగ నిజముగాం | జూపంగా వలయు 
వెలయ నాకర్షణ । విద్య మా కనిన 

నా పురుష (శ్రేష్టం | డల్లన నవ్వి 

రూపింప మద్దురు । రూఢ్యుపదేశ 

మేపార నెతింగి నే । నెతింగింతు నరయ 
భూపాల వేయడు మ । ద్భుతము వేటొకటి 
నావుడు నమ్మహీ | నాయకుం డనఘ 

యీ విద్యపై ప్రీతి | యెంతయుం గలదు 
నాకును నిపుడు మ । న్మథ ప్రీతి నొకతె 
నీకందువను జూపు | మింతయు చాలు 
ననుటయు నతని (పై । మాతిశయంబు 
మనమునం గాంచి య । మృదిరాక్షియున్న 
గుటుతును బ్రాయంబు । కొలందియుం బేరుం 
దెజంగొప్ప నడిగి య | తి స్థిరధ్యాన 
ధీరుండై మంత్రాధి | దేవతం దలంచి 
సారంబుగాం గొంత | జప మాచరించి 
మీందుం జూచుచు మిట్టు | మిడిచి హుంకార 
నాదంబు చెలంగ ము । న్నవలీల మెజసి 
యాకర్షణము చేసి | యా నాథుం డప్పు 
డాకాంత పలుదోము । నవసరం బగుట 
పొదిగొను బహువిధ । పుష్ప వాసనల 


నవనాథ చరిత్ర 


వెదజల్లుచును వెస | గేవ్రేల్ముడి వైచి 
రచితాంగరాగ సౌ | రభ వాసనలను 
బచరించికట్టిన | పసని దువ్వలువం 

గనక కుంభముల బిం | కము పిసాలించు 
ఘనకుచద్వయ కాంతిం । గప్పి క్రొన్నిగ్గు 
లొలయం గక్షముల బా । గొనరించి మించు 
గల భూషణంబులు | గదియం గీల్మొలిపి 
రాజితంబగు పద్మ । “లాగ పుంగరము 
తేజంబు పిడికిట | దీటుకొనంగ 
మెలుపొందం బూనిన | మించుటద్దముల 
నలరారు నిజవద । నాబ్బ్ద మండలము 
నొనరిన ప్రేమ నొం । డొంటిం బూజింపం 
గొనకొన్న మత్తచ । కోరంబు లనంగం 
తెగగల్లి యింపారు । తెలిగన్నుదోయి 
నిగుడించి సమదృష్టి | నిల్పి దక్షిణపుం 
గరమున నఖకాంతి । కలితమై మించుం 
బురడించు పలుకజం । బూని తాంబూల 
రస నిరంతరరాగ । రింజితం బగుచు 
జొసంగ దాడిమ బీజ । ముల గేలిసేయు 
దంతపంక్తిం జారు । తర కుందముకుళ 
కాంతివిశేషంబుం । గల్పించుచున్న 
యునికిని వచ్చి యా । యూర్వీశుమోల 
నొనరంగ నిలిచి య । ట్లున్న చందంబుం 
జూచి యచ్చెరువంది । సుందరి గదియం 
జూచు నాతని తమిం । జూచి వారించి 
నరనాథ! యాకర్ష । ణ ప్రభావమున 
నరుగుదెంచినయట్టి । యంగనామణికిం 
దెలివి చాలదు మంత్ర । దేవత మేన 
నొలసియుండుటం జేసి | యును బొందందగదు 


పంచమాశ్వాసము 397 


398 


'క్రమ్మజం బంపు ట । ర్హంబంచు నతని 
సమ్మతి సిద్ధుండా | చందంబు చేసె 
నయ్యెడ వెండియు | నమ్మహీ పాలుం 
డయ్యోగియజూచి కా | యుజకేళి గతులం 
దిలకించు కామినిం | దేవచ్చుం గాకం 
కలుగునే బాలికా | కర్షణంబనుచు 

నతం డడిగినం జెప్పి | నట్ల యౌ ననుచు 
జతురత మద్దురు | స్వామి దలంచి 
రప్పింతు చెప్పుమా । రాజన్య యనిన 
నప్పుడా పార్థివుం । డతిచిత్ర మనుచు 
దన కొల్వు కన్యకా । తతిలో నొకర్తు 
మనమునం దలంచి నా । మము నున్న తావు 
నెజింగించుటయుం ట్రీతి నెప్పటియట్ల 
వజలు మంత్రాధిదే | వత సంస్మరించి 
కరతలం బెత్తి యా । కర్షించి (వేగ) 
మరువంపు మొలక మ । న్మథు కరవాలు 
రతికేలితమ్ము న । ర్మంపుం జే చిలుక 
లతకూన పసిండి స । లాక పూమొగ్గ 
తొలకరి మెజుంగు ముం । దల చంద్రరేఖ 
కలికి పుత్తడిబొమ్మ । కడిగిన కల్వ 
యననొప్పు బాలిక | నవనీశు మైల 
నునిచె నుంచుటయును | హౌయని మెచ్చి 
తలయూంచి పెక్కు వి । ధంబులంబొగడి 
యలఘుభూషణ విశే | షా నర్థ్యపాద్య 
కనకాంబరంబులం గట్ట నిచ్చుటయు 
గనుంగొని నగి మహీ । కాంత! మద్దురువు 
నుపదేశమునం గన్న ।; యోగ మొక్కటియు 
నపరిమితంబైన | యర్ధంబు గాక 
మన్నించి యిచ్చు నీ; మణిభూషణాదు 


నవనాథ చరిత్ర 


లెన్నియైనను మాకు । నేటికి ననుచు 
నర్థిజాతంబున । కవియెల్ల నొసంగి 
పార్థివుం డనుపందా | బదమున కరిగె 
నయ్యెడ నినుండు దో | షాగమ శంకం 
జయ్యనం దొలంగిన । జాడ నస్తాద్రి 
చాటున కరుగ ని | జప్రియుం జూచి 
సూటి నన్యుని నింకం । జూడ నా రాజు 
నైన నన్నట్లు "గా । ఢానురాగమును 
బూని పద్మిని రయం । బున మోము వంచె 
దెసల సంధ్యా “జల । స్తిమితంబు లగుచు 
ససులొత్తు తిమిరబీ | జంబులో యనంగ 
వనజాతముల వెలు । వడి వికసింప 
మొనయు నీలోత్పల | మకుళ జాతముల 
నలమి పాదుల మూతు । లల్లనం జేర్చి 
యేలెదేంటి కదుపు లె | ల్లెడ నుల్లసిల్లె 

నలి నాకభువనంబు । నకు సుధాశనులు 
తళుకు సుపాణి ము । త్యాల మేల్కట్లు 
గట్టిన గతి తార । కా వితానంబు 
దట్టమైనయంబర । స్థలిం బొల్పుమీజిం 
గినుకం గైకొని మీన | కేతుండు విరహి 
జనముపై వైచిన | చక్ర మనంగం 

(గొత్త మించులు గిటి | కొన దూర్చు గొండ 
నెత్తంబుపైం దోంచె | నీరజారాతి 

ఆ సమయంబున । నమ్మమీనాథుం 
డాసిద్ధవరుని పెం | పాత్మ నూహించి 
వితత సమాకర్ష | విద్య యీ భంగి 
నితనికి సిద్ధించె 1నెద్దాని కలిమి 

బలిమి నెవ్వని ప్రియ । భామినినైన 

నెలమి రప్పించి ని | జేచ్చం గ్రీడింపం 


పంచమాశ్వాసము 399 


400 


గలవాండు వీని నే | గతినైనం జంప 
వలయు (నంచు) నిజాప్త | వరుల మంత్రులను 
రప్పించి తన విచా | రము వారితోడం 
జెప్పిన మనమునం । జింతించి యకట 

యీ కుచ్చితపు బుద్ధి । యీ నృపాలునకు 
నేకీడురా నింత | యెసంగునో కాక 
వలదన్న మానెడు । వాండు గాం డితండు 
దెలురాదింక నే | తెజంగొకో యనుచుం 
గలంగి యొండొరులు మొ | గంబులు చూచి 
తలల వంచుటయు. । బ్రధానుల లోన 
జనవరియగు నొక | సచివుండా విభుని 
గనుంగొని దేవ యీ । కపట కర్మమునం 
దగునె వర్ణాశ్రమ | ధర్మబోధకులం 

దెగ నాజ్ఞసేయ ధా! త్రీ నాయకులకు 
బిలిపించి మది నీవు | ప్రియపడి యడుగం 
దలకొని తన మహ । తము చూపెంగాక 
సొలవక సంసార । సుఖములు రోసి 
యెలమి యేకాకియె | యీరీతిం దిరుగు 
నతండేల చేయురోబ । రాంగనాసక్తి 
నితరుల భంగి నూ । హింతురే యిట్లు 

తొలి తొలింబ్రార్థించి । తోడితెచ్చుటకు 
ఫలమె యిప్పుడు చంపం | బంపు మనుటయు 
నలంకువలేక మ । హాత్ములం దొడర 

వలదు నిష్మారణ । వైరంబు పూని 

నావుడు వినియు వి । నని చెవుల్‌ చేసి 
భూవల్లభుండు ప్రొద్దు । వోయె మీరింక 
పదండని యనిపి య । భ్యంతర కేలి 
సదనంబునకు నేగి | శయనించె నంత 

నల దేవశిల్పి జం । భారి కొల్వునకు 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


నెలమి నిర్మించిన । నెర *హేమ మేడ 
పొలుపున నరుణ వి । స్ఫురణం గెంపారి 
విలసిల్లు నుదయాది । విపుల శృంగమున 
ఘనమైన మాణిక్య | కలశమో యనంగ 
వనజమిత్రుండు తూర్పు । వంక సొత్తెంచెం 
దదనంతరమున ను । ద్ధతి నిజాస్థాన 
సదనంబు కేతెంచి | జననాయకుండు 
రత్నగోరక్కుని । రప్పించి కపట 
యత్నంబు నిరతి మి । థ్యా వినయంబుం 
గావించి మొక్కి యె | కృడమీకు నుండ 
గా వేడ్నయయ్యెన | కృడికి విచ్చేయుం 

డని వీడుకొని వేల | మటు దాంటిపోవ 
ననిపించుటయుం ట్రీతి । నతండు సౌరాష్ట్ర 
పురికి గ్రమ్మబిసాగి | పోవుచుండంగను 
ధరణీశుం డచట గు । ప్త ప్రకారమునం 
దెగువమీఅంగ మృత్యు | దేవతా సదృశు 
లగువారిం బిలిచి మీ | రతని యత్నమునం 
బట్టి నట్టడవిలో । పలం దలంగొట్టి 
రట్టుగాకుండ భో । రన నొాకచోటం 

బాతి రండని వెంటం । బంపిన వారు 
నాతత రయమున । నరగి యా సిద్దు 
పిజుదుగూడనె యేంగి | పెడగేలుం గట్టి 
తజుమి కాననభూమి । దరికి నీడ్చుటయు 
వారిం గన్గొని సిద్ధ | వరుండు మీకేల 
దోరించి చన నరేం । ద్రుండు మమ్ము నేమి 
చేయం బుత్తెంచెం | జెచ్చెర నట్లుచేసి 


పోయి యాతనికిం జె | ప్పుండు ముదం బెసంగ 


ననుటయు యోగితో । నా భటులనిరి 


పనుపడ మా రాజు | బంపె నిన్‌జంప 


401 


402 


నిలం బరాదీనుల । కేలిక మనసు 
కొలంది నెపనియైన । కోరి కావింప 
వలయును గాని కే! వల పాపములకుం 
దలంగెద మనరాదు । దలంగిన యపుడె 
మేకొనవలయు స్వా । మి ద్రోహముకని 
భీకరంబుగం గిన్మ । బిట్టు వ్రేయుటయు 
నతని కంఠముదాంకి | యవ్వాండి వాలు 
శతఖండమై మహీ । స్థలమునం దొరంగె 
నది చూచి విస్మయం । బడరి యందంద 
పొదివి కుంతంబులం । బొడిచిన నవియు 
పొడి పొడియయె నంతం । బోవక శిలల 
వడినెత్తినడునెత్తి | వైవందోడోన 
శకలంబులై యున్నం | జలమున మజియుం 
బ్రకటంబుగాం గాష్ట | పటలంబు పేర్చి 
యనలంబు దరికొల్పి । యందులో వైవం 
బొనుపడి భస్మమై | పోయె నయ్యగ్ని 
దాని తీరును జూచి । తత్మంధరమున 
గూనగిల్లం నెత్తు | కోలుగుం డొకటి 

గట్టి యెంతయులోంతు । గలయట్టి మడుంగు 
పట్టునం బడంద్రోచి | పై రాళ్ళు వైచి 
తేలకుండంగం జూచి | దిగ్గున మరలి 
యాలస్యముడిగి నీ ।; జాధినాథునకు 

నా విధం బెలింగింప । నరిగి రాలోన 
వేవేగ బంధన । విరహితుం డగుచు 

దా వారికంటెను । దనరి తీవ్రముగ 
భూవిభునెదుట నే । ర్పున వచ్చి నిలిచి 
యో రాజ మదింగృప | యొక్కింత లేక 
దారుణాసురవృత్తి | దవిలి తన్నిట్లు 
సమయింపుమని పంప । జనునె నీకింత 


నవనాథ చరిత్ర 


తమకించి నా దెస । తప్పేమియైనం 
గలిగిన రాజవు । గావె శిక్షింప 

యే కారణము లేక | యీ రసం బొదవ 
మాకు నల్లితివి భూ | మండలాధిపులు 
సిద్దుల నెలమిం బూ । జింతురు గాని 
బద్ధవైరమున ని | రృంధంబు చేయ 
రటుగాన నీదురి । తాతిరేకమునం 
గుటిలాత్మ భవదీయ । కులమెల్లం బోయి 
నీ రాజ్య భారంబు । నీకిటమీందం 
బూరగింపక చెడి | పోవుం గాకనుచుం 
బరుషాక్షరములుగాం । బలికి యా సిద్దుం 
డరిగెను స్వేచ్చమై | నంత తదీయ 
శాపాగ్నిం గులమును | స్వయము రాజ్యంబు 
నేపణంగెను బోవు | నే యిట్టి కీడు 


కృష్ణకందారభూపుని కథ 


రమణీమగు మహా । రాష్ట్రదేశమున 
నమిత వైభవముల । కాస్పదంబై న 
కందారమను పురి | గలదు తద్విభుండు 
బంధురకీర్తి సౌ । భాగ్య సంపన్నుం 
డతి ధైర్యశాలి మ । హాదాన శీలి 
వితత తేజుండు వైరి । వీర భీకరుండు 
సకల కళావేది । సన్మార్గ కారు 
డకలంకమతి విన । యాన్వితుం డన్య 
భామినీ దూరు డ | ప్రతిమప్రతాప 
ధాముండు గృష్ట కం | ధార భూపాలుం 
డతండతి నియతిమై | నర్యతోయములు 


పంచమాశ్వాసము 403 


404 


ప్రతిదినంబును హేమ । పాక్రిక నునిచి 
తనకు నందించినం । దరణి గైకొనుచుం 
జను నభంబునకుం ద్రి। సంధ్యలయందు 
సురలు తచ్చరితంబు । చూచి హర్షించి 
గురుమతి నభివృద్ధిం । గోరుచుండుదురు 
ఇట్టి మహాత్యంబు । నిట్టి వైభవము 

నిట్టి భాగ్యము లోక । మెల్ల నుతింప 
నుర్వి పాలింపుచు । నుండి యా రాజు 
సర్వజ్ఞుం డొకనాండు | సౌధాగ్రసీమ 
నిలిచి నాగరలోక | నియత ప్రచార 
మెలమిమై వీక్షించు | నెడ “మాదింగాని 
నెలంతుక నగ్నయి | నీరాడుదాని 

లలిత లావణ్య వి । లాస భావములు 
తప్పక కన్గాని । కోదర్ప కాస్తముల 
యొప్పున నిజధైర్య | మూంతయుందప్పి 
తన పెంపు దొల్లిటి | తగువును మజచి 
మనమున దత్సంగ | మంబు వాంఛింప 
నమ్మజునాండు సం। ధ్యాసమయమున 
నిమ్ముల నా నృపుం | డిచ్చు నర్ధ్యములు 
ముందటివలెం బ్రియం । బున నేగుదెంచి 
యందుకొనండయ్యె | నరవిందమిత్రుం 
డది గనుంగొని భీన్నుం | డై యతండాత్మ 
నిది యేమి చిత్రమో । యినుండు నా వలన 
నెబివైన కృపందప్పె | నెండింక నేది 
తెజంగొకో యనుచుం జింతిలి (ధర్మశాస్త్ర) 
(విదుల) రప్పించి య । వ్విధ మెఠింగింప 
మదిందలపోసి య | మ్మానవ పతికి 
వార లిట్లనిరి భూ । వర నీవు ధర్మ 
చారిత్రుండవు సర్వ | జనసమ్మతు డవు 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


సారసదాచార । సరణి సన్మునులు 

గారు నీకెన పాప । కర్మ మెయ్యెడల 

నీ దెసరూపింప । నెజుంగరా దనిన 
నేదోష బుద్ధినేం । డెసంగెనో గాక 
కమలబంధుండు నేండు | గైకొనండయ్యె 
నమర నీ చేతి హే । మార్ధ్య పాత్రంబు 
నావుడు నమ్మహీ | నాయకుం డాత్మ 
భావించి *యపుడు వి । ప్రతతి కిట్లనియె 
వినుండు నా మది నుద్భ । వించిన దురిత 
మనఘాత్ములార సౌ । ధాగ్రభాగమునం 
గరమర్ధి నేనుండ | గత వాసరమునం 
బురజనవ్యాపార । ములు గనుంగొనుచు 
నపగతవసనయై । యజిన ోకారకుని 
చపలాక్షి యొక్కతె | సలిలంబు లాడ 
జూచిన నాలోన । సుందరిం గవయం 
జూచితి నాలోన । సూనాస్తుం డేయ 
వడిం బురాకృత కర్మ । వశమున నిట్టి 
చెడుబుద్ధి పొడమెం జే । సిన పుణ్యమెల్లం 
గాసియె పోయె పొం | కము దప్పె నింక 
నా సరివారెల్ల | నవ్వం బాలైతి 
నుల్లంబులోపల । నొరుల భామినులం 
దల్లుల మాటుగా । దలంచెడి మాకు 

నీ మహాపాతక । మేల సిద్ధించె 

నేమిట నీ దోష । మేమి తరించు 
ననుచు బశ్చాత్తప్తం । డగు రాజుతోడ 
ననిరి భూసురులు ప్రా । యశ్చిత్త విధము 
గల దిట్టి పనికి నా । కర్ణింపు మధిప 

లలి నీవుచూచిన | లలన చందముగ 
నినుమున నొక రూప । మిపుడు చేయించి 


405 


406 


ఘనవహ్ని నది యటు । కాంగ నూందించి 
కడుముదమున వచ్చి । కాంగిటం జేర్చ 
నడంగెడు నీ పాప । మనుటయు నట్ల 
గావించి వారల | కడకుం దెప్పించి 
భావగతంబైన | పాప మందటును 

వినంగం జెప్పుచు నుగ్ర । విస్ఫులింగములు 
గనుకలి చెదర భీ | కరభంగి నున్న 
పరితప్తలోహరూ । పముం బ్రీతిం గదిసి 
పరిరంభణము చేయు । పాట నవ్విభుని 
నలమి చేపట్టి స। య్యనం బాయం దిగిచి 
రెలమి భూసురవరు । లెల్ల నంతటను 
నతని దోషము వాసె । నరవిందహితుండుం 
(బ్రతి వాసరంబుం బూ । ర్వప్రకారమున 
నలరి చేకొనుచుండె । నర్థ్యపాద్యములు 
వెలయ నీగతి నిజ । వ్యజిన నిర్ముక్తిం 

గని ధర్మశాస్త్రాధి ॥ కారులకెల్లం 
గనకాంబరాదు ల | గ్గలముగా నొసంగి 
ఘన సమ్మదమ్ము వి | క్రమము బాడియును 
జనులెల్ల బొగడ రా । జ్యము సేయుచుండె 
నటుగొన్ని దివసంబు । లరుగ నాతనికిం 
బటుతరంబైనట్టి । పాప యోగమునం 
దొడరెం గుష్టవ్యాధి | తోడనె తునిసి 
పడియెం గరాంగుళ । పాదాంగుళములు 
ముడింగెం గర్భములు మో । మునం గంతు లొదవెం 
గడు నుబ్బిం బెదవు లం | గంబులు నెల్లం 
దడిసెంబెన్టెమటలం | దలమయ్యె జిహ్వ 
మడంగె నాసాగ్రంబు | మడమలు ముడిసె 
పిక్కలు పద నింకి | బీటలు వాటిం 
గక్కసమ్ముగం బొర । గప్పె నేత్రములు 


నవనాథ చరిత్ర 


వేమాటు పై గోంక । వెడలె రక్తంబు 
చీమును నింతింతం । జేరరాకుండ 

నడరె దుర్గంధంబు | నందండ ముసిరె 
బెడంగు మక్షిక మీపి । వెట్టె నయ్యెడలం 
దొడిందొడిం బురువలు । దొలువంగం జొచ్చి 
విడువ కీరితిం బ | ర్వెడు తెవు లణంపం 
బూని యనేకు ల | ద్భుతమైన మందు 

లా నృపాలున కిచ్చి । రవి వృథాయయ్యె 
మజియంత నొకనాండు | మానవాధిపుందడు 
తెజంగొప్పం దనకూర్మి | తెజివ నీక్షించి 
మదిరాక్షి యీ గతి | మందిరాంతమున 
నొదింగి యుండంగం జాల । నోరంత ప్రొద్దు 
నటుపోయి వచ్చెద | నా వేంటలీల 
నటవీస్థలమునకు | ననిన నయ్యింతి 
వదలక నాథుతోం । వలదు నీ కధిప 
పదచార మలవాటు । పడదు నీ కధిప 

కరి హయా రోహణ । క్రమశక్తి లేదు 
తిరముగా మృగముల । దృష్టింపరాదు 
గుతీ బాణసంధాన । కుశలత్వమునకుం 
గరములు సాగ వే । గతివేంట జరుగు 
బనిలేని యలజడిం । బడి వోవనేల 
వనభూములకు నని । వారింపం బూర్వ 
పరిచిత మృగయాను । బంధుండై మనసు 
మరలింపలేక యు । మ్మలికంబు తోడ 
నందలంబెక్కి యొ | య్యన నేంగి మృగము 
బృందంబు నెసంబెట్టి | వేంట లాడించి 
క్రమ్మజి దన పురి | కై వచ్చి వచ్చి 
యమ్మార్గమున సలి । లాశయం బొకటి 
గని దప్పిగొనుటయు । గరగవాం డపుడు 


పంచమాశ్వాసము 407 


408 


వెనుకం జిక్కుటయుం ద । ద్విమల తోయములు 
ద్రావి దేహమున ర । క్తంబునం జాల 
నేవంబులగు చీర । లెడలించి మేన 
నొదవిన చెమటతో । నుదకంబులాడి 
యుదికిన శాలువు । నొనర ధరించి 
నగరికి వచ్చి స । న్మతి వీరభటుల 
తొగలను దొరల మం । త్రుల వీడుకొలిపి 
యనురాగ మొదవన। భ్యంతరంబునకుం 
జని కుబుసంబు ల । చ్చటం దివుచుటయు 
వెస మేఘపటలంబు । విరిసినం బ్రభలు 
దెసలం బర్వంగ నొప్పు । దినకరుకరణి 
విలసిల్లు విభుం జూచి । విస్మయానంద 
కలితాత్మ యయి ప్రియ । కాంత యిట్లనియె 
దేవ నీ మేన నొం । దిన మహారోగ 

మే విధంబునం బాసెం । నిది కడుంజిత్ర 
మెచ్చోటం దిరిగితి | వెచటం గూర్చుంటి 
వెచ్చటం బవళించి । తేయాకుం దింటి 

వే మహీరుట్టాయ । కేగితి ఫలము 

లేమి భక్షించితి । వే లతాంతములు 
తలంబూని తెక్కడం | ద్రావితి నీరు 
తలపోసి చెప్పు మం । తయు నాకు ననిన 
విను దేవి నేం బోయి । వేంటలాడించి 
చనుదెంచుచోం జిక్కె | సగ్గెడవాండు 
కడుదూరమున దప్పి | ఘనమైన యెండం 
బడి నీరుకందువం । బరికించుకొనుచు 
నడవిలోపల సలి | లాశయం బొకటి 
పొడగని యుదక మి | మ్ములం గ్రోలి మేను 
గడిగి ోనిర్మలినాంశు । కమ్ములం గట్టి 
తడయక వచ్చితిం | దత్ర్రభావంబు 


నవనాథ చరిత్ర 


గానోపు నింతకుం | గారణం బనుచుం 
దానది ఘనముగా । దద్రవ్వింపం దలంస 

నా రాజు దేవియు । నా సలిలంపు 
భూరిశక్తికిం జిత్త | మునం జాల మెచ్చి 
మజఖునాండు నృపతి స న్శణి భూషణములు 
మెజియ మెజుంగులుం | మీజ మైకాంతి 
కొమరొప్పగాం బెద్ద | కొలువున నుండి 
సోకామరుల నిజ నియో । గుల్వ బిల్వ బంప 
వారును వచ్చి భూ వరు । జూచి యతని 
దారుణ రోగంబు । దలగిం పోవుటయు 
ఘన సమ్మదాశ్చర్య । కలితులై రంత 
మనుజ నాయకుం డాప్త | మంత్రుల తోడ 
దనపూంపు చెప్పినం | దలపోసి చూచి 

దేవ క్లుప్తములైన । తీర్ధంబు లెల్ల 

నీ వసుంధర నున్న । వెవ రెజుంగుదురు 
భావింప నదియును | బటపుణ్యసరసి 
గావలయుటకు శం । కాలవమైన 

వల దట్టిదింకం ద్రవ్వ | వారిపూరంబు 
లలమినం గొజంతలే । దటు గాక నింక 
నడంగుం గీర్తియు నప । ఖ్యాతియు నొదవుం 
జెదుం దీర్ధపదము ని । శ్చిత మిది యనిన 
వారలతోడ భూ । వరుండు నెనాత్మం 

గోరి యొనర్చ జే । కొనిన యీ కార్య 
మెవ్వరు వలదన్న । నింతం జాలింప 
నెవ్విధంబునను మీ] రెదురువల్మకుండు 
నావుడు వెజచి మి | న్నకయుండి రంత 
వేవేగం బనివాండ్ర । వేనవేల్‌ గూర్చి 

యల సరోవరమున । కరిగి యచ్చోట 


పంచమాశ్వాసము 409 


410 


జలదేవతా సమ । రృనము గావించి 
నిడుపు యోజనమును । నింత వెడల్పు 
కడులోంతు నగునట్లు | గా నిర్ణయించి 
త్రవ్వింప నందు । నూతన సలిలంబు 
నవ్విటిల్లుట మాని । నెటిని దొల్లింటి 
యుదకంబులును బోయె । నురగలోకమున 
కదిచూచి వెండియు | నచ్చలం బెసంగ 
దడయక టత్రవ్వింపం । ద్రవ్వింప నీరు 
పొడవణంగెనె కాని | పొడసూపదయ్యె 
నపుడు చింతాక్రాంతుం । డై భీతినొంది 
విపులాధిపతి హత । విధిని గర్జించి 
మనమున నక్నట | మంత్రుల మాట 
విననైతి నా యవి | వేకంబుకతన 
ననుచితక్రియలచే | నందునే ఫలము 
పనిలేని సడియుం బా । పముం గట్టుకొంటి 
నలసి తెంతయు నిందు । నధికారులెల్ల 
సొలసిరి త్రోవయుం । జొప్పడదయ్యె 
నని వితర్మిచి గు | ప్తాకారలీల 
ననుదినంబును బట్ట | ణాభ్యంతరంబు 
గలయంజరించి యె । క్కడ నెవ్వరైన 
బలువిడింగూడి సం । భాషించువారు 
గలిగిన నటువంటి | కడలకు నరిగి 
నెలమి వారలవంక । నే విశేషములు 
వినంబడునో యని । వేడ్క నాలించు 
ఘనులైనవారలం । గదిసి భాషించుం 
బరువడి దేవతా । భవనస్థులైన 
పరదేశవాసుల । భావంబు లరయు 
నీరీతి మెలంగెడు । నెటినొక్కనాండు 
గోరంటకుండను । గోరక్షశిష్య 


నవనాథ చరిత్ర 


వరుం డొక్కరుండును భూ | వలయంబు గలయం 
దిరుగుచు ముదము సం । ధిల్లం దత్సురికి 
నేతెంచి మున్ను మ । త్య్యేంద్రుం డీపొంత 
నాతత ప్రియకరం । బగునొక్క మడువు 
కెలన దుగ్గము లార । గించి యాచమన 
మెలమిం గావించి తా | నేంగె నిందుండి 
యవి సిద్ధసలిలంబు 1 లయ్యెనా నీరు 
చవిగొన్నవారలు । *చావుంగరంబు 

నడంచి యాయుష్మంతు | లగుదు రా మడువు 
కడకేగి చూతము । గాని రమ్మనుచు 

తన శిష్యుం దోంకాని | తత్పదంబునకుం 
జని కుంభ భవపీత | సలిలమై బయలు 
*వడియన్న మున్నీటి । బయలు చందమున 
గడు శూన్యమగు మహా । గర్తంబు గాంచి 
యచ్చెరువునుబొంది | యా తెజంగెల్ల 
నచ్చటి జనముల । నడి గది యెతీంగి 

యిట్టి పాపముసేయు । నే నృపుం డనుచు 
నెట్టన వగచి తా । నిజదేశమునను 
నాసీనుండై యుండె । నట్లున్న యతని 

దాసి యంతంతటం । దగిలి వెన్వెంటం 
గనిపెట్టుకొని వచ్చు | కందరపతియు 
నెనయవారలం జేరి! యరం ...... 

అపు ఇలా యుండిన | యున్నట్లు దప్పి 
కూరుట గోరంట । కునితోడ శిష్యుం 

డైన మోహనసిద్దు | డల్లనం దనకు 

బానీయ తృష్ట పెం | పగుచుండె ననిన 
నవల సమీపము । నం దొక పెల్ల 

తివిసి యా క్రింద న । తి స్వచ్చమైన 
జలములు చూపిన | సమ్మదం బొలయ 


పంచమాశ్వాసము 411 


412 


వలయ అపు 
వెజంగంది దేవ యీ । వెరవున మహిమ 
నెరయ నిందు నీరు । నిండింపరాదె 
యనవుడు నతందంత | నా శిష్యునితోడ 
వలనొప్ప నొక పతి । వ్రత యా వధూటి 
పలుకున జలములు | పడయంగవచ్చు 
ననుచున్న చెవి యొగ్గి । యాలించి కదిసి 
వినుచున్నయట్టి పృ | థ్వీనాయకుండు 
ఏమంటి రిపుడు మీ । రేగతి నిండు 
నీమాటు మడుం గాన । తిమ్మని యెత్తి 
యదడిగిన వారుదా | రా... ... ... ... 
నయ్యింతిందోడి తెం । డని యొద్దివారి 
సయ్యన బంపినం । జని వారు నిలువ 
నప్పుణ్యవతి పతి | కనురాగ .... ... ... 
పలుకకుండినం గొంత । వడియుండి వచ్చి 
యెలమి నిత్తెజింగు వా । రెటింగించుటయును 
నొక సిద్దపురుషుండ ... ... ... అ. అ ౨౨ 
. నొక మాటకొఅజకుం 
జీరితెమ్మనిరని | చెప్పు డింకొక్క 
మాటు నావుండును గ్ర। మృజ నేగి యట్ల 
చెప్పిన నం. oe 
(చప్పున) విని యతి । శరత వరజుకను 
బో పొమ్మనిన వచ్చి । ముందట నున్న 
యా పతివ్రతకు ని । ట్లనియె సిద్దుండు 
Pos tre తు ల 
వెలయింతుననుచుంద్ర | వ్వింవ నీ మడువు 


నవనాథ చరిత్ర 


దైవికంబున నది | తప్పె నప్పటికి 
నీ వాక్యమున నీరు | నిండెడి నింక 
కై కొని చెటు... ... ... ౨ 

౨. తమి చెప్పి | నట్లు చేసెదను 
ధాత్రిపై మత్మల్పి | తంబైన జలము 
పాత్రమౌ దేవ భూ । ద్విజపాత్రులకును 
నావుడు విద్వజ్ఞ | నంబుల నృ వను సర 
యమర విప్రులకు యో । గ్యంబుగా వనిన 
రమణింబోం బనచి దు । రంత సంతాప 
భరితాత్ముండై యేగె | పట్టణంబునకు 
నరిగె సిద్ధుండుదేవ । తాలయంబునకు 
నంత వర్షాకాల | మరుదెంచె భాను 
మంతువేండిమి పెంపు | మానెం దోడోన 
చజచి పెల్లడరెం గ్ర | చ్చజం దూర్చుగాలి 
తబిచుగా మెజిసె ను । త్తరదేశ ముఖము 
పొడిచెం బళశ్చిమమునం | బురుహూతుచాప 
ముడువీధిం బర్వె నొం । డొంట మేఘములు 
కొనసాగె నుఖుముల । ఘుమ ఘుమ ధ్వనులు 
ఘనవృష్టి తతులు న । గ్గలముగాం గురిసె 
నుదిత వేగంబులై | యుప్పొంగె నేళ్ళు 
నొదిగి చూపబికును । నొప్పె సస్యంబు 
నెసంగె మేదినియందు । నింద్రగోపములు 
ప్రసవించెం గేతక । ప్రసవ వాసనలు 
మలయుచు నటియించె | మద మయూరములు 
చెలంగెను జన వన । స్థితిం జాతకములు 
తత్సమయమున కం । దారాధినాథుం 
దుత్సాహియై వెర | వొప్ప గాలువలం 
గట్టగా జేయించి | కడంక నమ్మడువు 


పంచమాశ్వాసము 413 


414 


పట్టుకు నీరు రాం । బరుపంగా నవియు 
మొదలి శుద్దోదకం । బులు దిగంబడిన 
విదిత రసాతల । వివరంబునందు 
వడియె నా నీరు ని। ల్వకపోయె నంత 
పుడిసెండులేక య । ద్భుతముగా నింకె 
నప్పుడా జనపాలుం | డంతరంగమునం 
గప్పిన వగల న । క్కృటకట నాకు 
బాపంబునిందయుం । బ్రాపించె దీని 
బాపుకొనంగ ను | పాయ మేదియును 
బొడగాననైతిం దెం | పున శరీరంబు 
విడిచెద నింకని । వెడవెడం గూర్మ 

వడి నుదకాధి దే । వత గలలోనం 
బొడసూపి తా । జెప్పె భూవర నాకు 
బలిగాను శూద్రుల | బదివేలనొండె 
వలనొప్ప వేవుర । వైశ్యులనొండె 
నుతికెక్కు రాజుల | నూర్వుర నొండె 
ధృతిమీజఖం బదుర భూ । దివిజుల నొండె 
నొక సిద్ధపుంగవు । నాండె నొప్పింపు 
ప్రకటమై నిలుచుం బూ । ర్వ ప్రకారమున 
సిద్ధజలం బని । చెప్పి పోవుటయు 
నద్ధరావరుండు స। య్యన మేలుకాంచి 
యరుణోదయంబైన । నాచారవిధులం 
బరిపాటిం దీర్చి గొ । బ్బునం గొల్వునకును 
జనుదెంచి తన కల ।1చందంబు సచివ 
జనుల కెటింగించి | చనుచు లోపలికి 
వారిం జేయుండన । వారు నా వార్త 
వారక యా బలి | వశమునం జెబువు 
నెసంగు టెంతయు నిజం | బను మాట కల్ల 
పొసంగ దెట్లని చెప్పి | పోదముగాక 


నవనాథ చరిత్ర 


యనియుండ నా రాత్రి । నప్పురి సకల 
జనముల కలలను । సచివుల కలల 

వచ్చి జలాధి దే। వత రూపు చూపి 
చెచ్చెర నృపునితోం | జెప్పిన యట్లు 
చెప్పిన మేల్మొని । చిత్రమీ తెజఖంగు 
తప్పదు పొమ్మని | తడయ కేతెంచి 

యా విధం బంతయు । నప్పుర జనులు 
భూవరు సమ్ముఖం । బున విన్నవింప 
నంత విభుం దమా । త్యావళితోడ 
మంతనంబునను నే । మాడ్చి సిద్ధించు 

నీ కార్యమనుచు నొ । క్నింత చింతింప 
నా కార్యగతిందె”ల్ప | నందొక్క ముఖ్య 
సచివుండిట్లను మమీ । శ్వర విప్రవధము 
ప్రచుర పాపములలో । పల నధికంబు 
భూపాలహింసకు | బూనుట తలంప 
నేపారువ్యధలకు । నెల్ల మూలంబు 
భయపెట్టి వణిజులం । బట్టి చంపింపం 
గ్రయవిక్రయాదు లొ । క్నటం బొడవడంగుం 
దొరపడి శూద్రుల దునుమ భూప్రజలు 
కరము బెగ్గిలి యొండు । కడకేంగ వలతు 
రూరూరం దిరుగుచు । నొక గుడిపంచం 
జేరెడి జోగులం । జేకూరం బట్టి 
తొడింబడి చంపింప | దోషంబు సడియుం 
దొడరుహానియు వచ్చుం । దుది నటుగాన 
ననపరాధుల నట్లు | నణంగింపం బూనం 
జనదు కారాగార | జనముల లోన 

వడిం జెబిC బెట్టిన । వారిం దెప్పించి 
తడయక జలదేవ । తకు బలి యొసంగు 
మనవుడు నగుం గాక | యని యట్టివారిం 


పంచమాశ్వాసము 415 


416 


బనిగొని తెప్పించి । పదివేలు గూర్చి 
మడుంగు పొంతకుం జొచ్చి | మడియింప నున్న 
యెడ నవ్వసుంధరా । ధీశుని కొల్వు 
వెలందుల కొకరి కా | వేశంబు వచ్చి 
పలికె నిట్లని మమీ । పాల నే నుదక 
దేవత నన్ను నా । తెజింగున మొజంగి 
చావునకై చెజి । సాల మున్నిడిన 
పీనుంగుల *నర్చింప । బెడియును వీరి 
బనివడి తెచ్చుట | పంతంబు నీకు 

నొల్లనే నిట్టిక | ష్టోపచారములం 
(దెల్లం)బుగాంగోర్మెం ॥ దీర్చెదవేని 

యే కళంకులు లేక । యేపారువారి 

నాకు నర్పింపు ము । న్నతిని నటైన 
భూగతంబై యింకి । పోవక నిలుచు 

నీ గతి చెజువునం । నెల్ల కాలంబు 
తోయం బనావృష్టి । దోషంబులేక 

శ్రీయు వర్ధిల్లునని | చెప్పి యా పడంతి 
పైనిజావేశంబు । బాపి తొలంగె 

నా నరేంద్రుం డమా । త్య శ్రేణితోడం 

దన నగరికి వచ్చిం | దద్విధ మపుడు 
నునువు విచారింప । నప్పురిం గలుగు 
విప్ర బాహుజ వైశ్య I వృషల సంఘంబు 
లప్రమోదంబున । నతిభీతిం బొందం 

దమ చావు లొకజాడం | దప్పించుకొనెడి 
క్రమము విచారింపం । గా విప్ర లప్పు 
డొకచోటం గూడి యీ | యుర్వీశుం దకట 
ప్రకట మదాంధుండై | బ్రహ్మహత్యలకు 
నింతయు6 గడగునె | యిల “బాహ్మణోన 
హంతవ్య” యను వాక్య | మదియుం దా వినండె 


నవనాథ చరిత్ర 


మున్నిట్టి పాపక । ర్ముల నిలలోన 
నెన్నండైనను వింటి | మేరాజులందు 
బలిమిమై విప్రలం । బట్టి భక్షించు 

నల బకాసురుడు వీం । డై పుట్టెంబోలు 

నీ దురాత్మకు సీమ । నేల వసింప 

నే దేశములకైన । నేంగుద మింక 

నిందున్న మృతి తప్ప । దితనిచేం ద్రోవ 
యందుంజోరులు ప్రాణ । హానిం గావింప 
కోరర్థ నాశమె కాని | యనుచు నందజును 
దీర్థ్ధయాత్రలు సేయు । తెజంగు నటించి 
కుటుపట్టు గొడుగులు । గోలలు. గావి 
*యటఅుల దోవతులు నో । రచ్చు చెప్పులును 
దేవపూజలుం గర । దిత్తులుం గంచి 

కావళ్లు మాత్రలుం । గైకొని వెడలి 
తత్తరింపుచు వెంటం | దలవరు లెటింగి 
వత్తురో యను భీతి | వారక గునుకు 
బరువు వెట్టుచుం దొట్రు | బడుచుం బల్మాజు 
తిరిగిచూచుచు దారిం | రోద్రెళ్లుచు శిఖలు 
విడం గచ్చ లురల బ | ల్విడిం జమరింప 
నడుంకుచుం జనిరి నా । నాపదంబులకు 
మతియంత రాజకు। మారు లాచంద 
మెఠింగి యందజుం గూడి | యిది యేమి వీండు 
కర్ణంబు దలంపక । కడగి యసంఖ్య 
దుర్దనంబులు చేయం । దొడరె నేండిట్లు 
తన పాలి దైవంబుందా । నే మెజుంగు 
మనకేమి కొజంత నె | మృది నిండ్లకడల 
నుండంగాం దానూర । కుండిన లెస్స 
కండక్రొవ్వున నటు । గాక రోషించి 

పట్టం బంపినం బట్టు । వడి దీను లగుచు 


పంచమాశ్వాసము 417 


418 


వట్టిపెల్లలలోన |! వసమటణి చచ్చి 
యిహపరంబుల రెంటి | కడయగు టరయ 
మహిలోన రాచ ధ । ర్మము గాదు గాన 
బలిమింజూపుద మట్టి | పట్టునంగూడి 
యిలనగును యశంబొ । మృత్యువో యనుచు 
ఘన యుద్ధమునను బ్రా! కటముగా నిల్ల 
మని దృఢ నిశ్చయు । లై యుండి రంత 
గుడికూటముల రచ్చ । కొట్టములందుం 
బడియున్న జోగులు । పద పద మనుచు 
గళవసంబులుజాట । గంతలు దూలం 
గళవళింపుచుం జంకం । గప్పెర లూడి 
ఫీపడునెడ విడనాడి । పాఠిపోం దొడంగి 
రెడపక యీ విధం । బీక్షించి వైశ్యుం 
దొక్కండు తన తండ్రి | కొదింగెటింగింపం 
దక్కటి సెట్లు నా । తనిం బీలిపింపం 

జేరి కోమటి బాస । జెప్పెం “బట్టింపు 
భూరాము సల్లెడు | భూరాము లొండె 
మరికెంబుబోడద । మ్మని నొండెనతని 
దరిమి గాలము త్రాట | దమ్ముల నొండె 
మలుచంపు బుడుగుల । మాసల్లి డొండె 
మలయక కాలము! మాసల్లెడైన 

వెలుకుల నొండేను । వె జెర్వులోనం 
దిలకింత మనుచుం జిం | తింపు చున్నాండు 
చిరుపల మెట్టి జె । చ్చెజి నొండు కడకు 
నురింగించి మనము పం । జులలోన నొరుల 
నునిపి బేరము వోవు । నొరపిన భీతి 
గొనుచు గమ్ముక యుండ । గణము గా” దనిన 
కడుపులోపలంగలం | గంగ గుండె లవిసి 
నడుములు విరిగి ప్రా। ణము మీందంబోయి 


నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము 


పిడు గడిచిన రీతిం | బెను రిమ్మపట్టి 
వడియుండి కొంత సే | పటికొయ్యం దెలిసి 
నగరంబువార లీ | నగరంబులోన 

నెగు లొంద రెన్నండు । నేండిదె తుదకు 
నితని తరంబున । నీ చేటు వచ్చిం 
బ్రతికూలి యయ్యె మా । పాలిదైవంబు 
మొదల నర్ధప్రాణ | ములు గోలుపోయి 
పిదపం జేసెడిదేమి | పెనువగం దొలంగ 
వలయు నంచును బెడ । వాకిళ్ల వెడలి 
యలుగులమై జన । నడ్డమై యెదిరి 
యదలించి యిదియేమి | యనియెడు వారు 
కొదవంగ లంచంబు । లొసరాడు వారు 
(గ్రక్క్మన రాచలెం | కలంబొడగాంచి 

నక్కల వడువున । నణంగెడు వారు 

వ్రైలెడు బొజ్జల | వ్రేంగున నెందుం 

బోలేక పొరిగిండ్ల | పొంతల డాంగు 

వారు నైరంత న । వ్వార్త లెణింగి 

వీరంబు చెడి శూద్ర | బృందంబు బెగడి 
మన పెద్ద లెల్లను | మనిన తా వనుచు 
నొనర నెందును బోక | యుంటి మిన్నాళ్ళు 
విడువ బాలయ్య నీ । విభుండు ద్రవ్వించు 
మడువు కతంబున । మన యిండ్లపట్టు 
కడుపు కూడెక్కడ । గట్టడి మజియుం 
బడిచావంగా నీడ । ఫల మేమి గలదు 
క్రితి దాత గట్టిన | చెటువున మునింగి 
మృతి బొందవచ్చు నే। మేమెయి నుండి 
బ్రదుకంగ వలసిన । బదం డొండుకడకు 
నదిగాక ప్రాణంబు | నమ్మనివారు 
నుండు డీయెడ నంచు । నొండొరుం గడవ 


419 


420 


నొండుచోటికిం జనిం 1రుర్వీశుండంత 
సచివానుమతి శూద్ర | సమితిందే నంపం 
(బ్రచరించి యమకింక । రాకృతి మెజయు 
తలవరుల్‌ గరవాల । దండ పాశముల 
నలవుమైం బూని బి । ట్టదలించి కదిసి 
కొట్టిపోనీక చి । ల్ముల మెడంబెట్టి 

కట్టంగం దొడంగినం । గనుకని చెదరి 
యీరంపు పొదలలో । నీంగియుం గదలి 
పాఅంజాలక చెట్టుం | బ్రాంకి గోతులను 
బడెలలో డాంగియుం । బజపైన వాంగు 
మడలలో నడంగియు । మగువల సుతులం 
గొనుచుం జయ్యన జీబు । కొనియున్న కసవుం 
జనంజొచ్చి మెదలక | చాంగిలిపడియు 
గొదికిలబడి భీతిం । గొని బిక్కగుండె 

లదర వాతెజలెండ | సంగముల్‌ వణంక 
ననదలం గావరె | యని వేళ్ళు గబచి 
కొనియు ననేక భం । గుల నతిదైన్య 
మును జూపం దటకము । పొంతకుం దెచ్చి 
యునిచి రవ్విధమంత । నాయ్యనం దెలిసి 
గోరంటకుండు శిష్యు | గూడి యచ్చ టికి 
జేరి వారలం జూచి | చిత్తంబులోన 
దయలేక యక్కట । ధరణీశ్వరుండు 
నయమేది పాపంబు । నకు రోయండయ్యె 
దీనుల నాజలంగాం । దెగటార్చి పిదపం 
బూని తాం జేసిన । పుణ్య మేమిటికి 

మును “అహింసా పర । మో ధర్మ” మనుచు 
వినుతింతు రటుగాన । విడిపింతు వీరి 

నే వెరవునై న । నిప్పు దే ననుచు 

నా వసుధాధీశు । నల్లన కదిసి 


నవనాథ చరిత్ర 


యో రాజ పలువుర | నొజలంగా దునిమి 
నీ రిందు నిలుపంగా । నీ కేమి ఫలము 
గల దిట్టి దారుణ | కర్మంబు వలనం 
దలపోయ భూపాల । ధర్మ మదేమి 
ప్రజలును నవ్వరే | పాటింపకుండ 
నిజముగా రక్షించు । నీవె యీ రీతిం 
బట్టి యొజింగియుం జం | పంగం బూనితేని 
నెట్టన దిక్కుగా । నిలుచు వా రెవరు 

ఏల యీ పెక్కండ్ర । హింస గావింప 
భావింప నీతని | భావ మీజాడ 

| .. కొంటిరేని 

అనవుడు జననాథుం । డాతని మున్ను 

శ .నీ చెప్పినట్లు 
కావింతు న తటా | కంబున జలము 
లడంగకుండినం జాలు । ననియె గోరంట 
కుండు బల్మె నప్పుడు | గోరక్షనాథ 
గురుని శిష్యుండ నేను | గోరంటకుందను 
తిరుగుదు నెప్పుడు । దేశంబులోన 

నీ తటాకంబు నీ | వెలమిం గట్టింప 
నాతత జలశూన్య | మగుటకు వగచి 
జలదేవతా వాక్య । సరణిమై నిపుడు 
పలువురం బోలంగాం । బట్టిన తెజంగు 
జనపరంపరచే ని । జమ్ముగా నెటింగి 
విని మాన్స వచ్చితి | వినవె యవ్విధము 
ఘనతరంబైన యీ । గర్తమధ్యమునం 
దనరారు నొక రసా । తల వివరంబు 
వారక చనుదెంచు | వారిపూరములు 


పంచమాశ్వాసము 421 


422 


భోరున దిగంబడి | పోవు నా త్రోవం 
గట్టింపు మొక శివా । గార మా జలము 
పట్టున నందు లో । పలనే వసించి 

కడ తలుపులు మూసి ।; గడియలు పెట్టి 
తడవ నిర్మలినమై | తనరెడు నశ్వ 
రత్నంబు నెక్కి వా ।రక తోలు కొనుచు 
యత్నంబుతోడ నీ। వరుగంగా జలము 
తతిమెడి నీ పిటుం | దనె చనుదెంచు 
మరలి నిల్చినోచట । మరిరాక తక్కు 
గుడిలోన నట్లుండి | కొంతకాలంబు 
గడచిన వెడలి ది | గ్గన వత్తునేను 
అనవుండు ముదమంది । యా సిద్ధవరుని 
వినుతించి యట్ల కా । వించిన నతండు 
తొలుతను జటిల శూ । ధ్రుల విడిపించి 
యెలమి నచ్చట జను । లెల్ల వీక్షింప 
నలఘు పాతాళ మ । ధ్యమునం దటాక 
బిలమార్ల కల్పిత । పృథు శివాలయము 
లోపలం జొచ్చి త । ల్పులు మూసి గడియ 
లేపార సంధించి | యెజుంగం జెప్పుటయు 
నతికౌతుకాత్ముండై | యమ్మహీవరుండు 
ప్రతిలేని జవమునం | బవనుని మీటు 
మదలాశ్వమును నెక్కి । మసలక వాగె 
వదలించి యదలించి । వడిం గదలించి 
రాగల నొత్తిత | అటున వేయుటయు 
నేగతి నెవ్వరి | కెటుంగం జొప్పడని 
వడిబాటు వాగె నమ్మహా । శ్వం బావహింప 
బడిన తోయంబు ని | బృరమున వెడలి 


నవనాథ చరిత్ర 


వితత ఫేనారవ । వీచికా వర్త 
తతుల మున్నుగ నిరం । తర శీకరములం 
దను ముంచుకొని సము । ద్రము... ... ... 


నతుల విస్మయ కలి | తాత్ముండై తాల్మి 
మతి నిలువకయ క్ర। మృటి చూచునంత 


చిత్తులై మూంగి వీ | క్షించు జనంబు 
లాసిద్ధ వరుని మ । హానుభావంబు 
భాసురంబగు నా నృ । పాలు భాగ్యంబు 
ఘనమైన యా తటా। కము విశేషంబు 
వినుతి సేసిరి వేన | వేలు చందముల 
నడర భూవిభుండు । నిష్టాన్న సువర్ణ 
దంతి తురంగ గో । ధన ధాన్య దాన 
వస్త్ర భూషణ భూమి । వర దానములును 
శాస్తోక్తముగ నగ్ర । జన్ముల కిచ్చి 
పురమునకేంగి సం । పూర్ణ భోగములం 
జిరలీల రాజ్యంబు | సేయుచు నుండె 


ఆశ్వాసాంతము 


నని చతుర్దశ భువ । నాధీశు పేర 
వినుత వేదాగమ । వేద్యుని పేర 


పంచమాశ్వాసము 423 


సేవకోత్సలషండ । శీతాంశు పేర 
భావనాతీత ప్ర । భావుని పేర 
గంగాతరంగ సం । గత మౌళిపేర 
భృంగీశతాండవ । ప్రీతాత్ము పేర 
ఘనముక్తి శాంత భీ । క్షావృత్తి హృదయ 
వనజప్రభాత ది । వాకరుపేర 
నభిమతార్థ ప్రదా । యకు పేర నిత్య 
శుభమూర్తి మల్లికా । ర్షునదేవు పేర 

నా రవి తార శ। శాంకమై వెలయు 
గౌరనామాత్య పుం। గవ కృతం బగుచు 
నను వొందు నీ నవ । నాథ చరిత్ర 
మను కావ్యమునం బంచ । మాశ్వాస మయ్యె 
నయమొప్ప నీ నవ। నాథ చరిత్ర 
రయమునం జదివిన । వ్రాసినవారు 
నవిరళ భోగ భా | గ్యంబులు గలిగి 
భువిలోన నత్యంత | పుణ్యు లగుదురు. 


424 నవనాథ చరిత్ర 


పంచమాశ్వాసము సంపూర్ణము 
సూచికలు 


నొకనాడు కరుణ. 
మిశ్ర. 
ఇట్టి ప్రయోగములు శైవకవిత్వమునం బ్రసిద్ధములు. 
ఈ క్రమంలో మంజునాథుడు పేర్మాబడలేదు. వింత. అతడు లేనిదే నవసంఖ్య 
పూర్తికాదు. లేక అభినాథునితో కలిపి కవి పూర్తి చేసుకొన్నాడో మరి. 
5. వలయమున. 
6. ఇది గుర్తించుకోదగ్గది. సిద్ధనాగార్జునుడు శిష్యుడు.కాగా, గురువు విజ్ఞాన 
శీలియెన నాగార్జుననాథుండు (న.ము). 
7. (నము) 
రి. నొగిరత్నరసముచ్య యోఖ్యయులీల 
9. నలబలాయక . 
10. ఖచరంబుగ లిమి నాఖచరకాలములు. 
11. నిగుడువల. 
12. బులులొసగు. 
13. తమరపంబగుచు. 
14. లనుబాపి (పూ.ము.) 
15. నెరయు నంగశ్ళంగ. 
16. వాసవందనపుకైవడి. 
17. చలిగొండ. 
18. కరుణయు. 
19. విద్య. 
20. నొడవక. 
21. నాతపాసీనులై 


యులు టై గో 


పంచమాశ్వాసము 425 


22, 
29. 
24. 
25. 


26. 
ల; 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
తత. 
44. 
45. 
46. 
47. 


426 


గంధగితవినూత. 

కార్డునమహానగరు. 

నెన్నెదుర. 

పూజారుహంబులై - అర్హశబ్దమునకు అరుహమన శివకవుల [గ్రంథముల 
గననగును. 

సురలుపాదుకలును. 

నెలవుకొనియట్టి యానిర్మల. 
రోగార్జులను... దాల్చి. 

నదరగా 

చేయ అను దానికి రూపాంతరముగాం గవి వాడినట్లున్నది. 
ప్రభుదేవరకు నిట్లనియె. 

యీ క్రొత్త విధియాలనీవు. 

గుంమ్మి. 

గారిన్నాంబు. 

యాతనిని. 

నా ఖడ్గ. 

నిజనందములనుపలికి కీర్తియుంబది. 
ప్రభావమందు. 

రాసినమార్ల. 

శీలంబు సంచరికంబు. 
నాయధప్రకర. 

నియ్యరుదనగ. 

జలచరములు (న.ము.) 

మొల్లంగం బ్రసూన. 

గొంద్ది 

దర్పితారాతి. 

పోకుండ్డ మదిలోన బుద్ధినూహించి. 


నవనాథ చరిత్ర 


48. నెతింగింపనది యీడెంజాముబూని. 

49. నృపులకు మరియాదగాదు. 

50. ఇచ్చట 151 తాళపత్రములో సగము భాగము శిథిలము. 

51. ఈ పాఠం సముచితం కాదు (న.ము) 

52. తులశియు (పూ.ము.) 

58. ధాతుగా. 

54. వెసజల్లు. 

55. దలంగక. 

56. నేమందులను గాలమృత్యువు. 

57. కాలమందునట్టియేగిననే ననైకాదు. 

58. (బ్రాహ్మణావిరోధమున. 

59. తధ్యమానములె. 

60. నాగిరీశునికోర్కె, 

61. కారూపుయసమున 

62. హరిగైరి. 

63. బల్లమహాక్షోణిపాలితం. 

64. ప్రయోగమున. 

65. కృష్ణాక్రొత్తతైలంబు. 

66. రూపున. 

67. వినుము. 

68. యౌవనమనుట కిట్లు వ్రాయుట కన్పించుచున్నది. 

69. లవుకిక క్రియలు. 

70. నెరయ జూపుము. 

71. మంత్రివిత్తాంతులార. 

72. నిట్టలయెనేని - అని పరిష్కరించవచ్చు. కాని కవి ప్రయోగమన దిద్దలేదు. 
(న.ము.) 

73. సిద్ధశాపమునం బొలశ. 


పంచమాశ్వాసము 427 


74. 
75. 
76. 
1. 
78. 
79: 
80. 
81. 


82. 
89. 
84. 
85. 
86. 
87: 
85. 
89. 
90. 
91, 
92. 
99. 
94. 
95. 
96. 
97. 


98. 


428 


బెల్లగుం డ్డనుచు. 

వేల్మిడి. 

రవియుంగరములు. 

గూడ ననురాగమొదవ. 

సమాసిక్తంబు. 

నెదిరిన 

జేయన్యయాంగనాశక్తి. 

వ్రాతప్రతినిబట్టి యీ పాఠము గగ్రహింపం బడినది. పైడి మేడయని సవరించిన 
సవరింపవచ్చును. 

సరసిం డకలంక. 

నెడమదిదాని. 

ధర్మశాస్త్రములు. 

యవ్విప్రతతికి నిట్లనియె. 

నారకుని. 

యుత. 

నిర్మలిన లింగమున. 

కొమలనిజయోగుల. 

జాలునికరంబు. 

బయలున్న. 

ల్సియందొక్క సచివు, డిట్లు మహేశ్వర యీప్ర. 
నొప్పింప బెడగగు. 

నందునాశమె. 

యెజ్జదోవతలుగోరచ్చు. 

దాకి తెల్లుచు. 

యల యశోవా మృత్యుదేవత యగుచు, ఘన యజ్ఞులును హాటకంబుగా 
బలుకు. 


పదనెందవారాద. 
IIA 
నవనాథ చరిత్ర 


